





ఓం శ్రీరామాయ నమః 


[4] 6 






ActNo: 22335 







సుందరకాండము 
తత్వదీపికా వ్యాఖ్యతో 











వ్యాఖ్యానము 
శ్రీ.ఉ.వే. శ్రీమాన్‌ 


భాష్యం అప్పలాచార్యనస్వామివారు 







ద్ధి 


జో 








(ప్రచురణ 
జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ 


సీతానగరం - 522 501 


గుంటూరుజిల్లా - ఆంధ్రప్రదేశ్‌ | 






ప్రతులు : శెండువేలు 


(క్రి జీయర్‌ఎడ్యుకేషనల్‌ (ట్రస్ట్‌ 
2000 


మూల్యము : రూ. 75/- 


జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ 
సీతానగరం - 522 501 

. గుంటూరుజిల్లా, 

08645 72353 


 శ్రీరామానుజవాణి 
29-1-26, శేషాద్రిశాస్త్రివీధి, 
విజయవాడ - 520 002 
0866 433040 





ఎషయసూవికా 


మంగళాశాసనము 
నివేదనము 
తత్త దీ పికవ్యాఖ్యా. 
శ్రీరామాయణావతరణం 
ఢ్రీమ్నదామాయణ ప్రారంభము 
శ్రురామాయణము - తత్త ్యనిరూపణము 
హనుమద్దర్శనము 

య 
సుందరకాండ సౌందర్యము 
సుందరకాండము - తత్త్వదీపిక 


339 


._ 341 


344 


360 


365 
389 
396 
407 
417 


LOLS AML Ahh ్ర్య్ర్య్చ్ర్ర్య్ర్య్య్ట్‌ యో ్త్ద్ద్డ0్చ్త్డ్ర్చ్ర్డ్ర్మ్య్ట్డ్ర్ర్ర్ద్ర్ద్యయయయ లోయ యయ్యయయయయ్యయయయయ్యయయయల్యయ్టయ్యయ్యయ్‌యాయోయయ్యయయారాయయాయయాయ్‌యాన్యయాయ్య LLL LLDPE TTP IFFY 


ఇప] ఇ 


DFT OPE PD 


3 


i ee 1 Wye 1. Met గై క. అ బి1 eg iu ee 3 Ww oy aE ( ot fa జం pe men 
1 1 స, be శ (| స న [ఫాసో igi అః (| Sy at Fung Mays WE TPM వ Wy at i 
మ | శి కె 


గ 
OT 1 
Ben మే! 1 స rein itr ay Ky |. | ఖై! స సినీ Varn 
| ర్‌ | Nad Meee WE Iw Re Mt 
wae het న Wg గి గహ 1 [. 
జ్‌ ఛ్‌ క 
నన. స న. 


(| 


స న... న! 
11 art 1 Wa | న... 
స; న స శ 


న. 
We 


తడ వలనా 


రు టట why కచ. 





పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు ఉభయ చేదాంతప్రవర్తకులు 


శీశీత్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ 
జీయరు స్వామివారి మంగళాశాసనములతో 


యూ 
ఖా 
లీ 

(ఈ 
గ 
im 
షూ 


భాష్యం అప్పలాచార్యస్యామివారి 


వ్యాఖ్యతో నిండిన సుందరకాండము తత్త దీ పీక 


నుందరకాండ తత్త దీపిక 340 





శ్రీ లక్ష్మీహయవదన పరబ్రహ్మణే నమః 
మంగళాశాసనము 


శ్రీ రాముడు దేవుడే. శ్రీరామాయణము వేదమే. ఆ దేవుడు దశ రథుని యింట 
నవతరించెను. ఆ _ వేదము వాల్మీకినోట నవతరించెను. కొని రాముడు తన నడతలో 
డేవత్వమును నురుగుపరచెను. ఈ రామాయణ మా గుట్టును బయట పడనీయక భద్రపరచెను. 
ఈ గుట్టు రావణ వధ వరకే! రాముడెంత దాచసెంచినను ఆది దాగలేదు. బ్రహ్మరు,డేంద్రాడుకే 
దానిని బయటపెట్టిరి. దానిని మనకు తెలిపినవారే మనకు గురువులు. అట్టి గురువు 
మనకు హనుమానులే. ఆ పాత్ర ప్రాముఖ్యమును చూపునది సుందరకాండ యొక్కటియే. 
యుద్దకొండ దాని కొకింత తోడైనది. అన్ని కొండలకును అందరి కథాప్రాధాన్యమును బట్టి 
సరు ప్రసిద్ధమయ్యెను. కొని సుందరకొండ కా పేరు విలక్షణమైనది. కొందరు "పెద్దలు 
రామసౌందర్యమంతయు నున్నది యున్నట్లుగ పేర్కొనుటచే దావి కా "పేరు వచ్చినదందురు. 
కొసి క సౌందర్యమే యా పేరునకు మూలకారణమని తత్త ద్రచేత్తలందురు, దొని కా సౌందర్య 
మెట్టు వచ్చిన దనగ, మన హనుమంతుని మూలమునవే నట! 


ఆది ఎట్లనగ, భగవంతుడు తన భక్తుని రక్షించునది భక్తి రూపజ్ఞాన ముఖమునవే. ఆ జ్ఞాన 
మొసంగువారాచార్యులు. ఆతని కొజ కై శ్రీరాముడు. వెడుకుచుండగ నాతని కాడబోయిన తీర్థ 
మెదుతయ్యెను. ఆ తీర్థము తీర్థంకరుడగు మన తిరువడియే. ఆయనయందాచార్య లక్షణములుట్టి 
పదుచుండెను. ఆచార్యుడు పాంగ చతుర్వేద షారీణుడును, విష్ణుభక్తుడును, మత్సరదూరుడును, 
మంత్రవేత్తయును, మంత్రభక్తుడును, మం(త్రప్రదుడును, గురుభక్తియుక్తుడును, పురాణజ్ఞుడును 
కొవలయునట. ఆవి యన్నియు నీతవి కున్నట్టు మన శ్రీ రాముడే ప్రశంసించి యోగ్యతాషత్రము 
వొసంగెను. 


సీతామాత pass రింకలో రావణ, కుంభకర్ణ, ఇంద్రజిత్తు | ప్రభృతులపాల 
నలో కురూపులగు రాక్షష్మస్తీల మధ్య వారి తర్జన భర్హనలకు "లోనై aes నిరంతర 
రామనామానుసంధానముతో శ్రీరాముని ధ్యావించుచుండగ్‌ శ్రీరాముని పంపున నీయాచార్యుడు 
సముద్రమును దాటి, సీతామాతను ఊరడించి శ్రీరామచండునితో చేర్పించిన ఘటకుడు, 
దీసిన లినవే మన కాచార్యులే సంపారపాగరసంతారకులని నమ్మకము. సంసారమొక ఇంకని 
పాగరము. శరీర మొక లంక్షాదేవి. మనస్సాక క పది యింద్రియములు పది 
తలలు, సర్వానర్థకందమగు, ఆహంకారమే ఇంద్రజిత్తు. ఎంత అనుభీవించినను తీరని తషయే 
కుంభకర్ణుడు. విషయ వ్యాపృత సకలేస్ట్రియ వ్యాపారములే చుట్టువారియుండు కరాళ రాక్షస 
స్త్రీలు, డి సందర్భమున నిరంతర రామనామానుపంధానపూర్వక జ్ఞానమే ఆచార్య వి 
పాధనము. ఇట్టి కథా -సంధర్భగర్భితమగు నీకాండ మెంతయో సుందరమైనది. oe 


దానికాేేరు సార్థకమైనది; 


నుందరకొండ తత్త ౮దీ పీక 341 





దీనియందనేక బీజాక్షరవిన్యాసములున్నవనియు అందుచేతనే యా కాండము ఉపదే 
ఓ 
శగమ్యమై శబ్దశక్తీ చేతను, ఆందులకు శతాధికముగ నర్థశక్తీ చేతను, ఐహిక పారలౌకిక 
సకల ఫలప్రదమని “పెడ్డలందురు. దీని కెన్షియో ప్రత్యక్ష నిదర్శనములు కలవు. దీనిని 
లోకమున కెణీంగించి ఈ సంపారపొగరమునుండి యుద్ధరించు మహనీయులు ,ప్రజానీకసుకృత 
విశేషము చేతనే లభింతురు. వారి కొ (పబోధపాటవమును భగవానుడే ప్రసాదింపవలెను. అట్టి 
మహనీయులు అరుదుగనుందురు, అట్టివారిలోనొక మహవీయులీ[గ్రంధకర్తలు. “ఆల్‌ వన్లార్‌' శ్రీ 
రామానుజుల విద్యాభ్యాసావస్థయందే కటాక్షించి లోకోడ్డారకులగుదువని -యాశీర్వదించిరట. అట్టి 
భగవద్భాగవత కృపాపాతు లీ మహనీయులనుటకు సండేహము లేదు, వీరి (ప్రబోధము, పండిత, 
పామర, పాధారణ, సులరిత సరస మధుర రసధుని యనుట సకల జన విదితమే. రాలు 
కరుగునందు రిట్టే" శ్రీ సూక్తి చేతనే. వీరి కీ విరాను దశలో నిరంతర భక్తి సిద్దా 
గు ఆయురారోగ్య సౌభాగ్యములను, ఇతోధిక ,సవవన పాొటవమును (ప 

సముద్దరణమును గావింపుమని ప్రతి ప్రత్యూష పవిత సమయమునను నేను చయామయుకగు 
శ్రీ సీతారాములను పరిపరివిధముల ప్రార్ధించుచుందును, 


తోకాభిరాముుడు 


ళా COTS ~~ 
SN AY” ATTEND 
Uy 


SAA MA A AACA టట 


లోలో > ©, w= 
Cm ప Ah 


క) 
CO ము మ 


త్రై 


+“ ‘ 
eg 
| 
తనో 


ను 


$ 


+ 





నుందరకొండ తత్త దీ వీక్ర 342 


నివేదనము 





శ్రీమద్రామాయణము, శ్రీరామనామము, శ్రీరామచరితము. మానవుని మానవత్వమును _ 
స్థిరముగ  నిలిసెడి ఆలంబనములు. భగవద్గీత, విష్ణుసహ్మస్రనామము, శ్రీమద్రామాయణము 
అను నీమూడును సనాతనధర్మ ప్రతిపాదకములై భారతీయసంస్కృృతిని -- మానవతను అనాదిగ 
అవిచ్చిన్న ముగ (పవ హింపచేయుచున్న మహాగ్రంథములు. వేదవి హితమగుధర్మ మును, జ్ఞానమును, 
వాచ్యవ్యంగార్థములతో ఆవిష్కరించుటకై శ్రీమద్రామాయణమును వాల్మీకి కావ్యముగ సలతరిం 
చెను. దీనికి మంత్రమువలె శబ్దశక్తిగలదు. పారాయణమాత్రము చేతనే అంతఃకరణమును పరిశుద్ధ 
మొనర్భ్చును. అర్థము నెరింగిరసానుభూతికల్గినవారు తన్మయులై _ఆనందాతర్షిమగ్నమానసులై 
యుందురు. ఇక, ధ్వన్యర్థ ప్రతిపాదితమైన బౌపనిషదతత్త్వ మెరిగినవారు స్వస్వరూపము నెరింగి 
భగవత్సాయుజ్యమునంద. నర్జులగుదురు. ఇట్టు బహుళార్థకమగు | శ్రీమదామాయణమును 
నిత్యము అధ్యయనముచేసి జీవితమును సఫలమొనర్భుకొనినవారెందరో కలరు. 


ఆచార్య కటాక్షము చేతను, జన్మాంతర సుకృత పరిపాకము చేతను నాకుగూడ 
శ్రీరామాయణమునందు మనసులన్నమైనది. పారాయణ చేసికొని తెలిసినంతలో అనందించెడి 
నన్ను పదిమంది ముందు మాటాడేవానినిగా చేసినారు కొందరు మిత్రులు. విని యానందించి 
గంథరూపమున రావలెనని ప్రోత్సహించినారు కాకినాడ, కొవ్వూరు పౌరులు. వారికి నేనెంతో 
బుణపడీయున్నాను. మొదట ముద్రణమున భారమంతయు వహించి [గ్రంథమును వెలికి 
తెచ్చినారు. మా ప్రాణమిత్రులు శ్రీ ఆకెళ్ళ వేంకకేశశర్మగారు. ప్రథమ ముద్రణము ప్రతులు 
పూర్తికాగానే ద్వితీయ ముద్రణమునకు ప్రోత్సహించి పాయపడినవారు శ్రీమాన్‌ మంగళగిరి 
వేంకట జగన్నాథప్వామిగారు. కాని. శ్రమయంతయు శ్రీ బాదం సుబహ్మణ్యంగారు, శీ. 
మద్దుల సుబ్రహ్మణ్యంగారిదే. వారే మరల మూడవ ముద్రణమునకు సిద్ధముచేసిరి. నేను 
ఏమియుచేయక గ్రామాంతరముననున్నను వారే సర్వ బాధ్యతలను వహించినారు. నేను 
వారికేవిధముగ కృతజ్ఞత తెలుపగలవాడనుకొను. అందును శ్రీ మద్దుల సుబహ్మణ్యంగారు పడిన 
శ్రమవలననే ఈ పుస్తకము మరల ప్రకటింపబడినది. వారికి నేనెల్లకాలము బుణపడియున్నాను. 


ఈ కార్యమున తోడ్చడినవారికి శ్రీ సీతారామచంద్ర ప్రభువు దీర్జాయురారోగ్యాభ్యుద 
యములను ప్రపాదించుగొక యని ప్రార్థించుచున్నాను. 


నరు పఠించి, ఆనందించి నా 'జన్మమును పవిత్ర మొనరింతురు గాకయసి 


గ్రంథమును గూర్చి we సుందరకొండమును గూర్చి పారాయణము సంక్షేప 
రామాయణము, శ్రీరామావతారము, సీతాకళ్యాణము, సీతారామయోః సుఖజీవనము, నాగపాశ 
విమోచనము, ఆదిత్య హృదయము, రావణవధ," బ్రహ్మ కృత రామస్తుతి, పట్టాభిషేకము అను 
వానితో కలిపిచేసినపుడు సంపూర్ణ రామాయణము పారాయణచేసిన ఫలము లభించునని 


నుందరకొండ తత్త ౮దీ పీక 343 





(ప్రాచీన సంప్రదాయము నెరింగిన పెద్దలు చెప్పుదురు. ఈ సర్గలు ప్రత్యేకముగ కూడ పారాయణ 
చేయుటకు తగినవి, అని ఉత్తమములగు ఫలముల నొసంగజాలినవి. 


సుందరకొండము పరమ రహస్యమైన' మంత్రము. దానిని పారాయణచేయుట సర్వారిష్ట 
నివారణము, సర్వాభీష్టప్రదము. దనిని రోజుకు ఒక సర్గ చొప్పున గాని లేదా యథాశక్తిగా గాని 
చేయవచ్చును. కాని అన్నింటికం కే సప్త సర్గ పారాయణము సద్యః “ఫలప్రదము. రోజుకు 2 
సర్గల చొప్పున 68 రోజులు 7 ఆవృత్తులు సుందరకాండ పాఠరాయణమున ప్రతి ఆవృత్తి పూర్తి 
అయినపుడు పట్టాభిషేక సర్గ చదువవలెను. అట్టుగాక విడిగా చదువునపుడు ముందుగా సంక్షేప 
రామాయణము, శ్రీరామ జననము, సీతాకల్యాణము చదివి సుందరకాండ పారాయణము 
చేయవలెను. అది పూర్తి ఆయిన పిదప యుద్ధకాండలోని నాగపాశబంభ విమోచనము, ఆదిత్య 
హృదయము, రావణవధ, శ్ర్రీరామస్తవము, పట్టాభిషేకము చదువవలెను. అందుకై ఇందు 
ఆ సర్గలన్నియు చేర్చబడినవి. 16 రోజులలో సుందరకాండ  పూర్తిచేయు విధానము కూడ 
(శ్రేష్టమైనది. 

రాఘవో విజయం దద్వాన్మమ వీతాపతిః ప్రభుః 
జయం దద్యాన్మ్నమ సీతాపతి ప్రభుః 
6 2 4 


వి 
4 81 81 7 776 1 = 68. 


స 


“ఘ వో 
4 త 


మొదటి రోజున - రెండు సర్గలు, రెండవరోజున నాల్లు సర్గలు - అను ఈ విధముగా 
16 రోజులు విభజించుకొని పూర్తిచే సికొనవలెను. | 


సుందరకాండము ఫూర్తిచేసినపుడు తప్పక పట్టాభిషేక సర్గ చదివిముగించవలెను. 


ఆధ్యాత్మికమగు వివరణము చేయుచు ప్రతిసర్లలోని కథను విడి విడిగా తెలియచేసితిని. 
దానిలోని అంతరార్హములను తత్త్వదీపిక అను పేరుతో వివరించితిని సుందరకాండమున 
ఎన్నియో  రహస్యార్థము లిమిడియున్నవి. నా బుద్ధికి తోచిన వానిని ఇందు సంగ్రహించితిని. 
'సహృదయులగు పాఠకులు వానిని చూచి సహృదయతతో స్వీకరింతురుగాక. 


ఆధ్యాత్మికముగ నన్నొక వ్యక్తిగ మలచిన మా ఆచార్యులు శ్రీమాన్‌ తెలికిచెర్ల కందాళ 
గోపాలాచార్యస్వామివారి మంగళాశాసనము నాకొక అంగరక్షయై లభించినది. వారి అన్నుగహము 
చేతనే _వెల్వడిన ఈ [గ్రంథమును శ్రీ సీతాలక్ష శ్ర హనుమత్సమేత శ్రీరామచంద్ర ప్రభువు 
సన్నిధిని వారి ద్వారా సమర్ప్చించుకొనుచు నా జన్మమును రామకథా ప్రవచనముతో రంజింపచే సీన 
స్వామికి సాంజరి బంధముగ నమోవాకము లర్పించుచున్నాను, 


ఇట్ల 
భక్త విధేయుడు 
శ్రీ భాష్యం అప్పలాచార్యులు 


ROU RI Ee on ననున 
RE EE Ma 
చ్లా = 





ఆపదా మపహర్హారం దాతారం సర్వసంపదాం 
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్‌ 
మనోజవం మారుతతుల్యచేగం 

జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్‌ 

వాతాత్మజం వావరయూథముఖ్యం 


శ్రీరామదూతం శిరసా నమామి. 





“వేద వేద్వే పరే వుంనీ జాతే దశరథాత జే 

వేదః ప్రాచేతసా దానీత్‌ సాక్షా ద్రామాయణొత్త నా? 

“వేద ప్రతిపాద్యుడగు పరమపురుషుడు దశరథపుత్రుడై శ్రీరాముడుగా 
ఆవిర్భవింపగా, వేదము ప్రాచేతసుడగు వాల్మీకివలన రామాయణరూపమున 
ఆవిర్భవించినది.” 

“వేదైశ్చ నర్పై రహ మేవ వేద్యః” 


*భగవామడే వేదములన్నిటిచేతను (ప్రతిపాదింపబడువాడని తెలియు 
చున్నది.” 


నుందరకొండ తత్త $దీపక 345 


వేదములు సర్వాధికారికములు కాకపోవుటచే వేద ప్రతిపాద్యుడగు పరమ 
పురుషుడు అందరికి అందుబాటులో లేడని పరమదయాళ్తుడగు పరమపురు 
షుడు సర్వసులభుడై సుశీలుడై ఈ కన్నులతోనే చూచి తెలిసికొని చేరుటకు 
వీలుగా దశరథుని కుమారుడై జన్మలేనివాడు జన్మించినాడు. అపుడు ఆ 
వేదవేద్యుని (ప్రతిపాదించువేదము వాల్మీకినుండి శ్రీరామాయణముగా బయ 
ల్వడలినది. 


వేదము రెండుభాగములు. 
(1) పూర్వభాగము -- ధర్మమును ప్రతిపాదించును. 


(2) ఉత్తరభాగము -- సర్వజగత్కారణము, సర్వజగద్రక్షకము, సర్వాం. 
తర్యామియునగు పరమాత్మను - - శ్రీమన్నారాయణుని (ప్రతిపాదించును. 


ఈ లోకములో, పై లోకములలో, పరమపదమున శాశ్వతముగ పర 
మాత్మతో చేరియుండొ సుఖమును పొందుటకు సాధనము ధర్మము. వేద 
ప్రతిపాదితమగు అభ్యుదయ నిశ్ళేయస ' సాధనము ధర్మము. ఈ .లోక 
ములో -- పై స్వర్గాదిలోకములలో సుఖించుట అభ్యుదయము. - పరమాత్మతో 
చేరి మరి జన్మను పొందకుండ ఆనందస్వరూపుడగు పరమాత్మతో ఆనందము 
ననుభవించుచు శాశ్వతముగ నుండుట నిశ్శేయసము. ఈ రెండింటికి సాధ 
నము ధర్మము. మానవుడు “దుఃఖమును పొందకూడదు -- సుఖమును 
పొందవలెను” అని ఎల్లపుడు కాంక్రించుచుండును. ఆ సుఖమునకు సాధన 
మేదో తాను తన బుదితో నిర్ణయింపజాలడని, వేదము మనకు సుఖసాధనము 
తెలియునట్లు చేయుచున్నది. -మనము మనబుద్ధితో “నాకు - సుఖమున కిది 
సాధనము" అని నిశ్చయించుకొనలేము. తాత్కాలికముగ అది సుఖమును 
కల్గించునట్టు కన్పించినను చివరకు దుఃఖమును కల్గించున దగును. 


ప్రత్యక్షముచేకాని అనుమానముచేకాని ఎరుంగుటకు శక్యముకాని విషయ 
మును తెలియజేయునది కావున “వేదయతి ఇతి వేదః అను వ్యుత్సళ్యర్థమున 
వేదమునకు “వేదము” అని పేరు కల్లెను. 


అట్టి సుఖము (1) ఐహలౌకికము (2) పారలౌకికము (3) శాశ్వతము 
అని మూడు విధములు. అందువలన ఈ లోకములో జీవించి యున్నంత 
కాలము, పైలోకములను పొంది ఆ లోకములలో ఉన్నంత కాలము అను 
భవించు సుఖమునకై ధర్మమును ఆచరింపవలెను. శాశ్వతముగ శరీరమును 
విడచి పరమాత్మతో చేరి యుండు సుఖమును. పొందుటకై బ్రహ్మజ్ఞానము 


మందరకొండ తత్త ఏదీపక 346 





నార్దింపవలెను. వేదములలో పూర్వభాగము ధర్మమును, ఉత్తరభాగమయిన ఉపని 
షత్తులు (బ్రహ్మను (పతిపాదించును. “ధర్మము” నాచరింపవలిెను. “బహ్మము” 
నెరింగి ఉపాసింపవలెను. ఈ రెండును వేదముచే ప్రతిపాదింపబడునని ఆ 
రెండును శ్రీ రాముడై జనించినవి. శ్రీ రాముడు నరుడుగా అవతరించి 
పూర్వ భాగములో ప్రతిపాదింపబడిన ధర్మముల నాచరించి కరా మోవి- 

(గ్రహవాన్‌ ధర్మ” అని ప్రపిద్ధినందినాడు. తాను సాక్షాత్తు పరబహ్మమై 
ఇతరులచే ఉపా సింపబడినాడు. ఇట్లు ధర్మబహ్మములు రెండును ఒకే వేద 
మున (ప్రతిపాదింపబడగా తాను బాహ్యముగ ధర్మస్వరూపుడై అంతరముగ 
బ్రహ్మస్వరూపుడై శ్రీరాముడు అవతరించినాడు. బాహ్యముగ నడువడి -- 
ఆంతరముగ జ్ఞానము నరున కావశ్యకములు, సర్వజగత్కారణమైన తత్త వము 
నెరింగ ఆ జ్ఞానముతో ఆ “పరమును ఆరాధించుచు బాహ్యమైన ధర్మ 
ముల నాచరించిననాడు మానవుడు సిద్దినొందును. వేదములలో పూర్వభాగము 
భగవానుని ఆరాధించు విధానమును తెల్పును. ఉత్తరభాగము ఆరాధింపబ 
డువాని స్వరూపమును నిరూపించును. శ్రీరామాయణము వేదమే యగుటచే 
బాహ్యార్థమున భగవదారాధనరూపమగు ధర్మమును ఎట్టు ఆచరింపవలెనో నిరూ 
సించును. ఆంతరముగ ఉపనిషత్సితిపాదితమగు ఆరాధ్యుని స్వరూపమును, 
బ్రహ్మజ్ఞానమును ప్రతిపొదించును, ఈ విధముగ వేదము ప్రతిపాదించు ధర్మ 
బ్రహ్మప్వరూపములనే శ్రీరామాయణము ప్రతిపాదించుటచేతనే వాల్మీకి తన 
శిష్యులగు “కుశలవులకు” “వేదోవబ్బంహణార్థాయ తా వగ్రాహయత 
(ప్రభుః వేదము చెప్పి దానిలోని అర్థములు స్పష్టముగ అవగాహన మగుటకు 
ఉపబృంహణముగ (శ్రీరామాయణమును నేర్పెను. 


మానవజీవితము దుర్లభము, బహుజన్మ సంచిత సుకృత పరిపాకముచే 
మానవజన్మ లభించును. దానిని వ్యర్థము చేసికొనకుండ సిదిని పొంది పొంద 
వలసిన పరమధామమును పొందవలెను. దానికి బాహ్య జీవితమున ధర్మా చర 
ఇమును, ఆంతరజీవితమున సత్యమగు బ్రహ్మజ్ఞానమును' కలిగియుండవలెను. 
ఈ రెండును ఉన్న రోజున వాడు మానవుడు. 


జ్ఞానము కన్నువంటిది. ధర్మము కాలువంటిది. ఇవి లేకున్న గ్రుడ్డి-కుంటి 
యగును. సత్యము, ధర్మము అనునవి నాణమునకు రెండు (పక్కలువంటివి. 
నాణమునకు ఒక వంక విలువ తెలుపు “ఒక రూపాయి” అను అక్షరములుం 
డును. ఒకవంక బొమ్మయుండును. బొమ్మ మారు చుండును. విలువ మాత్రము 
మారదు. అట్టే సత్యము మారనిది. ధర్మము వారి ఆశమమునుబట్టి, 


నుందరకాండ తత్త (దీపక 347 





వయస్సునుబట్టి, అవస్థనుబట్ల మారుచుండును. (1) ఛైతన్యముగల జీవులు 
(2) అచేతనమగు (పకృతి (3) పరమాత్మ అనునవి మూడుతత్త (ములు, చేత 
నాచేతనములతో కూడిన పరమాత్మ అంతట మార్పులేకుండ ఉండును. దీనినే 
సత్యమందురు. దీని నెరింగి బాహ్యముగ ధర్మము నాచరింపవలెను. ధర్మము 
నాచరింపనిదే మనస్సున అంటియున్న_ రాగ షములనెడి మాలిన్యములు వద 
లవు. అవి వదలిన నాడుకాని కం జ్ఞానము కలిగిననాడు ఆ 
జ్ఞానముతో ఆచరించిన ధర్మము సిద్ధిని ప్రసాదించును. అందుచే మానవ 
జీవితములో బాహ్యముగ ధర్మము -- ఆంతరముగ జ్ఞానము ఆవశ్యకములు. 
వీనినే శ్రీమద్రామాయణము ప్రతిపాదించును. 


బాహ్యజీవితములో ఆచరించిన ధర్మమే మానవునికి చేతికజ్జ వలె శరీర 
మును విడచి ప్రయాణము చేయునప్పుడు సాయపడునదని చమత్కారముగా 
కాళిదాసు సూచించినాడు. 

ధర్మము=ధరింపబడునది -- ధరించునది అని యర్థము. “దర్ల్యో 
రక్షతి రక్తి తః”, మనచే ధరింపబడినచో మనను ధరించునది ధర్మము. 

అభిజ్ఞానశాకుంతలమను నాటకములో దీనినే చమత్కారముగా సూచిం 
చినాడు కాళిదాసు మహాకవి. కంచుకి అంతఃపురంలో సంచరించు ఉద్యోగి. 
ఆతడుద్యోగములో ప్రవేశించినపుడు అవసరమున్నను లేకపోయినను చేతిలో 
కట్టి పట్టుక ”నవలెను, అట్లు వేత్రదండమును ధరించి అవసరమున్న వాడంత 


శ్రద్దగా పట్టుకొని తిరుగునో అంత శ్రద్దతో పట్టుకొని తిరిగి బాగా వృద్దుడైన 
పిమ్మట తనలో ఇట్లు భావించుకొనుచున్నాడు-- 


“ఆచార ఇత్వవహితేన మయా ధ్లతా 
యా వేతయ షీ ష్‌ రవరోధగ) హేమ రాజ్ఞః” 


పెద్దల ఆచారమని నేను అంతఃపురములలో తి గునపుడవసరము 
లేకపోయినను అవసరమున్నవాడు పట్టుకొనిన ట్లు ఈ వేత ండమును ఎంతో 
అవదానముతో పట్టుక్‌"నినాను. 


“కాలే గతే బహుతినే మమ సెన జాతా 


(వస్తానవిక్షబగ తే రనలంబనారా” 
థా ౧ డా 


నుందరకొండ తత్త ఎ్రదీపక 348 








చాలకాలము గడచినపిమ్మట ఇపుడు నడకలో తొట్రుపాటు కల్గుచున్న 
నాకు ఆ దండమే ఊతగా నిలిచి కాపాడుచున్నది అని. 


ఈ వ్మేత్రదండము వంటిదే ధర్మము. ధర్మము, చేయుచున్నపుడు 
ఫలము నొసంగలేదేయని వదలకుండ శ్రద్దతో ఆచరించినచో ఒకనాడు మన 
మీ శరీరమును వదలి ప్రస్టానమొనర్చినపుడు మనగతిలో వైక్షబ్యమేర్చడిననాడు 
అదియే మనను రక్షించును. చేతికజ్టవలె మనము దానిని ధరించిన అది 
మనను ధరించును. 


అందుచే ధర్మము నెరింగిన ప్రయోజనము లేదు. ఆచరింపవలెను అట్టి 
ధర్మము నొచరించిన కాని జ్ఞానము కలుగదు. జ్ఞానము కలిగి ధర్మము 
నాచరించిన ఆ ధర్మము మనను ఆనందధామము నొందించి శాశ్వతశాంతి 
నొసంగును. 


ధర్మము రెండు విధములు -- (1) - సామాన్యధర్మము (2) విశేష 
ధర్మము. 


(1) సామాన్య ధర్మము 5 సమాజములో తనతోటివాడు ఆనందిం 
చునట్టు తాను ఆనందించునట్టు ప్రవర్తించుట లౌకికధర్మము, తండ్రియెడ 
తల్లియెడ, సోదరులయెడ, భార్యయెడ, మిత్రులయెడ, శత్రువులయెడ ప్రవర్తిం 
పవలపిన విధము లౌకికధర్మము. స్వర్గాదిలోకములలో సుఖముగా నుండుటక్రై 
చేయవలసిన తపోయజ్ఞదానాదులు వైదికధర్మములు. ఈ రెండును సామాన్య 
ధర్మములు, 


(2) విశేష ధర్మము :- అజ్ఞానముచే ప్రకృతిలో పడి సంసారియై 
జన్మ మృత్యువులను పొందుచున్నణిఖుడు వానినుండి విడివడి శాశ తమైన 
ఆనందమును పొందుటకు ఎరుంగవలసిన జ్ఞానము విశేషధర్మము. (1) 
తా నెవడు? (2) తనచే పొందబడవలసినదేది? (3) దానిని పొందు 
టకుపాయమేమి? (4) అట్లు పొందుటకు ఆటంకమేమి? (5) పొందిన 
ఫలమేమి? ఆని ఐదు విషయముల నెరింగి తదనుగుణముగ ప్రవర్తిం 
మట విశేషధర్మము. బాహ్యముగ సామాన్యధర్మములను ఆంతరముగ 
విశేషధర్మమలను నిరూపించుటయే వేదము యొక్కయు _శ్రీమదామాయ 
ణము యొక్కయు ముఖ్యోద్దేశ్యము. శ్రీరామచంద్రుడు సామాన్యధర్మములను 
తానాచరించి, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, సీతా హనుమదాదుల నడువడిచే 
విశేషధర్మ మును నిరూపింపచేసెను. వేదములలో పూర్వభాగము సామాన్య 


సుందరకాండ తత్త కదీపక “849 


అనానను ఇ 





ధర్మములను, ఉత్తరభాగము అనగా ఉపనిషత్తులు విశేషధర్మమును, నిరూ 
పించును. అట్లే శ్రీమ్నద్రామాయణమున వాచ్యార్థము సామాన్యధర్మమును 
వ్యంగ్యార్థము విశేషధర్మమును నిరూపించును. శ్రీమద్రామాయణము వేదము 
వలె ధర్మస్వరూపమును, జ్ఞానమును ప్రతిపాదించును. కాని రామాయణము 
కావ్యము అగుటచే పైకి తెలియు అర్థముకాక ఆంతరముగ ధ్వనిరూపమున 
వేరొక అర్థముండును. వాల్మీకి మహర్షి నోటినుండి ఆవిర్భవించిన వేదమే 
రామాయణ మగుటచే వేదమునందువలె ఇందును ధర్మస్వరూపము, బ్రహ్మస్వ 
రూపము నిరూపింపబడినవి, అందుచేతనే దీనిని వేదమునకు ఉపబ్బంహణము 
అనిరి. వేదములోని సూక్ష శ్రములగూ 'అర్ధములను విశదముగ తెలియజేయునది 
ఉపబ్బృంహణము. 


1) వేదము “సత్వంవద ధరుంచర” అని రాజువలె శాసించిచెపుాను. 
శ 2] hE 


(2) పురాణములు మిత్రునివలె ఏదో ఒక కథను ప్రపంచించి దాని 
ద్వారా “యిది చేయవలసినది -- ఇది చేయకూడనిది” అని తెలియ చేయును. 
అట్టవి భారతాదులు., 


(3) కావ్యము (య్రేమించిన [పియురాలివలె మధురముగ మాటలాడుచు 
తన్మయత కలిగించి “యిది చేయవలెను -- ఇది చేయకూడదు” అని 
ఉపదేశింపకయే పురుషుడు తనంతతాను ఆనందముతో మంచిమార్గమున 
ప్రవర్తించునటుల చేయును. 


శ్రీమదామాయణము కావ్యమగుటచే శబ్బములోను, అర్హములోను గల 
మాధుర్యముచే తన్మయత్వమును కలిగించి సన్మార్గమున ప్రవర్తింపజేయును. 
ఇందు వాచ్యార్థము ధర్మమును, వ్యంగ్యార్థము బ్రహ్మమును ప్రతిపాదించును. 
శ్రీరాముడు బాహ్యముగ నరుడు. ఆంతరముగ పరబహ్మము. రామాయ 
. ణము బాహ్యముగ రామకథాప్రధానము. ఆంతరముగ ఆత్మకథానిరూపకము. 
అందుచే శ్రీరామాయణమును అధ్యయనముచేయుట మానవత్యమును సంపూ 
రము చేసికొనుట. మానవజీవితము ధర్మజ్ఞానసమన్వయముతో, ధర్మార్హకామ 
సమన్వయముతో, త్యాగభోగ సమన్వయముతో, దైవ పౌరుషసమన్వయముతో 
సాగిననాడు= మానవత్వము పరిపూర్ణమగును. ధరా రకామములలో అర్థ కామ 
ములకే ప్రాధాన్యమిచ్చి, త్యాగభోగములలో భోగమునకే ప్రాధాన్యమిచ్చి, దైవ 
పౌరుషములలో పౌరుషమునకే ప్రాధాన్యమిచ్చి మానవుడు జీవించిననాడు ఆ 
జీవితము మానవముకాక, దానవము అగును. మానవత్వమును స్థిరముచేయు 
టనై పరమపురుషుడగు నారాయణుడు నరుడై రాముడుగా అవతరించెను, 


సుందరకాండ తత్త ్వదీపక 350 





“రమంతే యోగినః అస్మిన్‌ ఇతి రామొ యోగులు ఎవనియందు 
ఆనందించుచుందురో అతడు రాముడు. “రమయతి ఇతి రామః” ఆనందిం 
పజేయువాడు రాముడు (అనగా) ఆనందస్వరూప్పుడు, ఆనందము నిచ్చువాడు, 
ఆనందముకలవాడు అగు పరమాత్మయే రాముడు. ఈతడు మానవుడుగా 
సర్వప్రాణులయొక్క మనస్సులకు, నేత్రములకు ఆనందము కలిగించువాడై వారి 
వలన తొ నానందించువాడగుటచే రాముడాయెను. 


మానవజీవితము బాహ్యము, ఆంతరము అని రెండువిధములు. బాహ్య 
జీవితమున ధర్మమును ఆచరించుచు, ఆంతరముగ జ్ఞానము కలిగియుండవ 
లెను. శ్రీమద్రామాయణము ఈ రెండింటిని బాహ్యార్థముచే అంతరార్థముచే 
ఆందించుచు కావ్యమయినది. అట్టి కావ్యమును బుషి అయిన వాల్మీకి 
నారదునినుండి ఉపదేశముపొంది, బ్రహ్మ అనుగ్రహముచే సాక్షాత్కరించుకొని 
రచించెను. ఇందు వేద (ప్రతిపాదితములగు ధర్మ, బ్రహ్మములు నిరూ పింపబడక 
కేవలకథామాత్రమే ప్రధానమైనచో దానికి అతీంద్రియములగు పదార్థములను 
దర్శింపజాలిన బుషులు చతుర్ముఖుడు ప్రవర్తకులై ఉండిఉండరు. బ్రహ్మ 
(హేరేపించి, నారదుడుపదేశించి, వాల్మీకిచే రచింపబడునటులచేసిన యీ 
కావ్యము, బాహ్యముగ ధర్మప్రతిపాదక మయినను ఆంతరముగ ఉపనిషదర్హ. 
ప్రతిపాదకము కాక తప్పదు. 


ఈ విషయమును వాల్మీకినిగూర్చి ప్రార్థనగ వెలసిన రెండు శ్లోకములు 
సూచించుచున్నవి. 


1. “కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం 


ఆరుప్వొ కవితాళాఖాం వందే వాల్ళీ కీకోకీలమ్‌.” 


“వాల్మీకి అను కోకిల కవిత్వమనెడి కొమ్మను ఎక్కి “రామ రామ” 
అని మధురముగ మధురాకరముగ కూయుచున్నది. _ఆ వాల్మీకి కోకిలకు 


ల్‌ 


నేను నమస్కరించుచున్నాను.” 
2. “వాల్సీ కేర్ము నినింవాన్వు కవితొవనచారిణ; 
(శుణ్యన్‌ రామకథానాదం కో న యాతి వరాం గతివ్‌?” 


“కవిత్యమనెడి వనములో వాల్మీకిముని యనెడి సింహము సంచరించు 
చున్నది. ఆ సింహము రామకథను గర్హించుచున్నది. ఆ నాదమును వినిన 


నుందరకాండ తత్త ్పదీపక 351 
వాడెవడు పరగతిని పొందడు?” 


ఈ రెండు శ్లోకములలో వాల్మీకిని కోకిలతోను, సింహముతోను పోల్చిరి. 
కోకిల స్వరము మాధుర్యమునకును, సింహస్వరము గాంభీర్యమునకును ప్రసిద్ధి 
నందినవి, 


మొదటి శ్లోకములో వాల్మీకి--కోకిల. మామూలు కోకిల మధురముగ 
కూయును. కాని వాల్మీకి కోకిల మధురముగ, మధురాక్షరముగ కూడ 
కూసినది. ఇది కవిగ వాల్మీకియొక్క అతిశయమును నిరూపించును. 
కావ్యమునందు శబ్దములలో మాధుర్యము, అర్హములో మాధుర్యము, రసములో 
అక్షరత్వము ఉండవలెను. ఈ మూడును కవికోకిల స్వరములో కలవు: రామా 
యణము కావ్యము అగుటచే శబ్దములు గాన (ప్రధానములై చెవికి మధురములై 
యుండును. అర్థము హృదయమునకు ఇంపై మధురముగ నుండును. దాని 
యందలి అంతరార్థము అక్షరమై అనగా, నాశములేనిదై యుండును. క్షరమనగా 
మార్పునందునది. అక్షరమనగా మార్పునందనిది. అది ఆత్మతత్త వము. ఇట్లు 
కావ్యముగ రామాయణము మధురము-మధురము-అక్షరము. 


రెండవక్లోకములో వాల్మీకి-ముని. ఆతడు సంచరించునది కవితావనము: 
అందు ఆ సింహము రామకథను గర్హించును. దానిని వినినవారు పరగతి 
నందుదురు. అనగా పరమపదము నొందుదు రని అర్ధము. అట్లు పరమపదము 
నాందుటకు రామకథలోని నాదమును అనగా ధ్వన్యర్థమగు  ఆత్మతత్త్వమును 
ఎయింగవలిను,. ' 


ఇట్లు వాల్మీకి కవిగా బాహ్యార్థమును, మునిగా ఆంతరార్థమును |ప్రతిపా 
దించెనని తెలియుచున్నది. కావ్యగానమున మాధుర్యమును, ఆత్మతత్త (మును 
ప్రతిపాదించుటలో గాంభీర్యము రామాయణమున కలవని తెలియుచున్నది. 
వాల్మీకి, కోకిలయై రామకథను మధురముగ పలికెను, ముని సింహమై , ఉపని. 
షదర్థములను గర్డించెను. మొదటి స్వరము చెవికిని మనసునకును తరుగని 
హాయిని ప్రసాదించును. రెండవది--శాశ్వతమగు స్థానమును చేర్చును. ఇట్లు 
ఈ శ్లోకములలో బాహ్యార్థమున రామకథయు, ఆంతరార్థమున ఆత్మకథయు 
కలవని తెలియుచున్నవి. 


(1) ఢీ రామచందుడు, బాహ్యముగ మానవుడై యుండి ఆంతరముగ భగ 
వానుడు. 


(2) శ్రీ రామనామము బాహ్యముగ దశరథపుతుని పేరు. ఆంతరముగ 


సుందరకాండ తత్త ఏ్రదీవక 352 
జగత్కారణమగు పరమాత్మ పేరు. 

(3) శ్రీ రామాయణము బాహ్యముగ రామకథ. ఆంతరముగ ఆశ్మకథ. 
రామాయణము బాహ్యముగ కావ్యము. ఆంతరముగ ఉపనిషత్తు. 


ఇట్లు సౌలభ్యపరత్యములు శ్ర్రీరామచంద్రుడై, శ్రీరామనామమై, శ్ర్రీరా 
జొ (ఆ 
మాయణ మై ఒకచో చేరియున్నవి. 


రామాయణ మను నామము చాల విశిష్టమైనది. 


(1) రామునియొక్క చరితము రామాయణము. “రామన్వ అయా 
నమ -- రామాయణమ్‌” రాముని పొందించునది రామాయణము. 
“రామః అయ్యలతే అనేన ఇతి రామాయణమ్‌.” ఇది రామునిచరి 
తమే అయినను దీనిని చదివినవారిని, రాముని పొందించునట. రామునివలె 
ధర్మశీలురై చివరకు బ్రహ్మసాయుజ్యము నందుదు రని భావము. 


2) ఇందు సీతాదేవి చరితము పధానముగా నుండుటచే ఇది రామా 
See 
నుమ 


“కావ్యం రామాయణం కృతం నీతాయాళ్చరితం మహత్‌” 
రామాయణ మంతయు సీతాదేవి చర్మిత్రమే అని వాల్మీకి పేర్కొనెను. 
“రామాయాః. అయనమ్‌ - రామాయణమ్‌” రామా అనగా య. 
అనగా సీత. ఆమె యొక్క చరిత్రము రామాయణము. - 


(3) రాముడు అయనముగా కలవారి చరిత్రము. 
(4) రామునికి అయనమయినవారి చరి త్రము=రామాయణము. 


రామాయణమున అన్ని పాత్రలును రామునే ఆశయముగా చేసికొని 
సొగినవి. రాముడు మధ్యలో నున్నచో చిన్నకాకి మొదలు రావణునివరకు, 
శబరి మొదలు అగస్త్యునివరకు అందరకు రామునితో సాక్షాత్‌ సంబంధము 
ఇందు కన్పించును. రాముడు వారిపై ఆధారపడి నిలిచినట్లుండును. అందుచే 
ఈ చరిత్రమున రాముడు ఇతరులందజీలో, ఇతరు లందజును రామునిలో, 
పరస్పరము చేరినట్టుందురు. అందుచే రాముడు, అయనముగా అనగా ఆధా 
రముగా కలవారి చరేత్రము రామాయణము. రామునికి అయనము అనగా 
ఆధారము అయినవారి చరిత్రము రామాయణము. ఇట్లు నారాయణశబ్దము 


నుందరకాండ తత్త దీవీక 353 


an 


వలె రామాయణశబ్దము రెండు అర్ధ్హములను ప్రతిపాదించును. 





(5) ఆత్మచరిత్రము. 

(6) మనో విజయము (పౌలస్త్యవధము) -- రామాయణము. 
జ = సీతాయా శృరితం మహత్‌ | 

పొలన్త భ్‌ మిత్వేవ చకొర్‌ చరితవతః ||” బాల. 4-7. 


“సీతాచరి త్రము”, “పౌలస్త్యవధము” అని వాల్మీకి అనుటలో కూడ 
రహన్యార్హము ఇమిడియున్నది. సీత్ర ఆత్మస్వరూపమును నిరూపించుటకై అవత 
రించిన జగన్మాత, ఆమె శ్రీరామునితో ఎన్నడును ఎడబాటులేక కలసియుండు 
దేవి. కాని లోకులకు ఆత్మ స్వరూపమును, ఆ ఆత్మ పరమాత్మలకు గల 
సంబంధమును, పరమాత్మతో ఆత్మ ఎడబాటునొంది బంధము నొందుటకు 
గల కారణమును, మరల పరమాత్మతో చేరుటకు ప్రవ నవం పిన తీరును 
నిరూపించుటకై సీతమ్మ రామాయణమున నడచినది. అందుచే న గ 
అనగా ఆత్మ చరిత్రము రావాయణము అనునర్థము స్ఫురించును. సీతను 
బంధించినవాడు కామమో హితుడగు రావణుడు. “ఆత్మను బంధించునది కావు 
మోహితమగు మనస్సు. ఆ మనస్సును జయించిన నాడే ఆత్మ పరమాత్మతో 
చేరును. ఈ పౌలస్త్యవధయే మనో విజయము-- రామాయణము. 


ఇట్లు రామాయణము, 

బాహ్యముగ (1) రామకథ, (2) సీతకథ, (3) రావణవధ. 

ఆంతరముగ (1) బ్రహ్మకథ, (2) ఆత్మకథ (3) మనోవధ. 

ఇట్లు రెండర్హములతో సాగిన రామాయణమును అధ్యయనము చేయు 

నపుడు :- 

బాహ్యముగ (1) కావ్యగత సౌందర్యమును, (2) కథాగత సౌంద 
ర్యమును, (3) పాత్ర నీరూపణమును, (4) వర్ణనలలోని వైశిష్టమును 
భావింపవలెను. 

ఆంతరముగ (1) ఆత్మ స్వరూపమును, (2) పరమాత్మ స్వరూపమును, 
(3) ఆ పరమాత్మను చేరుటకు ఉపాయమును, (4) చేరకుండ అడ్డెడి 
విరోధులను, (5) వారిని జయించి చేరుటచే కలిగెడి ఫలమును ఎజుంగవలెను. 


రామాయణము లౌకికముగ ఒక మహాకావ్యము. ఆధ్యాత్మికముగ ఉప 


నుందతకొండ తత్త దీపిక 35 





నిషత్తు. అంతేకాక ఇది ధర్మశాస్త్రము, నీతిశాస్త్రము. మహామంత్రము. 
కవులకు కావ్యరచన కిదియే ఆధారము. ఇందు మానవజీవితమునకు ఆవ 
శ్యకములగునవి అన్నియు కలవు. దీని అర్ధమును తెలియక కేవలశబ్దమునే 
చదివినవారికికూడ బుద్దిని శుద్ధినొనర్చి కోరిన ఫలములనిచ్చును. మంత్రములకు 
అర్ధము తెలియనక్కరలేదు. శబ్దమ్మాత్రమును శ్రద్దతో ఉచ్చరించినచో ఫలముని 
చును. అందుచే ఇది వేదమంత్రములతో సమానమైనది. మంత్రములలో 
కెల్ల (శేష్ణమైనది గాయత్రీమంత్రము. దానికి విశ్వామిత్రుడు బుషి. సూర్య 
మండలాంతర్వర్తియైన నారాయణుడు దేవత, ఆ గాయత్రీమంత్రము బుద్ది 
వృత్తులను పమ్యక్‌ (పేరణచేయుటకు జగత్కారణుడైన పరమేశ్వరుని గూర్చిన 
ధ్యానరూపము. దీనిని జపించి బుద్ధివృత్తులను లెస్సగా (ప్రపర్తింపచే సికొనుట 
ఆవశ్యకము. కొని అందజకును అది సాధ్యము కాదేమో యని కరుణా 
మయుడగు వాల్మీకి యీ రామాయణమున ఆ గాయత్రీ మంత్రమును 
నిక్షేపించెను. రామాయణమున కూడ ప్రధానబుషీ విశ్వామిత్రుడు. సూర్యవంశ 
సంజాతుడు శ్రీరాముడు దేవత. గాయత్రీ మంత్రమునందలి ఇరువది నాలుగు 
అక్షరములను, రామాయణమున ఇరువది నాలుగువేల శ్లోకములలో |ప్రతిచేయికి 
ఒక్కొక్క ఆక్షరము చొప్పున వాల్మీకి ఉంచెను. ఈ రామాయణమును 
చదువుటచే గాయ్మత్రీమంత్రము జపించిన ఫలము కలుగును. 

ఢీవైష్టవసంప్రదాయమున ద్వయమను మంత్రము ప్రధానమయినది. ఆ 
ద్వయమంత్రము యొక్క వివరయే శ్రీమద్రామాయణము. కర్మము, జ్ఞానము, 
భక్తి ఉపాయములు కావనియు భగవత్‌ ప్రాప్తికి భగవానుడే ఉపాయమనియు 
విశ్వసించి ఉండుట -- ఉపనిషత్‌ సిద్దాంతము. దానినే ద్వయమంత్రము ప్రతి 
పాదించును. ఆ విషమునే బాలకాండలో దేవతలు దశరథుని యజ్ఞసదస్సులో 
శ్రీ మహావిష్ణువును శరణు పాందుటముదలు యుద్ధకాండలో విభీషణుని శర 
ణాగతి వరకు శ్రీ మదామాయణము నిరూపించుచున్నది. 


మానవునికి ఆవశ్యకములగు పుత్రధర్మము, మిత్రధర్మము, భాతృ 
ధర్మము, భర్తృభర్మము, శిష్యధర్మము, శత్రుధర్మము మున్నగు ధర్మముల 
న్నిటిని శ్రీరామచంద్రుడు ఇందు నిరూపించెను. స్త్రీలకు ఆవశ్యకములగు 
ధర్మములను సీతనిరూపషించెను. శ్రీరామచంద్రుడు భరతునకు కుశలప్రశ్నపూ 
ర్యకముగా రాజనీతి నంతను ఉపదేశించెను. ఇట్లు రామాయణమంతయు 
ఒక ధర్మశాస్త్రమై సాగినది. ఆరణ్య, కిష్కింధ కాండలలో కవితా (ప్రస్తావన 


నుందరకాండ తత్త దీపిక 355 








నకు *ఆవశ్యకములైన వర్ణనలు, అలంకారములు బహువిచిత్రముగ కూర్చబడినవి. 
ఇక పాత్రపోషణమున, రసపోషణమున, శబ్దవిన్యాసమున సంభాషణా చిత్య 
మున శ్రీమద్రామాయణముతో పోల్చదగు [గ్రంథమే లేదు. 

మానవుని జీవితమే రామాయణము. జీవితమును ఒడుదుడుకులు 
లేకుండ సాగించుటకు ఆవశ్యకములైన మూలసూత్రములు ఇందు (పతిపాదిం 
పబడినవి. మానవుడు జీవించుటకు విషయానుభవము, ధనము ఆవశ్యకమురే 
కాని వానిభోగమునే ప్రధానముగా భావించి, జీవించుచో మానవునికి పశువు 
కంఠ భేదముండదు. ఆహారము, భయము, నిద్ర, మైథునము పశువులకును 
మనుష్యులకును సమానములే. బుద్ధి, వాక్కు అనునవి మనుజునకు ఒక్కనికే 
లభించిన వరములు. వానిచే తెలిసికొనదగుదానిని తెలిసికొని, నాచే అను 
భవింపబడునది అంతయును పిరమౌాత్మదే. వానికి చెందనిది, వానియందు 
ఆధారపడనిది ఏ ఒక్కటియును లేదు-- అని గ్రహించి నాది అనుకొనుదా 
నిని వానిదిగా తెలిసికొని వదలి వాని (పీతి కొరకై వానికి చెందినవాడుగా 
మాత్రము అనుభవించుచుండుట త్యాగము. ఇట్టి త్యాగములేక తానే తనకొజే 
అనుభవించుచున్నానని తగులువడియుండుట పాశవికత. అందుచే కేవల భోగ 
మును వదలి త్యాగముతో అనుభవింపవలెనని “తేన త్యక్తేన భుంజీథాః” 
అని ఈశావాస్యోపనిషత్తు చెప్పుచున్నది. ఈ విషయమునే రామచరితము 
నిరూపించుచున్నది. రామకథ త్యాగముతో ప్రారంభమై త్యాగముతో అంతమై 
నది. అన్నిటికం టె విడచుటకు కష్టమైనవి ఐశ్వర్యము, (ప్రియురాలు. రాముడు 
మొదట రాజ్యమును వదలినాడు. చివరకు (సేమించిన భార్యనే వదలినాడు. 
మధ్యలో భోగములు అనుభవించినాడు. త్యాగముతో కలసిన భోగమునే మాన 
వుడు అనుభవింపవలెను కాని కేవలభోగము మానవునకు తగదని రాముడు 
ఉపదేశించినాడు. | 


మానవుని జీవితములో ధర్మము, అర్ధము, కామము' అనునవి మూడును 
సొధింపదగిన పురుషార్థములు. అందు ధర్మము ప్రధానము. కాని దానికంటె 
అర్హకామములు ఇష్టములై. యుండును. ధర్మముతో సంబంధములేని అర్థకాము 
ములు ఇష్టములై యుండును. ధర్మముతో సంబంధములేని అర్హకామములు 
అనర్ధ హేతువులు. అందుచే ధర్మబద్ధముగ అర్థమును, కామమును ఉపయో 
గించుకొనవలెనని శ్రీరాముడు తననడువడిచే నిరూపించెను. శ్రీరామునకు 
పట్టాభిషేకము చేసెదనని దశరథుడు సభలో ప్రకటించెను. రామునితో చెప్పెను. 


మందరకొండ తత్త ఎదీవీక 1 356 . 


కాని కైకేయి ఆ విషయమెజింగి వెనుక తన కిచ్చెదననిన రెండువరములను 
ఇమ్మని కోరెను. దశరథుడు ధర్మమునకు కట్టుబడి సత్యమునుమీరలేక 
యూరకుండెను. రాముడు రాజ్యమునువదలి అరణ్యమునకు ఏగెదనని అంగీక 
రించెను. కాని లక్ష్మణుడుమాత్రము రామునియందుభక్తిచే తీవ్రముగా తండ్రిని 
విమర్శించెను. తండ్రిని బంధించి. రాజ్యమును స్వాధీనము చేసికొనుమని 
చెప్పెను. అప్పుడు శ్రీరాముడు తండ్రి పలికిన “సత్యవాక్యమును పాలించుట” 
పుత్రధర్మమనియు, రాజు, తండ్రి, గురువు, వృద్దుడు అయిన దశరధునిమాట 
వినుటయే కర్తవ్య మనియు చెప్పెను. అప్పుడు అర్ధ్థకామములకంకు ధర్మమే 
గొప్పదని నిరూపించుచు ఇట్లు అనెను. 

ధర్మార్టకామాః ఖలు తాత! లోకే 

నమీక్షితా ధర్మ ఫలోదయేషు | 

ధరొస్తే యతస్వాల్‌ తదుషక్రమేత 

యేతతన ర్వేన్యురనన్లి విష్టాః అయోధ్య. 21-56 

ధర్మార్థకామములు మూడును ధర్మబద్దముగ ఆచరించిననాడు ధర్మఫల 
మునే ఒసంగును. అట్లు ధర్మఫలమును ఒసంగనివి కేవలార్థ కామఫలమునే 
ఒసంగును. అట్టు ధర్మఫలమును ఒసంగని కేవలార్థ కామములు ఆర్టింపరాదు. 
ధర్మము ఎటువైపు ఉన్న, దానినే ఆచరింపవలెను. ధర్మమునే ఆచరించుచు 
న్నవాడు ఆ ధర్మమే అర్థమును, కొమమునుకూడ సమకూర్చును. ఎట్లన 
“భార్యేన వశ్యా అభిమతాసువుత్రా” (అయో.21-56) ధర్మబద్ధముగ 
వివాహమాడిన భార్య ధర్మమును ఆచరించుటలో తోడుపడి ధర్మమును సమ 
కూర్చును. వానికి అనుకూలయై, (ప్రియురాలై కామమును తీర్చును. యోగ్యు 
డగు పుత్రుని కని అర్థమును ఆర్డింపచేయును. అట్లు ధర్మమును ఒక్కదానినే 
ఆచరించినను అర్ధకామములు తమంతతామే నెరవేరును. అట్టుకాక - అర్హము 
నకే ఆశపడి ధర్మమును వీడినచో జద్దేషో భన త్వర్ధపలో హి లోకే” 
(ఆయో.21-57) లోకముయొక్క ద్వేషమునకు గురియగును. ధర్మమును 
వీడి కామమును అనుభవించినచో “కామాత్మతా ఖల్ల్యపీ న వ్రశస్తా” 
(అయో.21-57) లోకము యొక్క నిందనుపొందును. అందుచే ధర్మబ 
ద్ధము కాని అర్థము లోకులద్వేషమును, ధర్మబద్దముకాని కామము లోకుల 
దూషణమును కొని తెచ్చును, అందుచే మనము ధర్మమునే ఆశయించి 
రాజ్యమును వీడి వనమునకు ఏగుదుమని లక్ష్మణుని శ్రీరాముడు అంగీక 


నుందరకొండ తత్త దీ వీక 357 


రింపచేసెను. చూడుడు. ధర్మమునకు డవిరుద్దముగ భరతునకు రాజ్యము ' 
కావలెనని కోరిన కైక లోకులందటిచే శత్రువుగ భావింపబడి పగకు గురి 
ఆయెను. అప్లే ధర్మవిరుద్దముగు కామమును అనుభవింపవలెనని ప్రయత్నిం 
చిన రావణుడు లోకులందటణీనిందను పొందెను. ధర్మబద్దుడై రాజ్యము వీడిన 
రాముడు మరల కాదుకా భార్యతో హాయిగా ఉండెను. కావున 
అర్థకామములను మాత్రమే శే బవింపరాదు. ధర్మబద్ధము లగునప్పుడే వానిని 
ఆదరింపవలెనని శ్రీరాముడు తన నడువడిచే నిరూపించెను. 


ఇక పురుషప్రయత్నమే ఫలము నిచ్చునా? లేక దైవ సహాయము ఉండ 
వలెనా? అను విషయమును రామాయణము నిర్గించును. పురుష ప్రయత్నము 
ఎంతయున్నను దై దెవము అనుకూలింపనినాడు ఫలము సిద్ధింపదు. కాని కొందరు 
కేవలము దైవమే ఫలప్రదమనియు - భావించుచుందురు్‌ కాని శ్రీరాగుచం 
ద్రుడు తన  నడువడిలో ఈ రెంటికి సమన్వయము ఆవశ్యకమని (ప్రదర్శించెను. 
అరణ్యమునకు వెళ్ళుమనిన తరువాత లక్ష్మణుడు దశరధుని, కైకేయిని దూషిం 
ఛుచుండును. అపుడు శ్రీరాముడు “ఇది యంతయు దైవము చేసినదికాని 'కెక 
చేసినది కాదు. నిన్నటివరకు తనపుత్రునికంటె నన్నెక్కువగా (ప్రేమించినది. 
ఈరోజు ఇట్లు మారినది. ఇదియే దైవము.” 


“అసంకల్పిత మేవేహ యదకస్మాల్‌ (ప్రవర్తతే 
నివర్తా ్యరంభ మారబ్దం నను దైనన్య కర్శతలత్‌.” 


అయో.22-24 

“అనుకొనిన పని ఆగిపోయి, అనుకొనని విధముగ హఠాత్తుగా జరుగు 

టయే దైవము యొక్కపని.” ఇది కైకది కాదు-- అని ల క్ష్మణునికి "బోధించెను. 
కాని లక క్ష్మణుదడు. 


“విక్టబో ధైర్య హీనో యః నదైవ మనువర్తతే 
నీరన్సంభావితాత్మొ నో న దైవం పర్యుపానతే” 


(అయో. 23-16) 
4పభావిత మహం దైవం పొరువేణ నినర్తయే.” 
(అయో. 23-20) 


“చేతకానివాడు పిరికివాడు దైవమును అనుసరించియుండును. కాని 
వీరులమైన మనము కాదు. నేను ఆ దైవమును పరాక్రమముతో నివర్తింపచే 


నుందరకొండ తత్త దీపీక తెర్‌రొ 





యుదును" ఆని ఆవేశపడును. అపుడు శ్రీరాముడు, “నాయనా! దైవము 
కనబడునదికాదు. దాని ఫలితముమ్మాత్రమే కనపడును. లాభము, నష్టము, 
జయము, అపజయము మున్నగు ఫలములచే దానివెనుక దైవము కారణముగా 
నున్నదని తెలియుచుండును. అట్లు పట్టుబడని, కనబడని దైవముతో నీవేమి 
యుద్రము చేయుదువు? విరమింపుము. దైవమును అనుసరించుటయే మేలు” 
ఆని చెప్పెను 

ఒక కార్యము సిద్దించుటకు దైవ పౌరుషములు రెండునూ అనుకూలిం 
పవలెను కాని, కేవలపౌరుషము చాలదు. దశరథుడు శ్రీరాముని పట్టాభి షే 
మునకు (ప్రజల అనుమతి పొందెను. మంత్రుల అంగీకారము చ 
వసిష్ణుని సమ్మతిని పొందెను. పురుష ప్రయత్నము లోపములేదు. కాని పట్టా 
భే క కము కాలేదు. కారణము దైవమే! అప్తే భరతునకు పట్టాభిశే షీ కముచేయ 
కైక కోరెను. శ్రీరాముడు అంగీకరించి రాజ్యమును విడచి 'ఆడవుల. కేగెను. 
దశరథుడు ఎటులనో సమ్మతించెను. కాని పట్టాభిషేకము కాలేదు. కారణము 
దైవమే! దీనిచే జీవితమున పౌరుషముమాత్రమే కార్యకారి కాదనియు దైవ 
పౌరుష సమన్వయము ఆవశ్యక ననియు తెలియుచున్నది. 

ఇట్లు శ్రీమద్రామాయణము నూనవజీవితమున త్యాగ, భోగ సమన్వ 
యమును, ధర్మార్థ కామ సమన్వయమును, దైవపౌరుష సమన్వయమును 
ఆవశ్యకములని నిరూపించినది. 





రావణుడు రాముడు 
(1) ధర్మమును వదలి అర్థమును (1 అర్థమును, కామమును తృణ 
ఆర్దించి కామములు అనుభ ప్రాయముగ భావించి ధర్మమునకే 
వించినవాదు. కనబడినవాడు. 


(2) విషయభోగములు అనుభ (2) అహంకార మమకారములను 
వించుచు “నేను”, “నాది” అను విడచి త్యాగముతో భోగము 
ఆహంకారమమకారములతో భోగ లనుభవించినవాడు. 

మయ జీవితమును గడి పినవాడు. 

(3) పౌరుషమే ప్రధానమని దైవ (3) దైవమును నమ్మి పౌరుషమును 
మును ఎదిరించినవాడు. ఉపయోగించినవాడు. 


నుందరకొండ తత్త దీపిక 359 





రావణుని (ప్రవృత్తి : రాజసము, ఆసురము. 
రాముని (ప్రవృత్తి : సాత్వికము, దైవము. 
ఆసుర ప్రవృత్తి నశించి దైవ ప్రవృత్తి వృద్ధినొందుట మానవత్వము. అట్ట 
మానవత్వమును ెంపొందించుటయే శ్ర్రీరామాయణము యొక్క ప్రదాన 
ప్రయోజనము, 


ఈ విధముగ రామాయణము మానవజీవితము సుఖశాంతులతో సాగు 
నట్లు ఉపదేశమునిచ్చు మహాగ్రంథము. 


“ఇదం పవిత్రం వొపఘ్టుం పుణ్యం వేదైళ్టు నమ్మి తం” 

(బాల 1-98) 
అని వాల్మీకి దీని మహత్వమును వివరించెను. 
ఈ శ్రీరామాయణము :- 


(1) పవిత్రము - అంతఃకరణమున అంటినవియును జ్ఞానము కలుగ 
కుండ అడ్డెడివియునగు దోషములను తొలగించును. 


(2) పాపఘ్నము -- భగవత్సాప్తికి ప్రతిబంధకములుగా నుండు పాప 
ములను నింపచేయును. 

(3) పుణ్యము - సుఖమునకు సాధనమై యుండును. 

(4) అందుచే ఇది వేదములతో సమానమయినది. 


మానవజాతి మనవలె ననిన గ్రీమ్మదామాయణమును అధ్యయనము 
చేయుట ఆవశ్యకము. 


స స 2 శ శస స స 


నుందరకాండ తత్త దీ పీక 360 


శ్రీరామాయణావతరణ ము! 


వాల్మీకి బుక్షుడను పేరుతో భృగువంశమున జన్మించినవాడయ్యు అసు 
రమగు ప్రవృత్తితో రాజస తామసమగు చిత్తముతో ఉండెడివాడు. పరహింసయే 
జీవనముగా కలిగి, కుటుంబభరణ మే పురుషార్థముగా (బతికెడివాడు. అట్టి. 
వానికి సప్త మహర్షుల అనుగ్రహముచే రామనామము లభించినది. దానిని 
చాల సంవత్సరములు జపించెను. చివరకు శరీరస్ఫురణ మే పోయెను. ఆత 
నిపై పుట్ట పెట్టినది. కొంతకాలము తరువాత వరుణదేవుని అనుగ్రహముచే 
వర్షముపడి పుట్ట కరిగి ఆతడు బయల్వెడలెను. అప్పుడు ఆతడు (వర్మీ 
కము=పుట్టనుండి బయల్వెడలినవాడు) వాల్మీకి అని పిలువబడెను. (ప్రచేతనుడు . 
అనగా వరుణుడు. వరుణుని అనుగ్రహమువలన బయల్పడినాడు కనుక, |ప్రాచే. 
తనుడు. తరువాత తపశ్శాలియై ఆశమమున శిష్యులతో నివసించుచుండెను: 
కుశలవులు కూడ ఆతని ఆశ్రమమున నుండిరి. ఒకరోజు మధ్యాహ్న సమయ 
మున స్నానమునకై వాల్మీకి భరద్వాజుడను శిష్యునితో తమసానది కేగెను. ఆ 
నదిని చూచి శిష్యునితో, 


“అకరము మిదం తీరం భిరద్యాజ నిశామయ 
యి డా 
రమణీయం ప్రసన్నాంబు నన్మ నుష్యమనో యథా.” 
(బాల. 2-5) 


“భరద్వాజా! ఈ జలమును చూడుము. బురద లేదు. మనోహరమైయు 
న్నది. అడుగున ఉన్న వస్తువు కూడ కన్పడునట్లు నీరు నిర్మలమ్రైయున్నది. 
- ఇది మంచివాని మనసువలె నున్నది చూడుము” అనెను. 





ఈ క్లోకములో వాల్మీకి తీర్థమును ప్రశంసించుటలో ఆతని మనస్ట్రితి 
వ్యక్త మగుచున్నది. మంచివాని మనసును నదీజలమునకు దృష్టాంతముగా 
చెప్పినాడు. మంచివాని మనసులో కూడ బురదలేకుండ ఉందును. బురద 
యనగా రజోగుణము. అది తొలగి స్వచ్చమై యుండుటయే కాదు. ప్రసన్నమై 
యుండును, ఆనగా సత్వగుణము వృద్ధిపాంది (పకాశమై యుండును. తరు 
వొత ఆనందమును అనుభవించుటకు ఇతరులకు ఆనందమును కలిగించుటకు 
తగిన స్థితి కలిగి రమణీయమగును. ఇట్టి సన్మనుష్యుని మనస్సు అకర్తమతా 
రమణీయతా ప్రసన్నతలు కల నీటితో పోల్చతగినది. 


నుందరకాండ తత్త ఏదీ పీక 361 





సన్మనుష్యు డనగా ఎవరు? మంచివాడు, కాని ఉపనిషత్తు, 

జర్ర స్త బ్రహ్మేతి చే ద్వేద నంత మేనం తతో విదుః” 

“ఎవడు బ్రహ్మ మున్నదని ఎటుంగునో వాడు “సన్‌మనుష్యుడు” అని 
చెప్పినది. అంతటను వ్యాపించినది, అంతయు తానైనది, ఒకటి యున్నదని 
ఎణీగినవాడు “ఉన్నవాడు.” అది లేదసినవాడు “లేనివాడు”. (ఉన్నవాడు 
అనగా “సన్‌” అని అర్థము.) అంతటను వ్యాపించిన తత్వము ఒకటి 
యున్నది. ఈ కన్సడున" దంతయు దాని శరీరమే అని ఎజింగినవాడు “సన్మ 
నుష్యుడు.” అట్టివాని మనసును ఈ నదిలోని జలములకు ఉపమానముగా 
చెప్పుటచే వాల్మీకి ఆ స్థితిలోనున్నాడని గ్రహింపవీలగుచున్నది. రామాయ 
ణము వాల్మీకి నుండి రాబోవుచున్నది. దానికి తగిన మనసి స్ట్రితి కలవాడని 
సూచించుటకే ఆ నదీజలములను వర్ణించుట, కాని కేవల “సౌందర్యవర్లనకై 
కాదు. 


అట్టి స్థితిలో ఉన్న వాల్మీకి ఆ వనమును తిలకించుచు కొంచెము దూర 
మేగెను. అంజ నొక చెట్టుపై రెండు (క్రౌంచ పక్షులపంట క్రీడించుచుండెను. 
అందు కామ పరవశమైయున్న ముగ పక్షిని బోయ కొట్టైను.. పక్షి నేలప 
డెను విలవిల తన్నుకొనుచు, మెడ (ప్రక్కకు పడవైచి, కాళ్లుచాచి రెక్కలు 
పరచుకొని రక్తము కారుచు మగపక్షి పడియుండెను. ఆడుపక్తి డానిచుట్టును 
తిరుగుచు, తాకుచు విలపించుచుండేను. ఆ సన్నివేశమును 'మ+చిన వాల్మీకి 
హృదయము శోకముతో నిండెను. ఆ శోకము లోపల ఆగక వెలికివచ్చెను. 


మూ నిషాద ! (ప్రతిష్టాం త్య మగమః శాశ్వతీః నషూః 
యత్‌ (కొంచమిథునాదేక మవదీః కౌొమమోహితమ్‌” 

(బాల.2-15) 
ప్రతిపదార్థము, బాహ్యార్థము - 


నిషాధ=ఓ బోయవాడా, యత్‌=ఎందువలన, (క్రాంచమిథునాత్‌ = క్రౌంచ 
పక్సులజంటనుండి, కామమో హితం=కామపరవశమైయున్న, ఏకం=ఒక మగప్‌ 
నిని, అవదీః=చం పితివో, అందువలన, త్వం=నీవు, శాశ్వతీసమా౭=చాల సంవ 
త్సరములు, ప్రతిష్టాం=నిలుకడను, మాగమః=పొందకుందువుగాక. 


నుందరకాండ తత్త ఏదీ ఏక 362 





తాత్సర్యము క 

“ఓ బోయవాడా! నీవు కామసరవశమైయున్న క్రౌంచ పక్షుల జంట 
నుండి మగపకీని చంపి విడగొట్టితివి. కావున నీవు చాల సంవత్సరములు 
మనకుందువుగాక.” - అని శపించెను. 


వాల్మీకికి కోపము వచ్చి తిట్టిన ఈ వాక్యము మరల పరిశీలింప తగిన 
దాయెను. దానిని మరల వాల్మీకి చదువుకొనెను. శిష్యులకు చెప్పెను. అది 
నాల్లుపాదములు కల్లి ఒక్కొక్క పాదమునకు ఎనిమిది అక్షరములు కలిగియుం 
డెను. వీణప్టై పలికించుటకు, లయకు తగియుండెను. దానినే వారు మరల 
మరల కీర్తించుటచే వాల్మీకినుండి శోకముచే వచ్చిన ఆ మాటలే “శ్లోకము” 
ఆయెను. శ్లోకము అనగా మరల మరల కీర్తింపతగినది -- అని యర్థము. 


వాల్మీకియంతటి బుషికి, జితేంద్రియునకు శోకకోధములు కలుగునా? 
కలిగినను అట్లు కోపముతో వచ్చుతిట్టు మరల మరల కీర్తింపతగినది ఆగునా? 
క్షుదమగు పక్షీ చనిపోయినందుకు వాల్మీకి శోకార్తుడై 'బోయను అంతతిట్టు 
తిట్టునా? అను విషయములు ఆలోచింపతగినవి. వాల్మీకిమహర్షి బ్రహ్మజ్ఞా 
నసంపన్నుడనియు, ఆ బ్రహ్మమే విశ్వమున కంతయు ఆత్మయై, విశ్వము 
ఆతనికి శరీరమునై ఉండుట ఎజీంగినవాడు అనియు ఎలయుంగవలెను. ఇట్టివాడని 
తమసానదీ తీర్థమును వర్ణించునప్పుడు మనకు సూచించెను. అట్టివాడగుటచేతనే 
విశ్వమునంతను పరమాత్మ శరీరముగా (గ్రేమించినాడు. అందేభాగమునందు 
వేదన కలిగినను తన శరీరమునందే వేదన కలిగినట్టు భావించెడి ఉదారుడు. 
అందుచే పక్షికి కల్గిన వేదన ఆతని హృదయమున మెదలెను. అది పక్షి 
దికాదు. వాల్మీకిదికాదు. సాధారణీకరణమును పొందిన ఒక భావము. 
ఆ భావమే రసమై “వేననుభవించుచున్నాను -- ఈ భావము నాది" అను 
భావన తొలగి బ్రహ్మానందమువంటి అనుభూతి కలుగును. ఇదే నాటకములను 
చూచునపుడు సామాజికులకు కలిగెడి అనుభూతి. ఇట్టి అనుభూతి యోగులు 
కవులు కూడ పొందుదురు. ఆ అనుభూతి హృదయము నిండగా, నీరు 
కుండనిండగా పైకి పొరరినట్లు మాటల రూపమున బైటకువచ్చును. అదియే 
కవిత్వము. వాల్మీకినుండి వచ్చినది అట్టికావ్యము. అతని శోకము తన కొట 
కుకాదు, లోకము కొజకు. అందుచే అది శోకము+లోకము=క్టోకమాయెను. 
ఇది మరల" మరల కీర్తించుటకు తగినది. మామూలు శోకమయినచో. కీర్తిం 
పతగినదికాదు. వాల్మీకినుండి వచ్చిన మొట్టమొదటి శ్లోకము ఒక తిట్టు 


నుందరకాండ తత్త దీ వీక 363 





అగునా? కాదు. ఆనాడు అవతరించి లోకరక్షణ యొనర్చి ' రావణవధ నొనర్చిన 
రామునకు మంగళాశాసనము. ఇపుడాశ్లోకము యొక్క అర్థము చూడుడు. 


ఆంతరారము :- 
(= = 


“మానిషాద=శ్రీనివాసా! యత్‌=ఎందువలన, (కౌంచమిథునాత్‌ =వక్ర 
గమనముకల రాక్షస ద్వంద్వమునుండి, కామమో హితం=కామపరవశు డైన; 
ఏకం=ఒకనిని అనగా రావణుని; అవధీః=చంపితివో, అందువలన, త్యం=నీవు, 
శాశ్వతీస్సమాః=చాలా సంవత్సరములు, ప్రతిష్టాం=నిలుకడను, అగమః=పొందితివి. 

తాత్సర్యము : 

శ్రీనివాసా! వకగతిగల రాకసదందమునుండి కామమోహితుడెన ఒక 

(తా క్‌ హం ప చ 


నిని (రావణుని) చంపి విడగొట్టితివి. అందువలన నీవు చాల సంవత్సరములు 
నిలుకడను పొందితివి. 


ఇది బుషివాక్కగుటచే రెండు అర్థములు కలిగి శ్లోకముగ సాగినది. 
ఇందు బాహ్యార్హము బోయవానిని శపించుట. ఆంతరార్థము రామునికి మంగ 
ఛము పలుకుట. కొద్దిగ ఆలోచించినచో కామమోహితమగు మనస్సును 
జయించి, దానిచే వశపరచు కొనబడిన ఆత్మను తన వశము చేసికొనిన 
పరమాత్మకు, మంగళాశాసనము చేయుట కూడ ఇందు కొన్సించును. 


(క్రాంచము ఒక పక్షి. “కుంచ్‌ కౌటోల్వ అల్ఫీ భఖావయో:” అను 
ధాతువునుండి క్రాంచశబ్దము వచ్చినది. క్రౌంచము వక్రముగా ' నడచునది. 
చిన్నది. రావణుడు కూడ వక్రగమనము కలవాడు. అల్పుడు. అందుచే 
(క్రాంచమనగా రావణుడు. అట్టి రావణుని చంపిన రామునకు మంగళము. 
మనస్సుకూడ (కౌంచమే! అదియు వక్రగమునము కలది, అల్పమైనది. అదియు 
కామమోహితమే, దానిని జయించుటకు పరమాత్మ అనుగ్రహమే కావలెను. 

“మా”=శ్రీకి 'నిషాది=నివాసస్టానమయినవాడు “లక్ష్మీపతి”. నారాయ 
ణుడు. ఆతడే శ్రీరాముడు. శ్రీరాముడు రావణుని జయించినాడు. పరమా 
త్మయే మనమనస్సును జయించునట్లు అనుగ్రహించువాడు. ఇట్టు ఒక్క 
శ్లోకములో బాహ్యముగ బోయకథ- ఆంతరముగ రామకథ- దానిలోపల ఆత్మ 
కథ- సాగుటచే ఈ శోకము చాల ముఖ్యమైనది. ఇది వాల్మీకి నోటినుండి 
ఆవిర్భవించిన మొదటి శ్లోకము. ఇదియే రామాయణమునకు మూలభూతము. 
దీనిని మరల మరల వల్లెవేయుచు శిష్యులతో వాల్మీకి ఆశమమున నుండగా 


నుందరకొండ తత్త ౮దీవీక 364 
బ్రహ్మ వాల్మీకియెదుట సాక్షాత్కరించెను. వాల్మీకి అర్యపాద్యముల నిచ్చి 
ఆసనముపై కూర్చుండచేసి తాను కూర్చుండెను. అపుడు బ్రహ్మ వాల్మీకితో-- 
“ముచ్చందా దేవ తే వాణీ ప్రవృత్తేయం నరస్త్హుతీ” (బాల.2-31) 
“రామన్వ చరితం నర్హ్వం కురు త్యం బుషినత్త్రమ 
రహస్యం చ (పకొళం చ యద్దుత్తం తస్వధీమతః” (బాల.2-33) 
“తచ్చా వ్యవిదితం నరం విదితం తే భినిష్ట్యతి”. (బాల.2-34) 
“నా సంకల్పమువలననే నీ కీళ్లోకము వచ్చినది. ఈ విధముగనే రామా. 
యణ మంతను రచింపుము. రహస్యముగ ప్రకాశముగ జరిగిన రామకథ 


అంతయు నా అనుగ్రహము వలన నీకు కరతలామలకముగ కన్సించును” అని 
ఆదేశించెను. అంతేకాక -- 

“న తే వా గన్ఫుతా కొవ్వే కాచి దత్ర భవివ్యతి” (బాల.2-35) 

డ్య కొవ్వములో ఏ ఒక్కటోయు అనత్యము కొదు” ' 

“యావత్‌ న్థాన్యంతి గిరయః నరిత శ్ర మహీతలే... 

తావ ద్రామాయణకథా లోకేషు (ప్రచరిష్యతి.” (బాల.2-36) 

“కొండలు ఎంతకాలము నిలచియుండునో, నదులు ఎంతకాలము ప్రవ 
హించునో అంతకాలము రామాయణకథ లోకములో ప్రచారమున నుండునని” 
వరమిచ్చి బ్రహ్మ వెడలిపోయెను. ఇట్లు చతుర్ముఖ బ్రహ్మయొక్క వరముచే 
లభించిన దివ్యదృష్టిగల వాల్మీకి నోటినుండి ఆవిర్భవించిన రామాయణము 
కేవలకథామ్మాత్రమే కాక వేదార్థ (పతిపాదకము అగుటలో సంశయము లేదు. 
అందుచేతనే ఇది -- 

“ఏకెక మక్షరం ప్రోక్తం ' మహాపాతకనాశనమ్‌” 

“ఒక్కొక్క అక్షరము మతోపాతకములను నశింపజేయజాలినది” అని 
పెద్దలు ప్రశంసించిరి. ఇట్లు శ్రీమదామాయణమును రచించుటకు వాల్మీకి 
మహర్షి సిద్ధము కాగా నారద మహర్షి వారి వద్దకు వచ్చెను. ఆ నారదుని 
(ప్రశ్నించి రామకథ నెజింగి వాల్మీకి రామాయణ రచనమునకు ఉపక్రమించెను. 


నుందరకాండ తత్త దీపిక 365 





a 


“తవస్నాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాంవరం 
నారదం పరిపప్రచ్చ వాల్డీ కిర్ము నిపుంగవమ్‌” (బాల.1-1) 
“తపస్వియగు వాల్మీకి తపస్స్వాధ్యాయనిరతుడు, వాగ్వేత్తలలో శ్రేష్టుడు, 
మునిపుంగవుడు అయిన నారదుని ప్రశ్నించెను.” 
రామకథను వాల్మీకి అంతకుముందే. ఎరుగును. అరణ్యములో 
శ్రీరాముడు వాల్మీకి ఆశ్రమమునకు వచ్చెను. రాముని కాలమున 
రాముని ఎజుంగనివారు ఎవ్వరునులేరు. 
“రామో రామో రామ ఇతి వ్రజానా మభవన్‌ కథాః” 
(యుద్ద. 131-97) 
“ప్రజలందరును “రాముడు రాముడు రాముడిని రాముని వార్తలనే 
చెప్పుకొను చుండెడివారు.” , 


వాల్మీకికి బ్రహ్మవరమువలన రామకథనంతను చూడకలిగిన "శక్తి కల్లి 
నది. అట్టిచో నారదుని అడిగి తెలిసికొను అవసరము లేదు. కాని వాల్మీకి 
అడిగెను. నారదుడు ఉపదేశించెను. దానిననుసరించియే రామాయణ రచన 
సాగెను. దీనిచే ఒక రహస్యము తెలియుచున్నది. వాల్మీకి (ప్రశ్నించినది, 
నారదుడు ఉపదేశించినది కేవల రామకథ కాదు. అది బ్రహ్మ విద్య. సాక్షాత్‌ 
పరబహ్మయే నరుడుగా రాముడను పేరుతో దిగివచ్చినది. అందుకే “బహ్మ” 
అను రెండక్షరములలోని అడుగుననున్న రెండక్షరములు “ర-మ” అనునవి 
రామనామమైనవి. ఈనాడు నరుడుగా కన్పట్టు రాముడే పరబ్రహ్మము. ఆతని 
నెణుంగుటకు గురూపదేశము కావలెను. తనకు తెలిసినను గురువు వలన 
ఉపదేశము పొందిననాడే బ్రహ్మ విద్య ఫలించును. 

“ఆచార్వాడ్దెవ విదితా విద్వా సాధిష్టం (ప్రాపత్‌ . 

ఆచార్యవాన్‌ పురుషోవేద” 

ఆచార్యుడు బ్రహ్మ విద్యోపదేశమునకు ఆవశ్యక నుని ఉపనిషత్తు తెలుపు 
చున్నది. అందుచే ఇచట వాల్మీకి రామకథను, బ్రహ్మ విద్యను కలిపి నారదుని 
వలన ఉపదేశము పొందవలెనని ప్రన్నించుచున్నాడు. ఈ ప్రశ్న బ్రహ్మ విష 
యమని “పరిష్రచ్చు” అను క్రియ తెలుపుచున్నది. ఆత్మ జ్ఞానమును గూర్చి 


మందరకాండ తత్త ్వదీసిక 300 


శిష్యులు గురువుల నడిగెడి ప్రశ్నకు 'పరిప్రశ్నము' అని పేరు. బాహ్యముగ 
నరునిగూర్చి (ప్ర్షించుచు ఆంతరముగ బ్రహ్మనుగూర్చి (పశ్నించినాడు. 

ఈ క్లోకములో గురుశిష్యులకు ఉండవలసిన లక్షణములను వివరించు 
చున్నాడు. గురువు- నారదుడు, శిష్యుడు-వాల్మీకి. 

(1) నరుడనగా జీవుడు. 'ర'=నశించునది 'ని=కానిది 'నరీ=ఆత్మ. నరు 
నకు చెందినది నారము అనగా అజ్ఞానము. దానిని “ది=ఖండించువాడు 
నారదుడు. అనగా జీవుని చేరియుండు అజ్ఞానమును ఛేదించువాడు=గురువు. 

(2) నరు డనగా పరమాత్మ. విష్ణుసహ్మస్రనామమున “నరః” అనునది 
భగవానునికి నామము. 

(3) నరు డనగా పరమపదమును పొందించువొడు. నరునకు సంబం 
ధించినది నారము. అనగా జ్ఞానము. దానిని “దీో=ఇచ్చు వాడు నారదుడు. 
అనగా భగవత్‌ జ్ఞానము ప్రసాదించువాడు. 

ఇట్టు అజ్ఞానమును ఛేదించి జ్ఞానము నిచ్చువాడు నారదుడు, అట్టి 

నారదుడే ఆచార్యుడు. 
ఆచార్యునకు మూడు లక్షణములు ఉండవలయును. 

1) తపప్వ్ప్వాధ్యాయనిరతుడగుట :- 

తపస్సు=చాంద్రాయణము మున్నగు వ్రతములు. దానిచే శరీరేంద్రియ 
మనస్సులను కృశింపచేసి వేదాధ్యయనముచే ధర్మ బ్రహ్మ స్వరూపముల నెరిం 
గీనవాడు కావలెను. - 

తపస్సు=భోగ సంకోచము. భోగములను తగ్గించుకొని వేదాధ్యయనము 
చేయువాడు కావలెను. | 

3 తపస్సు= బ్రహ్మ జిజ్ఞాస. వేదాధ్యయనముచేసి బ్రహ్మజిజ్ఞాస చేయువాడు 
కావలెను. 


తపస్సు=జయోగము. యోగమును, స్వాధ్యాయమును అలవర్చుకొనిన 
వొడు కావలెను. 


2) వాగ్విదాంవరుడగుట :- . 

శబ్ద స్వరూపమును ఎజీంగినవారిలో (శ్రేష్ట డు కావలెను. వేదాధ్యయ 
నము చేసి దాని అర్ధము నెజీంగి దానిని ఇతరులకు అందింప గలిగినవాడు 
కావలెన్ను 





నుందరకాండ తత్త దీపిక 367 


3) మునిపుంగవుడగుట :- 

సంతతము భగద్విషయమునే మననము చేయువాడు కావలెను. 

ఇట్లు ఆచార్యునకు --- 

(1) తపస్సా్యధ్యాయనిరతి, (2) వాగ్విదాంవరత్వము, (3) మునిపుంగ 
వత్వము ఉండవలిను. 

ఈ మూడు లక్షణములచే --- 

(1) శ్రవణము (2) మననము (3) ధ్యానము అను మూడు లక్షణ 
ములు కూడ సూచింపబడవచ్చును. లేదా (1) పాండిత్యము (2) బాల్యము 
(3) మౌనము అను (బహ్మ వేత్త కుండెడి మూడు లక్షణములు సూచింపబడన 
చ్చును. 

ఇట్లు ఈ నారదుడను పదము గురువును సూచించునదిగా ఎటుంగ 
వలెను. 

నారదుడు (1) నారాయణపరాయణుడై, (2) (త్రిలోకసంచారియ్లై, 
(3) కలహశీలుడై ఉండునని మనకు ప్రసిద్ధి. 

గురువుకూడ -- 

(1) నారాయణపరాయణుడే (2) ప్రకృతి బంధమునువీడి పైలోకముల 
కేగి మరల భగవదాజ్ఞచే సంసారుల నుద్దరించుటకు ఈ లోకమునకు దిగవచ్చెడి 
త్రిలోకసంచారియే (3) 'ధర్మాధర్మములకు, జ్ఞానాజ్ఞానములకు కలహమును 
కల్పించి ధర్మమునకు. జ్ఞానమునకు విజయము కలిగించెడి కలహశీలుడే! 

కావున నారదుని గురువుగా భావింపవలెను. 

వాల్మీకి శిష్యుడు కదా! ఆతనికి ఉండవలసిన లక్షణము ఒక్కటియే! 
అది తపస్వి. యగుట. తపస్సనగా ఆలోచన. (బ్రహ్మ విషయిక మయిన 
ఆలోచన కావలెను. తపస్వి యనగా దీనుడు. తాను పొందవలసిన జ్ఞానమును 
పొందలేదని దైన్యము పొందినవాడే శిష్యుడుగా నుండవలెను. 


ఇట్లు ఈ శ్లోకములో శిష్యాచార్య సంబంధము నిరూపింపబడినది. దాని_ 
ద్యారా అవతరించిన రామాయణకథ బ్రహ్మవిద్యయే యని నిరూపింపబడినది. 


' వాల్మీకి నారదుని ఒక నరునిగూర్చి ప్రశ్నించెను. 


సుందరకాండ తత్త్వ్వదీవిక 566 


“కో న్యస్మ్రన్‌ సాంప్రతం లోకే గుణవాన్‌ కళ్ళు వీర్యవాన్‌ 
ధర్మజ్ఞ శ్ర కృతజ్ఞ ళ్లు నత్యవాక్యో ద్ధుఢవ్రతః” (బాల.1-2) 
“చారి తేణ చకో యుక్తః నర్షభూతేషు కో హితః 

విద్యాన్‌ కః క నృమ్య్ణళ్ళు క ఖ్లైక (ప్రీయదర్భనః” 





(బాల.1-3) 
“ఆత్మవాన్‌ కో జితక్రోధో ద్యుతిమాన్‌ కోఒనసూయకః 
కన్య బిభ్యతి దేవాళ్ళు జాతరోషన్వ సంయుగే.” (బాల.1-4) 
“ఈ కాలములో ఈ దేశమున (1) గుణవంతుడు, (2) వీర్యవంతుడు, 

(3) ధర్మజ్ఞడు, (4) కృతజ్ఞడు, (5) సత్యవాక్యుడు, (6) దృఢవతుడు, (7) 

చార్మిత్రవంతుడు, (8) సర్వభూళ హితుడు, (9) విద్వాంసుడు, (10) సమర్థుడు, 

(11) ఏకప్రియదర్శనుడు, (12) ఆత్మవంతుడు, (13) జితక్రోధుడు, (14) 

డ్యుతిమంతుడు, (15) అనసూయుడు, (16) దేవతలకు భయము. గొల్పు 

కోపముగల నరుడు ఎవడు? అట్టి వానిని ఎజుంగవలెనని కోరిక కల్షియున్నాను 
సమర్జుడవు కనుక ఇటువంటి వరుని తెలియజేయ ప్రార్థించుచున్నాను” అని 

వాల్మీకి పదునారు గుణములను పేర్కొని అట్టి గుణములుగల నరుడు ఈ 

కాలములో ఈ దేశములో ఎవడు? అని (ప్రశ్నించెను. 

ఈ పదనారుగుణములు రామునకు పదునారు కళలు. వానితో కూడిన 
రాముడు-రామచంద్రుడు. అందుకే మనవారు రాముని రామచంద్రుడని కీర్తిం 
చుచుందురు. ఇందు వాల్మీకి నరునిగూర్చి ప్రన్నించెను. కాని, అందులో 
పరబ్రహ్మమునుగూర్చి కూడ ప్రశ్న యిమిడియున్నది. పరబ్రహ్మమే ఆయా 
కాలములలో ఈ లోకమున అవతరించి సులభుడై మన విరోధులను తొలగించి 
తన్ను చేర్చుకొనుచుండును. అట్టి పరబ్రహ్మమే, నేడు రావణుడు నరునిచేత 
గాని చావడని నరుడుగా అవతరించెను. అందుచే బాహ్యముగా నరుడై 
ఆంతరముగ బ్రహ్మమైై యుండు రామునిగూర్చి ప్రశ్నించు “ప్రశ్నలో బాహ్య 
ముగ నరుడుగా ఉండవలసిన లక్షణములు, ఆంతరముగ (బహ్మలక్షణములను 
చేర్చియుంచెను. అందుచే ఈ పదునారులక్షణములు కలదియే పరబ్రహ్మము. . 
అందుచే బాహ్యముగ ఈ ప్రశ్న రామకథా విషయముగ, ఆంతరముగ- బ్రహ్మ 
విషయముగ నుండనని ఎతుంగవ లెను. 


రావణుడు ఎవ్వరిచేతను చావు లేకుండ వరము కోరుకొని, నక వానరు 


నుందరకొండ తత్త ఎదీ పీక 369 





లను మాత్రము ఉేక్షించెను. అందుచే వానిని సంహరించుటకు శ్రీరాముడు 
నరుడుగా నుండెను. రామాయణమునందంతటను రాముడు నరుడుగనే కన్స 
ట్టును. యజ్ఞభూమిలో దేవతలయెదుట 'సాక్షాత్సరించినపుడు--, 


“సీత్రన్మీవ్‌ అంతదే విష్ణు రువయాతో మహాద్యుతిః 
శంఖచక్రగదావాణః వీతవాసా జగత్సతిః” (బాల.15-16) 


శ్రీరామజననమునకు ముందు విష్ణువే రాముడుగా అవతరింప నున్నాడని ' 
సూచించును. మరల యుద్దానంతరము, రావణవధ అయిన తరువాత దేవతలు 
రాముని స్తుతించుచు “నీవు నారాయణుడవే” అని పేర్కొనీరి. రామావతా 
రము మొదలు రావణవధ యగునంతవరకు రాముడు నరుడుగనే కన్సట్టును. 
దివ్యత్వము లోన అణగియుండును. అందుచే ఏ లక్షణములున్నచో నరుడు 
నరుడగునో ఆ లక్షణములను ఇందు ప్రన్నించును. ఆంతరముగ బ్రహ్మమే 
యగుటచేతను, ఇతరులందరు రాముని బ్రహ్మముగనే ఉపాసించుటచేతను, 
సరమాత్మ లక్షణములను ఆంతరార్థమున ప్రన్నించును. ఇట్లు ఈ ప్రశ్నలలో 
రాముని నరునిగను, బ్రహ్మముగను ఎజుంగవలెనని సూచించుటకు ఈ ప్రశ్న 
సమాధానములు రెండర్ధములతో సాగెను. రామాయణమంతయు వాచ్యముగ 
రామకథను (ప్రతిపాదించుచు, వ్యంగ్యముగ బ్రహ్మకథను నిరూపించునట్లే ఈ 
ప్రశ్నలు కూడ వాచ్యముగ నరుని గూర్చి, వ్యంగ్యముగ బ్రహ్మమునుగూర్చి 
సాగును. దానిని వివరముగ తెలిసికొందము. 

1. గుణవాన్‌ కః క 


బాహ్యార్థము క 

గుణవంతుడు ఎవడని (పశ్నించెను. 

ఏ గుణమున్న నరుడు నరు డనిపించుకొనునో అట్టిదియే గుణము. ఏ 
గుణమున్న ప్రజలు ఎక్కువగా కొనియాడుచుందురో ఆ గుజు గుణమని 
చెప్పబడినది. అదియే సౌశీల్యము. ఆ సౌశీల్యము కలవాడు శ్రీరాముడు. ఇది 
మానవునకు ప్రధానముగ ఉండవలసిన గుణము. శ్రీరాముడు సుశీలుడు. 


కనుహతః మందై స్సహ నీరంధేణ సంశ్లేష: సాశీల్యమ్‌” 


“జాతిచేతను, ఐశ్వర్యముచేతను, విద్యచేతను గొప్పయయినవాడు, 
వానిలో తక్కువయినవానితో అరమరిక లేక కలసియుండుట సౌశీల్యము.” 
ఇది శ్రీరామునిలో కాన నగును. 


నుందరకొండ తత్త (దీవీక 370 


శ్రీరాముడు జాతిచే సూర్యవంశమునకు చెందిన క్షత్రియుడు. ఐశ్వర్య 
ముచే చక్రవర్తి కుమారుడు. విద్యచే వసిష్టాదుల శిష్యుడైన విద్యాధికుడు. 

అట్టి శ్రీరామునకు అంతరంగమి(త్రులు ముగ్గురు. 

(1) పల్లెవాడు - గుహుడు. 

(2) వానరుడు - సుగ్రీవుడు. 

(3) రాక్షసుడు - విభీషణుడు. 

వీరు ముగ్గురును - జాతిచేకాని ఐశ్వర్యముచేకొని విద్యచేకాని రామునకు 
సమానులుకారు. కాని రాముడు తనతో సమానముగ భావించి, (పేమించెను. 

(1) గుహుని “ఆత్మ సమఃసఖా” (అయో. 50-32) అనును. తనకు 
దీటైన స్నేహితుడు గుహుడట. ఆతడు ఎదురుగా వచ్చినప్పుడు “వద్దా 
మభిగమా చ్చెన సన్నేహనందర్భనేన చి (అయో.50-40) నడిచి వచ్చి 
ఇంతంపేమ చూపించితివే! ఆతిథ్య మిచ్చినట్లే! ఇంకేమి చేయనలెను?” అని 
శ్రీరాముడు ఎంతో సంతోషించును. గుహునితో ఇంతటి మైత్రికి గుహుని 
యోగ్యత కాదు. శ్రీరాముని సౌశీల్యమే కారణము. 

(2) సుగ్రీవునితో కోరి మైత్రి చేసికొనినాడు శ్రీరాముడు. సుగ్రీవుడు 
వానరుడు. భార్య, రాజ్యము కూడ పోయియున్నాడు. అతనితో మైత్రి చేసికొని 
ఆతని సుఖమే తన సుఖము అతని దుఃఖమే తన దుఃఖము అనుసట్టు 
(ప్రవర్తించివాడు. సుగ్రీవునకు వాలిపై కోపము ఉండుటచే, తాను కూడ కోప 
ముకల్లి ఆతనిని చంపెను. చనిపోయి పడి ఉన్న వాలిని చూడగనే సుగ్రీవునకు 
కోపముతగ్గి (పేమ కలిగెను. ఏడ్చుచు రాజ్యము .తనకు వద్దని విలపించెను. 
శ్రీరాముడు 'అట్టి సుగ్రీవుని చూచి “*నంజాతభాప్పుః వరవీరహంతా” 
(కిష్కిం.24-24) కన్నుల నీరునిండినవాడు ఆయెను. రామునిమైత్రి ఇట్టిది. 

సుగ్రీవుని కోపమే తనకోపము. సుగ్రీవుని పేమయే తన (పేమ. అంతే 
కాదు. 

మరొకసన్నివేశమును చూడుడు. లంకలో వానరపసైన్యముతో 
శ్రీరాముడు ప్రవేశించిన తరువాత పట్టణము వెలుపలవున్న కొండపై 
నెక్కి లంకను చూచుచుండును. సుగ్రీవుడుకూడ ఆ (ప్రక్కనే యుండును. 
ఎదురుగా రావణుడు కన్పడెను. సుగ్రీవుడు చూచి ఆవేశము ఆపుకొనలేక 
ఎగరి రావణుని పైపడి, రావణునికొట్టి, గీరి, కొరికి, తాను దెబ్బలుతిని నలిగి 


సుందరకాండ తత్త (దీ వీక 371 


న. 


తిరిగి రామునివద్దకు వచ్చెను. అప్పుడు శ్రీరాముడు - “త్యయి కించిత్‌ 
నమావన్సే కిం కార్వం సీతయా మమ? (యుద్ధ. 41-4) 

“సుగ్రీవా! నీవేమైన అయియున్నచో నాకీ సీతతో ఏమి ప్రయోజనము?” 
అనును. తనకు ఇల్లాలై తనవెంట అడవికి వచ్చి తన కష్టసుఖములలో 
భాగస్వామిని అయిన సీతకంటు సుగ్రీవుడు ఎక్కువ అనినట్లు రాముడు భావిం 
చెను. ఇచట రాముడు పలికిన ఆ మాటలో సుగీవుని పై గల వాత్సల్యమును 
చూడుడు. “సుగ్రీవా! నీవు చనిపోయియున్నచో నాకు సీతతో ఏమిపని?” 
అని నోటితో “చనిపోవుట” అన్న మాటకూడ అనలేక “నీ వేమైన అయినచో” 
అనును. అన్తీలమగు మాట కూడ సుగ్రీవుని విషయముననోటితో రాముడు 
పలుకలేడు. ఇట్టిమ్మైతి ఒక  వానరునియందు కలిగియుండుట శ్రీరాముని 
సొశీల్యము. 

(3) తన శత్రువునియొక్క సోదరుడై శృతుపక్షమునుండి వచ్చిన విభీ 
షణుని. రాక్షసుడని శంకింపక తనవారందరు వలదనుచున్నను మిత్రభావేన 
సంప్రాప్తం న త్య జేయం కథంచని (యుద్ద.18-3) “మితభావముతో 
వచ్చినవానిని వదలలేను” అని విభీషణునికి ఆశ్రయ మిచ్చిన పరమో 
దారుడు శ్రీరాముడు. ఇట్లు విభీషణుని చేరదీయుటకు రాముని సౌశీల్యమే 
కారణము. ఇట్ల శబరిన, జటాయువును (శ్రేమించిన శ్రీరాముడు సుశీలుడు. 
దీనిచే రాముడు గుణవంతుడని తెలియుచున్నది. 


అంతరార్థము పరమాత్మ నుగూర్చి-గుణవాన్‌ కః = 


గుణవంతుడెవడు? ఈ యర్హమునకు గుణమనగా సౌశీల్యమే అని 
గ్రహింపవలెను. గొప్పవారు తక్కువ వారితో చేరియుండుట సౌశీల్యము. 
పరమాత్మ  సర్వజగత్తునకు కారణమైనవాడు. ప్రకృతి సంబంధము లేనివాడు. 
ఆ ప్రకృతిని నామరూపములుగల జగత్తుగ పరిణమింపజేసెడివాడు. అట్టివాడై 
తనచే సృజింపబడిన _ప్రతిపదార్థములో ఎంత నీచమైనను దానిలో తాను 
చేరియుండును. 


“అనేనజీవే నాత్మ నానుప్రదిశ్ళ నామరూపే వ్యాకరవాణ”. 

“నామరూపములు కలదానినిగ (ప్రకృతిని మార్చి అందు జీవులలో చేరి 
యుండి ప్రవేశించును.” అని ఉపనిషత్తున చెప్పబడుచున్నది. ఇదియే సౌశీ 
ల్యము. ఈ ప్రశ్నచే సర్వజగదంతర్యామి ఎవరు? అని ప్రన్నించునట్లు అగును. 


నుందరకొండ తత్త ్వదీవీక 372 
2 వీర్యవావ్‌ క ౫ 
బాహ్యార్థము క 


వీర్యము కలవాడు ఎవడు? 

మనసునకు దిగులుకల్లించు శృత్రుపైన్యము ఎదురుగా నున్నను తానే 
మియు కలత చెందక దొనిలో ప్రవేశించి దానిని పలుముఖములుగ చిమ్మి 
వేయగల శక్తి వీర్యము. ఇచట వీర్యము కలవోడు రాముడే అని ఖర, 
దూషణాదివధలో మనకు స్పష్టమగును. రాముడు ఒక్కడును ఒకవైపు, 
పదునాలుగువేలమంది సైన్యము ఒక వైపు. 

కాల దదొనం శరాన్‌ ఘోరాన ముంచంతం రిలీముఖా?” 

(అరణ్య. 25-38) 

బాణములు సంధించుటగాని విడచుటగాని గుర్తించుటకు వీలుకొకుండ 
ఒక్కడు అందజకు అన్నిరూపములై యుద్ధము చేసెను. మారీచ సుబాహువధ, 
రావణవధ మున్నగు వానిలో రామునివీర్యము స్పష్టమే! అందుచే వీర్యవంతుడు 
రాముడు. 

ఆంతరార్థము :-- పరమాత్మనుగూర్చి -- వీర్యవాకా కః ? 

పరమాత్మకూడ వీర్యనంతుడే. జీవులకు జ్ఞానమును సంకోచింపచేసీ 
వికారమును కలిగించునది (ప్రకృతి. అట్టి ప్రకృతిలో పరమాత్మ కూడ జీవు 
నితో పాటు ప్రవేశించియుండును. అట్టు ప్రవేశించియుండియు తానేమియు 
వికారమును చెందక వానిని వివిధముగ విచిత్రముగ వికారము నొందించు 
వాడు కనుక పరమాత్మ వీర్యముకలవాడు. దీనిచే సర్వజీవులలో తానుప్రవేశించి 


ఆంతర్యామియై. యున్నను, వికార రహితుడై యుండువాడు ఎవడు? అని 
(ప్రశ్షింపబడినది. 

3 ధర్మజ్ఞః వా 

బాహ్యార్థము వా 

ధర్మము నెణీంగినవాడు ఎవడు? 

శ్రీరాముడు సర్వధర్మములను ఎరిగినవాడు. శిష్యుడుగా, పుత్రుడుగా, 
భర్తగా, ఆ(శ్రితరక్షకుడుగా, మితుడుగా, శత్రువుగా అన్ని విధముల అన్ని ధర్మ 
ములు ఎరిగి ఆచరించెడివాడు. వెదికములగు యజ్ఞములను ఆచరించినవాడు. 
యజ్ఞములో జన్మించి యజ్ఞమును కాపాడి యజ్ఞభూమిలో దొరికిన సీతమ్మను 





నుందరకొండ తత్త ్వదీవీక 373 





వివాహమాడి యజ్ఞవిరోధులగు రాక్షసులను సంహరించి బుషులను కాపొడి 
వైదిక ధర్మమును లోకములో |ప్రతిష్మించినవాడు. 

కరక తొ జీవలోకన్వ ధర న -వరిరక్ల తౌ 

రక్తి తా న్యన్య ధర్మన్య న్యజనన్య చ రక్షితా” (బాల.1-13,14) 

తన ధర్మమును తన వారి ధర్మమును జీవుంందజియొక్క ధర్మమును 
కాపొడినవాడు శ్రీరాముడు. 

ఆంతరార్థము : వానా పరమాత్ముని గూర్చి - ధర్మజ్ఞః వా 

రక్షణే పరమాత్మ ధర్మము. 

పరమాత్మకూడ ధర్మజ్ఞుడే! జగత్తు యొక్క సృష్టిస్టితిలయములు రక్ష 
అణము- అవి ఎవని యధీనములో యున్నవో అది పరబ్రహ్మము. 

కయుతో వా ఇమాని భూతాని జాయంతే 

యేన జాతాని జీవంతి యత్స9యంత్యభి నంవిశంతి 

తద్విబిజ్హానన్సు తద్ద్ర9 హ్మే తి” 

అని చెప్పబడిన సృష్టి స్థితిలయములు మూడును రక్షణే! ఆ రక్షణే 


పరమాత్మ యొక్క ధర్మము. దానిని ఎతీంగినవొడు, అనగా జగద్రక్షణమున 
అద్దులేని సంకల్పము కలవాడు ఎవడు? అని పరమాత్మ గూర్చి ప్రశ్నించెను. 


4. కృతజ్ఞః కా 
f= 
బాహ్యార్థము క 
ఒకరు చేసినమేలు మరువని వాడెవడు? 


చేసిన ఉపకారమును మరువక ఎల్లప్పుడును జ్ఞాపకము ఉంచుకొనువాడు 
కృతజ్ఞుడు. శ్రీరాముడు కృతజ్ఞతలో పరాకాష్ట నందినట్లు ప్రజలు దశరథునితో 
రాముని గుణములను వర్ణించుచు చెప్పిరి, 


“కథంచి దుపకారేణ కృతే నై కేన తుష్యతి 

న న్మర త్వపకారాణాం శత మన్వాత్మ వత్తయా” (అయో.1-11) 

“శ్రీరాముడు ఎవరైన ఒక్క ఉపకారము ఎటులో కష్టపడి చేసిన ఆ 
ఉపకారముతో సంతోషించి ఆ ఉపకారమును ఎల్లప్పుడు కొనియాడుచు ఆనం 


దించుచుండెడివాడు. ఒకరుచేసిన ఉపకారమును స్మరించుటయే కాచు. వంద 
అపకారములను చేసినను, వాటిని తలంపడు.” జ్లాపకముండి తలంపకపోవుట 


నుందరకొండ తత్త ౮దీవీక 374 





కాదు. మరచిపోవును. 

ఆంతరార్థము వ పరమాత్మను గూర్చి వా కృతజ్ఞః ఫూ 

పరమాత్మయు కృతజ్ఞాడే ! 

“క్రుతం జానాతీతి క్రతజ్ఞః” చేసిన దానిని ఎజుంగువాడు. కృత 
మనగా జీవులు చేసెడి కర్మ. ఆ. కర్మనెణీంగి దాని కనుగుణమగు ఫలమును 
జీవులకు కల్పించుచుండును. తాము చేసిన కర్మను తాము మరచినను, 
పర్వేశ్వరుడు మరువడు. జీవులందజియొక్క అన్ని విధముల కర్మల నెజింగి, 
ఆ కర్మానుగుణములగు శరీరముల నొసంగి, ఆ శరీరములో జీవులతో పాటు 
తానుకూడ ప్రవేశించి, నియమించుచు రక్షించును. ఈ పరమాత్మ లక్షణము 
లవే *గుణవా, వీర్యవాన్‌, ధర్మ ద్‌ క్షుతజ్జః” అను నాలుగు (ప్రశ్నలలో 
సూచించెను. 

5. సత్యవాక్వః :- 


బాహ్యార్థము : 

సత్యమయిన వాక్యము కలవాడు. 

ఆడినమాట ఎన్నడును సత్యమేకాని అనృ్ఫత మాడి ఎఅుగడు. కైకేయి 
తండ్రిగారి కోరికగా పట్టాభి షేకమును మాని అరణ్యముల కేగవలెనని చెప్పెను. 
దానిని విని రాముడు అస్తేయని అంగీకరించెను. అంగీకరించి “అమ్నా! 
తండ్రిగారు స్వయముగ నాతో ఈ మాట ఎందులకు చెప్పలేదు?” ' అని 
శ్రీరాముడు ప్రశ్నించెను. అప్పుడు కైక దశరథుడు స్వయిముగ చెప్పలేదని, 
రాముడు మాట తప్పునేమోయని శంకించెను. అప్పుడు శ్రీరాముడు -- 

“రామో ద్వా ర్హాభిభబాషతే” (అయో. 18-30) 

“రాముడు రెండుమాటలు మాటాడడు” అనెను. 

“విద్ధి మాం బుషీభిః: తుల్వం కేవలం భర మాస్థ్రతం” 

(అయో.19-20) 

“కేవలధర్మమునే అనుసరించెడి బుషులతో సమానునిగా నన్నెలుం 
గుము అని చెప్పి ఆడినమాటకు కట్టుబడి నిలచెను. తల్లి కౌసల్య వలదని 
వారించినను, లక్ష్మణుడు ప్రార్థించినను, సత్యమును వీడలేక వనగమనమునకే 
నిర్ణయించెను. అరణ్యమున కేగి భరతుడు రాజ్యమును స్వీకరించుమని 
ప్రార్థించెను. ప్రజలు, మంత్రులు, తల్లులు కూడ భరతుని కోరికకు తమ 


నుందరకొండ తత్త బీ వీక్‌ 375 


సమ్మతిని తెలియపర్చిరి. జాబాలి నాస్తిక వాదముతో రాముని మరలింప 
చూచెను. వసిష్టుడు గురువుగా ఆదేశింపచూచెను. కాని శ్రీరాముడుమా 
త్రము తానాడిన మాటకు కట్టుబడి వనవాసమునకే నిశ్చయించి యుండెను. 
ఇది రాముని సత్య వాక్యమునకు పరమోదాహరణము. 

ఆంతరార్థము క పరమాత్మ నుగూర్చి ణా సత్యవాక్యః, 

పరమాత్మ కూడ సత్యవాక్యుడే ! 

సత్యమను శబ్దమే పరమాత్మను తెలియచేయునది..... “నత్యం జ్ఞాన 
మనన్తం (బహ్మా” అని ఉపనిషత్తు చెప్పుచున్నది. సత్యమనునది పర 
మాత్మ యొక్క స్వరూపమును తెలియచేయునది. ఛాందోగ్యోపనిషత్తునందు, 
“సత్యమ్‌” అని పరమాత్మకు పేరగుటకు కారణమును ఇట్లు వివరించిరి. 
“నత్‌+త+యమానత్వ “” 'సత్‌' అనగా ఆత్మ. ఎల్లప్పుడును మారక 
ఉండునది. తి అనగా మారునది -- ప్రకృతి. ఈ రెంటిని కలిపి నియమిం 
చువాడు 'యమ్‌'. 'సత్యమ్‌' అనగా జీవుని (ప్రకృతిని కలిపి నియమించువాడు. 
కత్రడే పరమాత్మ. అందుచే 'సత్యమ్‌' అనునది వాచకముగా కలవాడు. సత్య 
వాక్యుడు-- పరమాత్మ. 

6. దృఢవ్రతః న 

బాహ్యార్థము వా 

తాను పట్టిన వ్రతమును దృఢముగ పాలించువాడు. 


“నీ వాడనని అనిన వానికి అభయ మిచ్చుట నా వ్రతము” అని 
రాముడు విభీషణ శరణాగతిలో చెప్పెను. 


“సక్స దేవ ప్రపన్హాయ తవాన్మీతి చ యాచతే; 
అభయం నర్షభూతేభ్యో దదా మేత ద్రుతం మమ.” 
(యుద్ధ.18-33) 
“ఒక్కసారి ఇతరోపాయములను విడచి నీవాడనని యాచించినవారు 
ఎవ్వరైనను సరే - అభయ మొసంగుట నా వ్రతము” అని శరణాగతులకు 
అభయ మొసంగుట తనవతముగా సేర్కొనెను. వ్రతము చెడినచో ఎట్లు ఆ 
వ్రతము పట్టినవారికి పాపమో అట్లే శరణాగతునికి అభయ _ మొసంగనిచో 
తనకే పాపమని రామునిభావన. అందుచే తనవారు తనను విడిచిపోయినను, 
తనవారందరు నశించినను, తన కనేకములగు అనర్థములు వచ్చినను, తన 


మందరకొండ తత్త ఏదీవీక 376 





) ప్రాణమే పోయినను, శరణాగతులను వదలని దార్హ్యము కలవాడు రాముడు. 
అందుచే సుగ్రీవజాంబవదాదులు ఎందరు వలదనినను విభీషణుని తనవానినిగ 
చేసికొనెను. అటే దండకారణ్యమున బుషులందరు యజ్ఞవిఘ్నకరులగు 

ళా లే 
రాక్షసులను చంపి తమను కొపొడ వలసినదిగా (పార్థింపగ అప్లే యని 
మాటనిచ్చెను. సీతమ్మ రాక్షసులతో మన కేమి విరోధము? విరోధములేనిదే 
పగబటి హింసించుట తగదు-- అని నివారింపచూచెను. అపుడు రాముడు-- 
ళం 
“అస్యహం బీనితం జహ్యోం త్యొం వా నీతే/ సల్వక్త గ్రాం 
నతు ప్రతిజ్ఞాం నంగ్రుత్య (బ్రాహ్మణే భ్యో విశేషతః” 
(అర. 10-19) 

“ ప్రాణమువైనను వదలెదను లేదా ఆవశ్యకమయినచో లక్ష్మణునితో కూడ 
నిన్నెనను వదలెదను. కాని మాటనిచ్చి అందులో ముఖ్యముగ (బ్రాహ్మణులకు 
చేసేదనని-- తిరుగలేను” అని పల్కును. తన్నాశయించినవారిని రక్షించుటలో 
రాముని వ్రతము ఇట్టిది. 

షష పై ను గూరి?ి  దుఢవతః. 

ఆంతరార్థము పరమాత్మ నీ ఢి 

పరమాత్మ కూడ దృఢృవతుడే ! 

తన్నాశయించినవారికి సంసార బంధమును ఛేదించి స్వస్వరూపమును 
కలిగించి ఆభయమును అనగా మోక్షమును ప్రసాదించుటలో పరమాత్మ దృఢ 
(వ్రతము 'కలవాడు. ప్రభయకాలమున అచేతన పదారముతో సమానముగా 
ఉన్న జీవునికి ఇంద్రియములతో, మనస్సుతో, బుద్ధితో కూడిన శరీరము నిచ్చి, 
ఆ శరీరమును ఎట్లు వినియోగించుకొని పరమాత్మను చేరవలెనో తెలుపుటకు 
వేదములను శాస్త్రములను ప్రసాదించి, వానిని వినియోగించుకొనలేక చెడిపోవు 
వారిని ఉద్దరించుటకు తానే నానా రూపములతో అవతరించి, మహాపురుషుల 
నవతరింపచేసి, ఎంతో పట్టుదలతో తరింపచేయ ప్రయత్నించును. కావున 
జీవులను తరింపచేయుటకు పరమాత్మ  దృఢవ్రతుడు. 


7. చారిత్రేణ చ కో యుక్తః ? 
బాహ్యార్థము శ 
మంచినడువడి క్షలవాడు ఎవడు? 


జ్ఞానము కంటి నడువడి ఆవశ్యకము. నడువడిచేతనే పురుషుని యొక్క 
స్వభావము తెలియును. నడువడిలేనివానిని చూచి లోకము భయపడును. 


నుందరకొండ తత్త దీపిక్‌ 377 








ఆంత ఆవశ్యకము కనుకనే (శ్రీరాముడు నడువడిని విడువక ఆదరించెను. 
చిత్రకూటమునకు భరతునితో కలసి వెల్లిన జాబాలి నాస్తిక వాదమును 
ఉపన్యసించును. తండ్రిమాటను పాలించుటకై అడవిలో నుండుట తగదని 
చెప్పుదు తండ్రి ఎవరు? తల్లి ఎవరు? ఇచట మనము చేసిన పనులచేతను, 
పెట్టిన శ్రాద్ధములచేతను తల్లిదండ్రులకు సంతుష్టి కలుగుట కేవలకల్పన. 
అందుచే నీవు రాజ్యమును హాయిగా పాలించుమని చెప్పెను. దానిని విని 
శ్రీరాముడు చారిత్రము యొక్క ఆవశ్యకతను వివరించెను. 
ఉకులీన మకులీనం వా శుచిం వా యది వాశుచిం 
చొర్మిత మేవ వ్యాఖ్య్వౌతి వీరం వురుషమానినం” © 
(ఆయో.109-4) 
“ఉత్తమకులములో జన్మించుట, 'లేదా హీనకులములో జన్మించుట, పవి 
(తుడగుట, లేదా అపవిత్రుడగుట, వీరుడుగా నుండుట, లేదా డాంబికముగ 
వీరుడనని పలుకుట అనువానిలో ఏది ఎవనియందు ఉన్నదో తెలిసికొనవలెనన్న 
వాని చారిత్రమే వ్యాఖ్యానమై తెలియచేయును.” 
మనుష్యుని స్వభావమునకు చారిత్రము వ్యాఖ్యానము. కఠినమయిన 
'శ్లోకముయొక్క అర్థమును -వ్యాఖ్యానముచే గ్రహింప వీలగును. అట్లే ఈతడు 
యోగ్యమైన కులమునకు చెందినవాడో? కాదో? అని తెలిసికొనవలెనన్న యోగ్య 
తాషత్రములు కొవు- నిర్ణయించునవి. వాని నడువడియే నిర్ణయించునది. ఇళ్లు 
శౌచము అనగా పవిత్రత ధనము విషయములో లోభపడకుండ నిలచుట అన్ని 
శాచములకంటె గొప్పశౌచము. *యోర్రే శుచి న్స హి శుచిః ధనము 
నందు ఎవడు పరిశుద్దుడో వాడు పరిశుద్దుడు ఆని మనుస్మృతి. ఇట్టి పరిశుద్ధి 
తన కున్నదని తొను చెప్పికొనినను ఇతరులు చెప్పినను నమ్మదగినది కాదు. 
దానిని నడువడిచేతనే నిరూ.పించనలేను. ఇట్లే వీరుడా” వీరుడనని ప్రగల్భము 
కొట్టుకొనువాడా? అనునది తెలియుటకు కూడ వానినడువడియే ముఖ్యము. 
అందుచే “నేను' రాజ్యమునందు లోభములేనివాడను సత్య వాక్యమునకు నిలబ 
డువాడను” అని' తెలుపుటకు *చారిత్రమును విడువరాదు,” అని శ్రీరాముడు 
చారిత్రము యొక్క (పాముఖ్యమును వివరించెను. తొను నడువడిని తప్పక 
పాటించెను. 


ముందరకొండో తత్త ఎదీవీక 378 





ఆంతరార్థము :- పరమాత్మనుగూర్చి - చారిత్రేణ చ కో యుక్తః ? 
పరమాత్మ కూడ చారిత్రము కలవాడే! 


చార్మితమనగా నడువడి. సృష్టికి ముందు కదలిక ఉన్నదా? లేక, లేదా? 
అన్నట్లున్న పరమాత్మ స్టూలమగు జగద్రూపమున సాగుటయే నడువడి. సృష్టికి 
ముందును, సృష్టికి తరువాతను ఒకే తత్త వ్రముండును. సృష్టికి ముందు 
కదలికలేని జీవప్రకృతులతో చేరియుండును. అదే తత్త్వము, సృష్టికి తరువాత 
మార్పు చెందిన జీవ ప్రకృతులతో చేరియుండును. అదే తత్త వము సృష్టికి 
తరువాత మార్పు చెందిన జీవ (ప్రకృతుల కదలికచే కదలినట్లు ఉండును. ఇదే 
పరమాత్మ యొక్క చారిత్రము. సృష్టికి ముందు సూక్ష్మరూపమున ఉన్న 
చేతనాచేతనములు అను తన శరీరమును కదలించి జగద్రూపమున స్టూలముగ 
కదలినవాడు ఎవడు? అని పరమాత్మను గూర్చి ప్రశ్నించెను. __ 


8. సర్వభూతేషు కో హితః! : 
బాహ్యార్థము ఫా 


సర్వభూతముల మేలును కోరువాడును, ఆచరించువాడును ఎవడు? 


శ్రీరాముడే అట్టి వ్యక్తి. బంధువులకును ఆస్పలకును మేలు కలుగ 
వలెనన్మి అందరును కోరుదురు కాని, మనుష్యులందరి యొక్క మేలును 
కోరి వారికి మేలు కలుగునట్టు మాటాడి, వారికి ఆపదలు కలుగునపుడు 
దుఃఖపడెడివాడు, (శ్రీరాముడు ఒక్కడే! అయోధ్యా ప్రజలు రాముని యొక్క 
గుణములను కీర్తించుచు ఇట్లు చెప్పుదురు. 


“వ్యసన నేషు మనుష్యాణాం భళం భవతి దుఃఖభితః 
ఉత్స వేషు చ నర్తేషు పీతేవ పరితుష్యతి,” (అయో.2-40) 
“పట్టణములో మనుష్యున కెవరికైనను ఆపదలు కలిగినచో ఆపదలు 


కలిగినవారికం టను ఎక్కువగా రాముడు దుఃఖించెను. వారికి ఏవైన ఆనంద 
జనకములగు సంపదలు లభించిన, తండ్రివలె సంతోషించును.” 


ఈ శ్లోకములో రాముని సర్వభూత హితత్యము సూచింపబడినది. వీరు 
వారు అనుభేదము లేక నునుష్యులలో ఎవరికి ఎట్టి ఆపదకలిగినను "పెద్దది, 
చిన్నది అను తారతమ్యము లేకుండ వారికన్న ఎక్కువగా రాముడు దుఃఖిం 


సుందరకాండ తత్త టీ వీక 379 





చునట. ఆపద కలిగిన వారు ఆపద తీరగనే దుఃఖమును విస్మరింతురు. కాని 
రాముడు మాత్రము దుఃఖించుచునే యుండునట. దీనికి కారణము, వారికి 
మేలును కలిగించుట తన బాధ్యత యని భావించుటయే! కాపాడవలసిన తల్లి 
(పక్కనుండగా ఏమియు తెలియని పసిపాప ప్రాకుచు పోయి నూతిలోపడినది. 
తలి దానితో పాటు ఉరికి పిల్లను బైటకు తీసినది. పిల్లకు ఆపద తీరినది, 
నవ్వుచున్నది, కాని తల్లి మాత్రము దుఃఖించుచు నే యున్నది. కారణము 
బాధ్యతగల తాను పరాకుగా నుండి బిడ్డ నూతిలో పడునట్లు చేసితినే యని 
ఆమె ఆ దుఃఖమును మరువలేదు. అస్లే రాముడు కూడ అందరకు మేలు 
కలిగింపవల సిన తాను పరాకుగా నుండుటచేతనే గదా? వారికి ఆపద కలిగినదని 
దుఃఖించును. ఇతడు మనుష్యుల యొక్క హితమునే కోరువాడు కాడు, 
సర్వభూతములయొక్క హితమును కోరువాడు. అందుచేతనే రావణునిచే 
దెబ్బ తిని రెక్కలు విరిగి నేలపై కూలి ప్రాణము పోవుటకు సిద్ధముగానున్న 
జటాయువును చూచ- 


“రాజ్యా ద్భ)ంళః వనే వానః నీతా నష్టా హతో ద్దిజః 
ఈ ద్భశీయం మవమాలకీ శ్ర? నిర్హ హే దవీ పానకమ్‌” 
(అర. 68-24) 


“రాజ్యము పోయినది. వనవాసము లభించినది. సీత కనబడకుండ 
పోయినది. ఈ పక్ష చనిపోయినది. ఇదంతయు నా దురదృష్టము.- ఇది 
అగ్నిహో(త్రమును కూడ కాల్చివేయగలదు.” అని ఆ పక్షి చని పోవుటకు 
కూడ తన దురదృష్టమే కారణమని శోకించును. చనిపోయిన తరువాత ఆ 
పక్షికి స్వయముగ తానే దహన సంస్కారము చేయును. ఇట్లు రాముడు 
సర్వభూత హితుడు. 

ఆంతరార్థము :- పరమాత్మను గూర్చి-- సర్వభూతేషుకో హితః? 

పరమాత్మ కూడ సర్వభూత హితుడే! 


హితుడనగా ఉపాయమైనవాడు. పరమాత్మను పొందుటకు పరమాత్మయే 
ఉపాయమని కఠోసనిషత్తును, ముండకోపనిషత్తును ప్రతిపాదించుచున్నవి. 


సుందరకొండ తత్త దీ వీక 380 


“వాయమాత్తా ప్రవచనేనలభ్యః న మేధయా న బహునా 
(శుతేన యవమేవెషవృణుతే తేనలభ్వః త స్ఫెష ఆత్మా వివ్రుణుతే 
తనూం సామ” 

“పరమాత్మ (శ్రవణముచేగాని, మననముచేగాని, ధ్యానముచేగాని లభిం 
పడు. పరమాత్మ ఎవరిని వరించునో వారికే తన స్వరూపమును దర్శింప 
చేయును. మనము చేయు కర్మగాని, జ్ఞానముగాని, భక్తిగాని భగవత్‌ ప్రాప్తికి 
సాధనములు కావు. భగవానుడే సాధనము. 


“సర్షధర్జా పరిత్యజ్య మా మేకం శరణం వ్రజ” (గీత.18-66) 





అని శ్రీకృష్ణభగవానుడు చెప్పెను. కావున సర్వభూతములకు హితుడు 
పరమాత్మయే! స 
9. విద్వాన్‌ : 


బాహ్యార్థము ఫ్‌ 


విద్వాంసుడు ఎవడు? 


విద్వాంసుడు శ్రీరాముడు. సర్వశాస్తములయొక్క తత్త (ము నెజింగిన 
వాడు. వేదవేదాంగములయందు పరిని ష్పితుడు. ధనుర్వేద మందు సుశిక్షితుడు, 
మందత్రమునందు, రహస్య సమాచార సేకరణమందు, నీతిశాస్త్రమందు, వ్యూహ 
రచనములయందు బాగుగ ' నేర్ఫుగలవాడు. గజస్కంధమునందు, అశ్వప్పష్ట 
మునందు ఆరితేరినవాడు. ఇట్లు సర్వ విద్యలయందు పాండిత్యము గలవాడు 
శ్రీరాముడు. 


ఆంతరార్థము :- పరమాత్మను గూర్చి -- విద్వాన్‌. 

పరమాత్మ కూడ విద్వాంసుడే! ' 

“యః నర్షజ్ఞః నర్హవిత్‌” అని ఉపనిషత్తు పరమాత్మ సర్వమును, 
సమిష్టిగను, వ్యష్టీగను కూడ ఎతీగినవాడని చెప్పుచున్నది. ఆ జ్ఞానము 
సంపాదించుకొనినది కాదు, సహజము అని “సాభఖావికీ జ్ఞాన, బల 
(కీయాచో అని ఉపనిషత్తు చెప్పుచున్నది. ఈ జ్ఞానము కూడ ఇంద్రియాధీన 
ముకాదు. “పశ్య త్యచక్లు; సశ్రుణోత్య క్రర్ధః” “కన్ను లేకుండ చూచును. 
చెవి లేకుండ వినును.” అని ఉపనిషత్తు చెప్పుచున్నది. సర్వజగత్‌ స్పేష్టికి 


శ 


నుందరకొండ తత్త దీ వీక 381 





ఆవశ్యకమగు జ్ఞానము కలవాడు పరమాత్మ! 
10. సమరః : 
థ్‌ 


బాహ్యార్థము వాలా 


సామర్థ్యము కలవాడు ఎవడు? 


కేవలము శాస్త్రజ్ఞానము ఉన్నంత మాత్రమున ప్రయోజనము లేదు. 
కార్య రూపమున ఆచరించుటలో సామర్థ్యము ఉండవలెను. (శ్రీరాముడు, 
చదివిన విషయములను ఇతరులతో చర్చించుటలో సమర్జుడు. శీలవృద్దులు, 
జ్ఞానవృద్దులు, వయో వృద్దులు కూడ శాస్త్ర విషయములను శ్రీరామునితో 
చర్చించుచుండెడివారు. రాజ్య నిర్వహణమున రాజనీతిశాస్త్ర పరిజ్ఞానమును 
వినియోగించగల సమర్జుడు. అస్త విద్య యుద్దభూమియందు వినియోగించగల 
సమర్థుడు. అందుచే శ్రీరాముడు సమర్థుడు. 


ఆంతరారము :-= పరమాత్మనుగూర్చి పా సమరః। ౩ 
c3 ర 
పరమాత్మ కూడ సమర్హుడే | 


సర్వజడ సర్వజగత్తును సృష్టించుటకు . సామర్థ్యము ఆవశ్యకము. అదే 
శక్తి “పరాన్య శక్తి ర్వివిధా చ దృళ్ళతే స్వాభావికీ జ్ఞాన బలక్రీ 
యాచో అని సర్వజగన్నిర్మాణమును సంకల్పమాత్రముచే చేయగల సమర్థుడు. 
సృష్టించిన (ప్రతిప పదార్థములోను పరమ మహత్సరమాణుడగు తాను pn 
వగు జీవునికంటె అణువై వ్యాపించును. కర్మల నెరింగి కర్మానుగుణమగు 
శరీరమును (ప్రసాదించి కర్మానుగుణమగు ఫలము నీయ సమర్జుడు. 


11. ఏక (ప్రియదర్శనః : 


బాహ్యార్థము వా 


ఎల్లప్పుడు ఒకే విధముగ (టప దర్శనము కలవాడు ఎవడు? 


[ప్రియమైన దర్శనము కలవాడు రాముడొక్కడే ! ఇతరులను చూచి 
నప్పుడు చూచిననారికి ఒకప్పుడు పీతి, ఒకప్పుడు అపీతి కలుగుచుండును. 
కాని రాముడట్లుకాదు. చూచిన వారికి (పీతియేకలుగును. శత్రువులకైనను, 
మిత్రుల కైనను, 'స్త్రీలకైనను, పురుషుల కైనను, జ్ఞానుల కైనను, అజ్ఞానుల కైనను, 
_శ్రీరాముని దర్శనము ప్రీతినే కలిగించుచుండును. రాముని చూచి, అడ 


సుందరకాండ తత్త దీపిక 382 





విలో నున్న క్రూర మృగములు కూడ (ప్రీతిని పొంది తమ దుష్టతను వీడి 
యుండెడివి. రాముని దర్శనముచే ప్రీతిని, దర్శనము లేకపోవుటచే అపీతిని, 
వృక్షములు, నదులు కూడ పొందినవి. రాముని చూచి, (ప్రేమించి తిర 
స్కరింపబడి, లక్ష్మణునిచే ముక్కు, చెవి కోయబడి ఖరుని వద్దకు వెళ్ళిన 
శూర్పుణఖ--- 


“తరుణొ రూవ నంవన్హా, నుకుమారౌ మహాబలౌ 
వుండరీక విశాలాక్షౌ చీర క్షష్ణాజీనాంబరౌ” (అర. 19-4) 


అని వారి రూపమును (పశం సించెను. వాలిని చంపిన రాముని నిందిం 
చవలెనని వచ్చిన తార “సా . తం సమానాద్యవిశుద్ద నత్యా” 
(కిష్కి.24-30) ఆ రాముని చూడగనే సత్వగుణము ఆవిర్భవించినదియై 
రాముని దర్శనమున (పీతి నొంది-- 


“త్త మ (ప్రమేయళ్ళ దురానదలళ్ళుజితేంద్రియశ్ళోత్త ముధార్శి కళ్ళ 
అక్షయ్య కీర్తి ళ్ళు విచక్షణళ్టుక్ష తిక్షమావాన్‌ శ్రతజోపమాక్షః” 
(కిష్కి.24-31) 

అని స్తోత్రము చేసెనే కాని దూషించ లేకపోయెను. రావణుడు కూడ 
తన పరాక్రమముచే శ్రీరాముని రంజింపచేయుటయే గొప్ప యని భావించును 
కాని, అన్యథా భావింపలేదు. ఇంక (శ్రేమగల దశరథాదులు రామునిజూచి (పీతి 
నొందుటలో " ఆశ్చర్య మేమున్నది? మన్మథ మన్మథుడు-పురుషులకు కూడ 
మోహము కర్గించువాడు. చంద్రునివలె (పీయదర్శనుడు- అగు రాముడు 
ఎల్లవేళల, ఎల్లరకు [పియమైన దర్శనముకలవాడు. 


చ“ at 9 లా 
ఆంతరార్థము అ పరమాత్మ నుగూర్చి క్‌ ఎక బయదర్శనః 
పరమాత్మ కూడ ఏక షియదర్శనుడే! 
ఎల్లవేళల అందరకు ఆనందమును కల్గించు దర్శనము కలవాడు పరమా 
త్మయే! ఈ లోకములో అన్ని వస్తువులును సత్వము, రజస్సు, తమస్సు అను 
మూడు గుణములు కల ప్రకృతిచే నిర్మింపబడినవి. అందు సత్యము సుఖ 


మును కలిగించునది. రజస్సు దుఃఖమును కలిగించునది. తమస్సు శోకమును 
కలిగించునది. అందుచే లోకములో ఏ వస్తువైనను ఒకప్పుడు సుఖమును కలి 


నుందరకొండ తత్త ్వదీవీక 383 





గించునది, వేరొకప్పుడు దుఃఖమును కల్గించుచుండును. పరమాత్మ మాత్రము 
శుద్దసత్వమయుడై ఆనంద స్వరూపుడై “యుండును. అందుచే ఎల్లవేళల ఎల్ల 
రకు పరమాత్మ దర్శనము ఆనందమునే కలిగించున దగుటచే పీయమై 
యుండును. అందుచే పరమాత్మ ఏక పియదర్శనుడు. 


12. ఆత్మవాన్‌ ? 
బాహ్యార్థము ఫా 


ప్రశస్తమైన మనస్సుకలవాడు ఎవడు? ధైర్యము కలవాడు ఎవడు? 


ఆత్మయను పదమునకు మనస్సు, ధైర్యము అనికూడ అర్థము కలదు. 
ప్రశస్తమైన మనస్సుకలవా డగుటచేతనే ఎవరు ఎంత అపకారము చేసినను 
క్షమింపగలిగినవాడు అకాడ పట్టాభిషేకము సిద్ధమయినది. దశరథుని 
యాజ్ఞచే, వసిష్టుడు పీతారాములకు దీక్ష నొసంగెను పట్టాభి క్ర సామగ్రి 
సిద్ధమైనది. కైక 'సుమంతునిచే పిలిపించినది. పట్టాభి పషీకము శేదు. _అడవులకు 
ఏగుమని చెప్పినది. వెళ్ళునప్పుడు కొద్ది సేపటిలో “పట్టాభిషేకము తన కగునని 
భావించుచు రాముడు వెళ్ళెను. వచ్చునప్పుడు క్‌ు రాజు కొడు అని 
తెలిసినది. కాని, వచ్చునప్పుడు రాముని ముఖములో మార్పులేదు. ఇది ఆతని 
మనస్థ్రితి. అంతేకాదు. తొను ద్వేషించనలఫిన కై కెకను తాను దూషించక 
పోవుటయే కాక, లక్ష్మణుడు, భరతుడు మొదలగువారు ఎవరు దూషించినను 
వలదని వారించిన క్షమాశాలి శ్రీరాముడు. 


ఆంతరార్థము వలు పరమాత్మను గూర్చి వలా ఆత్మవాళ:- 
పరమాత్మయు ఆత్మవంతుడే! 


ఆత్మలు తనవిగా కలవాడు. జీవులందరు పరమాత్మకే చెందినవారు. 
అనగా శేషభూతులు. పరమాత్మయందే ఆధారపడియుండి వానియొక్క ఆతిశ 
యమునకు వినియోగపడ తగినవారు. ఆత్మకు శరీరము ఎట్లు శేషభూతమై 
యుండునో సరమాత్మకు ఈ ఆత్మలు కూడ అట్టు శేషభూతములే! శరీరము 
ఆత్మకు వినియోగించుటకు ఎట్లు ఉపయోగపడునో "అట్లే ఆత్మలు పరమాత్మకు 
యధేష్టముగ వినియోగించుకొనదగినవై యుండును. 


నుందరకొండ తత్త ఎదీ పీక 384 
ర న EE eR 


13. జితక్రోథః ఫా 
బాహ్యార్థము పలాల 


(కోధమును జయించినవాడు ఎవడు? 


మానవత్వమునకు ఇది ముఖ్యలక్షణము. (కోథము కలుగుటకు తగిన 
సన్నివేశము ఉన్నను, కోధము రాకుండ జయించినవాడే మానవుడు. శ్రీరా 
ముడు (క్రోధము లేనివాడు కొడు. (కోథమును జయించినవాడు. అందుచేతనే 
రామునకు (క్రోధము వచ్చినప్పుడు, రామాయణమున “ కోధమాహారయత్‌ 1) 
క్రోధము తెచ్చుకొనెను! అనును కాని క్రోధము వచ్చెను అనడు. (క్రోధము 
తెచ్చుకొనవలెను. క్రోధము తనవశమునందు వుండవలెను. కొని క్రోధమునకు 
తాను వశుడు కాకూడదు. అందుచేతనే శ్రీరామునకు కోపము రాదగిన సన్ని 
వేశము కూడ ఒడలు తెలియని కోపమును తెప్పించలేదు. సుగ్రీవుని పై కోపము 
వచ్చివప్పుడుకూడ బౌచిత్యము చెడకుండ కబురంును. కాని ఆవేశముతో 
నూ వాడలేదు. 
కన చ నంకుచితః పంథా? యేన వాలీ హతో గతలో 
(కిష్కి.30-81) 
“వాలి వెళ్ళిన దారి యింకను మూత పడలేదు” అని చెప్పుమనెను. పట్టీ 
రానికోపము వచ్చునప్పుడు కూడ కోపము తనవశములో నుండుటచే పలుకులో 
మూర్తవము తగ్గదు. ఇట్లు రావమాయణమంతయు రాముడు జిత క్రోధుడుగన 
కన్సట్టును. కాని రావణునితో యుద్ధము చేయుచున్నప్పుడు రామునికి వాహ 
నముగానున్న ఆంజనేయునికి దెబ్బలు బాగా తగిలి రక్తము కారుచుండెను 
అప్పుడు-- 
“రానే నక్రతవణం దృష్ట్యా ప్లవగ శార్టూలం కోపన్యవశమేయి 
వాన్‌” 
రావణునిచే గాయపరచబడిన హనుమనుచూచి రాముడు కోసమునకు 
వశమాయెను. తనికెన్ని కష్టములు వచ్చినను కోపము రానివానికి, ఆంజనే 
యునికి దెబ్బలు తగులునపుడు మాత్రము ఆపుకొనలేని కోపము వచ్చెను. 
ఆంతరార్థము హా పరమాత్మనుగూర్చి వ జిత క్రోధః వలా 
పరమాత్మకూడ జితక్రోధుడే! 


సుందరకాండ తత్త దీపిక 385 





ఈ జీవులు సరమాత్మవలననే సత్తనుపొంది తనస్థితికి, గతికి, ప్రవృత్తికి 
కూడ కారణమయినవానిని ఎదిరించి దూషించును. అనంతములగు భగవ 
దపచారములను చేయుచుండును. అట్టివానిపై పరమాత్మ కోపము తెచ్చు 
కొనడు. వానిని అనుసరించి ఎటులైనను రక్షింపవలెనని చూచుచుండును. 
ధూర్తుడైన కుమారుడు తండ్రితో విరోధించి ఒక సత్రమున చేరి అచట 
అధికారిని ఆశ్రయించి జీవించుచుండును. తండ్రి కుమారుని వదలలేక ఆ 
కుమారునికి కనబడకుండ సృత్రపు అధికారిని చేరి, వానికి డబ్బునిచ్చి కుమారు 
నకు భోజనము పెట్టించుచుండును. కుమారుడు తండ్రి పెట్టించుచున్నాడని 
తెలియక అధికారికి విధేయుడై తండ్రిని ద్వేషించుచుండును. ద్వేషించు 
చుండినను, తండ్రి వదలలేడు. అట్లే భగవానుడుకూడ, కోపము తెచ్చు కొనక 
ఎన్ని అపరాధములు చేసినను మనను రక్షింప యత్నించుచుండును. అందుచే 
భగవానుడు జితక్రోధుడు. 


14. ద్యుతిమాన్‌ ఫా 
బాహ్యార్థము కా 
కాంతిగలవాడు ఎవడు? 


శ్రీరాముని కాంతి చంద్రుని వెన్నెలవలె లోకమునకు ఆహాదజనక మయి 
నది, సామాన్యులకుకాదు. దండకారణ్యములో బుషులు 


కరూపనంహననం లకీ: శ్రి? నొకుమార్వం నువేషతాం 

దద్భశుర్శి న్మతాకారాః రామన్య వనవాననః” _(ఆర.1-13) 

రామచంద్రుని దివ్యమంగళ విగ్రహమును, కాంతిని, సౌకుమవార్యమును 
మనోహరవేషమును చూచి విస్మయముతో నిలచి దృ ష్రిదోషము తగులునేమో 
యని మంగళము పొడిరట, రాముని లావణ్యమును, కొంతినిచూచి విశ్వామి 
త్రుడు, జనకుడు మున్నగువారుకూఢ-ముగ్టులై మంగళమును పలికిరి. తొడపై 
పండుకొని నిద్రించుచున్న రాముని శోభను చూచి సీతమ్మ, “శ్రీమాన్‌ సుఖా 
సుప్తః" అని మేల్కొలుపుటకు ఎంతో బాధపడెను.' ఇట్లు శ్రీరాముడు 
దివ్యకౌంతి విరాబితుదు. 

ఆంతరార్హము ఫా పరమాత్మ నుగూర్చి ఫా ద్యుతిమాకా:- 

పరమాత్మకూడ ద్యుతిమంతుడే! 


నుందరకాండ తత్త దీనీక 386 





“పరంజ్యోతిః” అని పరమాత్మ యొక్క స్వరూపమును ఉపనిషత్తు. వర్ణిం 
చినది. 

“తన్య ఖానా సర్హ మిదం విఖెతి” 

ఆ పరమాత్మ వసించు స్థానమున సూర్యుడు, చందుడు, నక్షత్రములు 
మెరుపులు మున్నగు నేవియు ప్రకాశింపవు. ఈ లోకములో కాంతి నొసం 


గునవి అన్నియు ఆ పరమాత్మ యొక్క కాంతిచేతనే ప్రకాశించుచున్నవి. 
అందుచే పరమాత్మ ద్యుతిమంతుడు. 


15. అనసూయకః : 
బాహ్యార్థము వా 
అసూయలేనివాడు ఎవడు? 


గుణములను దోషములుగా ఎత్తిచూపుట అసూయ. ఈ అసూయ 
లేనివాడు శ్రీరాముడు. గుణములను దోషములుగా చూపకపోవుటటే కాదు, 
దోషములనుకూడ గుణములుగ భావించువాడు శ్రీరాముడు. అడవికి వెళ్ళుము 
నిన తండ్రియందు కాని, (పేరేపించిన కైకయందుకాని ఒక్క దోషముకూడ 
తలంపనివాడు శ్రీరాముడు. 


ఆంతరార్థము కా పరమాత్మ నుగూర్చి వా అనసూయకః :- 
పరమాత్మకూడ అసూయ లేనివాడే! 


మన దోషములలో గుణములను ఏరుకొని మనను రక్షించును. భగ 
వానునికీ విముఖుడై యున్న జీవుడు చేయుచున్న పనులలో సుకృతముగ 
'పేర్కొనదగినవానిని తానే ఏరుకొని వారిని కాపాడును. చెడ్డపనులే తప్ప 
మంచిపనులు చేయుట అలవాటు లేని జీవుని రక్తి ంచుట.యెట్లని భగవానుడు 
అవ్వేషించుచుండును. 


మూడు రకములైన సుకృతములను సరమాత్మ చూచి రక్షించునట. 
(1) ఆనుషంగిక సుకృతము 

(2) ప్రాసంగిక సుకృతము 

(3) యాదృచ్చిక సుకృతము. 


సుందరకాండ తత్త ఎదీ వీక 


Ca) 
౧ 
~~} 





1. ఆనుషంగిక సుకృతము oie 


అనుకొనకుండగ వచ్చిన పుణ్యము. దూడ తప్పిపోవగ వెతుకుటకు ఆల 
యమునకు వెళ్ళి, దానివెంట పరుగిడుచు మూడుసార్లు ప్రదక్షిణము చేయుట. 
ఇది వాడు పుణ్యముగా చేయడు. కాని పుణ్యమైన పని జరిగినది. దానిని 
భగవానుడు లెక్కలోనికి తీసికొనును. 


ప్రాసంగిక సుకృతము కూ 


మాటలలో శ్ర్రీరంగము, వేంకటాచలము మున్నగు పేర్లను అనుకొన 
కుండ వేరొకపనిమీద పలికినను పుణ్యస్థలముల కీర్తించిన సుకృతము క్రింద, 
భగవానుడు లెక్క పెట్టకొనును. ఇది (పాసంగిక సుకృతము. 


3. యాదృచ్చిక సుకృతము :- 
తన వస్తువులను తాను కాపాడుకొనుటకు కూర్చొనియుండగా భగవత్‌ 
భక్తులయొక్క వస్తువులుకూడ కాపాడబడినచో అది యాదృచ్చిక సుకృతము. 


ఇట్లు మూడు సుకృతములను చూచి పరమాత్మ రక్తించెడి ఉదారుడు. 
దోషములలోకూడ గుణములనే చూచెడి అనసూయకుడు "పరమాత్మ. 


16. కస్య భిభ్యతి దేవా శ్చ జాతరోషస్య సంయుగే :- 


బాహ్యార్థము వా 
యుద్ధములో కోపము వచ్చినచో దేవతలుకూడ ఎవనికి భయపడుదురో 
అతడెవడు? 


వెనుక కోపమును జయించినవాడు ఎవడు? అని ప్రశ్నించెను. ఇపుడు 
కోపము వచ్చినచో దేవతలకు కూడ భయమును గొల్పు కోపము గలవాడు 
ఎవడని ప్రన్నించుచున్నాడు. 

దీనిచే మానవుడు కోపములేనివాడు కాకూడదు. తగనిచోట కోపము 
రాకూడదు. వచ్చినపుడు కోపము తన వశమందు ఉండవలెను. యుద్దభూ 
మిలో తన శత్రువును చూచి రాముడు కోపము తెచ్చుకొనునపుడు అతనికి 
కోపములేదని తెలియు దేవతలు గూడ నిజముగ కోపము వచ్చినదేమోయని 
భయపడి దూరముగా తొలగుదురు. ఇది శ్రీరాముని కోపవిధానము. 


ఆంతరార్హము :- పరమాత్మనుగూర్చి :- కస్య.............. సంయుగే :- 
డా 


నుందరికొండ తత్త $దీపీక 388 





పరమాత్మయొక్క కోపమునకు కూడ దేవతలు భయపడి, తమ. తమ 
సమలను చేయుచుందురని ఉపనిషత్తు చెప్పుచున్నది. 


“భీషాస్మా ద్యాతః వనతే, భీషోదేతి నూర్వః 
భీషాన్మా దగ్గి శ్రేంద శ్ర, మృత్యు ర్లావతి వంచనము ఇతి.” 


“వాయువు పరమాత్మ భయమువలననే వీచుచున్నది. పరమాత్మ భయ 
మువలననే సూర్యుడు ఉదయించుచున్నాడు. పరమాత్మ భయమువలననే 
ఇంద్రుడు, ఆగ్ని కూడ తమతమ పనులను చేయుచున్నారు. చివరకు మృత్యువు 
కూడ ఆ పరమాత్మ భయమువలననే పరుగిడుచున్నది.” ఇట్లు పరమాత్మ 
కోపమునకు దేవతలుకూడ భయపడుదురు.. 


ఈ విధముగ వాల్మీకి నారదుని ప్రశ్నించిన ఈ పదునారు గుణము 
లలో బాహ్యముగ నరునిగూర్చి, ఆంతరముగ పరమాత్మను గూర్చి ప్రన్నించుట 
యున్నదని ఎరుంగవలెను. నారదుడు దానికి తగినట్లుగనే సమాధానమొసం 
గెను. అందుచే రామాయణ మంతయు బాహ్యముగ నరుడగు రామునిగూర్చి 
ఆంతరముగ (బ్రహ్మమును గూర్చియు ప్రవర్తించినదని చెప్పుటలో సంశయము ' 
అక్కరలేదు. 


వాల్మీకియొక్క (ప్రశ్నకు సమాధానముగ నారదుడు రామకథనంతను 
ఉపదేశించెను. ఇదియే సంక్షేపరామాయణము. ఇది శ్రీరామాయణములోని 
మొదటిసర్ల. ఈ సర్గను పారాయణము చేసినచో రామాయణము పూర్తిగ 
పారాయణచేసిన ఫలితము సిద్ధించును. 


రామాయణము గాయత్రీ మంత్రమును ప్రతిపొదించునని నిరూపించు 
టకు నారదుడు ఉపదేశించిన ఈ బాలరామాయణము గాయత్రీ మంత్రము 
యొక్క మొదటి అక్షరముతో ప్రారంభమై చివరి అక్షరముతో సమాప్తము 
ఆగును, “తపస్న్యాధ్యాయనిరతం” అనుచోట తీ కారము గాయత్రీమం 
త్రము యొక్క ఆద్యక్షరతు. ఈ సర్గ చివరి శ్లోకము, “జనళ్ళు శూదోపీ 
మవాత్త XK] మీయాత్‌” దానిలోని 'యాత్‌” ఆను అక్షరముతో అంతమగును. 
ఇది గాయత్రీ . మంత్రము యొక్క చివరి అక్షరము. దినిని చదువుటచే 
గాయ త్రీమం[తము చేసిన ఫలితము కలుగును. 


నుందరకొండ తత్త ౮దీవీక 389 





వేదములు ఇతిహాసములు పురాణములు కూడ ఐదు విషయములను 
బోధించుచుండును. 


4పొప్వున్య బ్రహ్మణో రూపం, ప్రాప్రశ్ర ప్రత్యగాత్మ నః 

(సొపు వ్రనాయరం, ఫలం (ప్రాప్తే తథా (వొప్త విరోధి 

వదంతి నకలా వేదాః నేతిహానవురాణకాః:” 

మానవుడు భగవత్‌ ప్రాప్తికై జన్మించినాడు. ఈ జన్మ యొక్క లక్ష్యము 
భగవత్‌ (ప్రాప్తి. దానికై ఎణుంగవలసిన విషయముల ఐదింటిని సర్వవాజ్మ 
యము, సర్వమతములు బోధించుచుండును. ఆ అయిదింటికి అర్థపంచక 


మనిపేరు. ప్రాప్తి ప్రధానము కావున దొనికి చెందినవి ఐదు విషయములు 
కోరతగినవి. (ప్రాప్తి అనగా పొందుట, 


దానికి సంబంధించి :- 


1. 'ప్రాష్యము = పొందబడునది, 

2 ప్రాప్త = పొందువొడు, - 

3. ప్రాప్యపాయము = పొందుటకు ఉపాయము, 
4. ప్రా ప్రిఫలము = పొందుటకు ఫలము, 

5. ప్రాప్తివిరోధి = పొందుటకు ఆటంకము. 


అనువానిని ఎజుంగవలెను.  (శ్రీరామాయణముకూడ ఆంతరార్థమున 
ఈ ఐదు విషయములను ప్రతిపాదించును. 


1; ప్రాప్యుడు ఫా 


పొందబడవలసినది పరబ్రహ్మము అని చెప్పబడు శ్రీమన్నారాయణుడే! 
ఆతడే సర్వజగద్రక్షకుడు. ఆ నారాయణుడే శ్రీరాముడై దేవతలకు, బుషు 
లకు, మానవులకు, వానరులకు, రాక్షసులకు, పల్లెవానికి, బోయవానికి, గద్దకు, 
కొకికికూడా అనిష్టమును - తొలగించి ఇష్టమును కలుగజేసి రక్షించినవాడు. 
అందుచే ఆతడే ప్రాప్యుడని తెలియుచున్నది. 


నుందరకొండ తత్త ఏదీ పీక 390 





2, ప్రొప్త ఫ్‌ 

పరమాత్మను పొందెడివాడు- జీవుడు. అతడు ,పరమాత్మ కే చెంది . 
నవాడు. సరమాత్మతో విడదీయరాని సంబంధము కలవాడు. పరమాత్మయే 
రక్షకుడుగా కలవాడు. పరమాత్మచే ఇష్టము వచ్చినట్లు తనకార్యములయందు 
వినియోగించుకొనదగినవాడు. పరమాత్మ కే పరతంత్రుడు. పరమాత్మకు వలెనే 
పరమాత్మ భక్తులకు కూడ పరతంత్రుడు. ఈ లక్షణముల నన్నిటిని పీత, 
లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు మొదలగు వారందరును నిరూపింతురు. 

8, (పాప్పు సాయము ఫా 

భగవానుని పొందుటకు ఉపాయము - యజ్ఞము, తపస్సు మున్నగు 
కర్మలు, జ్ఞానము, భక్తి అనునవి. వీనికంకు (పధానమయినది- శరణాగతి, 
ప్రపత్తి. ఇతరోపాయములను విడచి భగవానుడే ఉపాయమని దృఢముగ 
నమ్మియుండుట ప్రపత్తి. యోగ్యుడగు ఆచార్యుని ఆశ్రయించి యుండుటచే 
గూడ భగవత్వాొప్తి లభించును, దీనిని శరభంగుడు, అగస్త్యుడు, జటాయువు, 
విభీషణుడు, శబరి మున్నగువారు నిరూపించిరి, 

4. ప్రాప్తి ఫలము :-= 

పొందుటకు ఫలము. భగవానునితో విడువడకుండ నిత్యము కలసి 
యుండి పరిచర్యలు, చేయుటయే అని లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమత్‌ 
సీతాదులు నిరూపించిరి. 

ర్‌. ప్రాప్తి విరోధి కా | 

పొందుటకు ప్రతిబంధకము. సత్వ రజ స్తమో గుణములతో కూడియున్న 
ప్రకృతి వికారమగు శరీర సంబంధముచే కలిగిన అవివేకము. రావణ, 
విభీషణ, కుంభకర్ణులతో కూడిన లంకలో బంధింపబడుటయే, సీతమ్మ 
రాముని పొందుటకు ప్రతిబంధక మయినది కదా! 


ఈ విధముగ ఎలుంగదగిన ఐదు విషయములను శ్రీమదదామాయణము 
ప్రతిపాదించును. దానినే కొంతవరకు తెలిపికొనయత్నింతము. 

భగవానునితో విడువడి ఈ జీవుడు ఎన్నో జన్మలనెత్తి ఆ జన్మలలో 
చేసిన సుకృతమువలన మావవజన్మ నెత్తును. మానవ జన్మ సర్యోత్కృష్షము. 
మానవజన్మయే మనసును జయించి దివ్యత్వమును పొందుటకు సమర్థమైనది. _ 
ఆందుకై దానిని ఎట్లు ఉపయోగించుకొనవలెనో వివరించుటకై భగవానుడు 
తానే నరుడుగ జన్మించి రావణుని జయించి సీతనుపొంది పట్టాభిషిక్తుడ 


నుందరకాండ తత్తదీపీక 391 





య్యెను. భగవంతునికి దూరమై శరీరములో బంధింపబడుటకు కారణము 
మనస్సు. 

కనున ఏన మనుష్యాణాం కారణం బంధమోక్షయోః” 

“మనస్సే బంధములో పడుటకు, బంధమునుండి విడుటకు కూడ కొర 
ణము.” ఆ మనస్సే రావణుడు. *రానయతి-అనత్త్రలాపొన్‌ కొరయతి 
ఇతి రొవణః” చెడుపలుకులను పలికించువాడు రావణుడు, మనస్సే చెడు 
పలుకులను పలికించునది. ఆవి రెండు. ఆ రెండును 'రెండక్షరములు కలవి, 
౨7] అహం 2, మమ “*నేను-నాదోఅనునవి. 

“అనాత్మ న్వాత్మబుద్డి ర్యా అన్వే న్యమితి యా మతిః 

అవిద్యా తరుసంభూతి బీజ మేత ద్దాధా ప్రతం” 

“తానుకాని శరీరమును తానని అహంకరించుట, పరమాత్మదే అయి 
తనది కాని వస్తుజాతమును తనది యనుకొనుట అను ఈ రెండే ఆజ్ఞాననును 
వృక్షమునకు మూలమగు విత్తనము.” ఈ మనస్సు అను రావణునికి కూడ 
రావణునికి వలెనే పదిముఖములు కలవు. మనస్సు వెలుపలికి ప్రసరించుమార్ల 
ములే ఇంద్రియములు. అవి పది. జ్ఞానేంద్రియములు ఐదు, కర్మేంద్రియములు 
ఐదు. చర్నము, నేత్రము, చెవి, నాలుక, ముక్కు అనునవి జ్ఞానేంద్రియములు. 
వాక్కు, చెయి, పాదము, మలద్వారము, మూత్రద్వారము అనునవి కర్మేంద్రి 
యములు. ఈ పది మనస్సునకు ముఖములు. అందుచేత మనస్సుకూడ 
దశాననుడు- దశముఖుడే! అతడు పరిపాలించునది లంక, మనసు పరిపాలిం 
చునది శరీరము. శరీరము సంసారమును సముద్రముచే చుట్టబడియుండును. 
లంక నూరుయోజనముల సముద్రముచే ఆవరింపబడియున్నది. రాజస, తామస, 
సాత్విక చిత్తవృత్తులే రావణ కుంభకర్ణ విభీషణులు. రాజసచిత్తవృత్తి రావణుడు. 
అది లంకను పాలించునపుడు రాముని భార్యయగు సీత లంకయందు బంధిం 
పబడియుండును. రాజసచిత్తవృత్తి ప్రథానముగా నున్నప్పుడు అవివేక పూర్ణమైన 
మనస్సు రామునికే శేషభూతమైనదియు రామునిచేతనే రక్షింపబడదగినదియు 
రామునిచేతనే అనుభవింపబడదగినదియునగు ఆత్మను- సీతమ్మను లంకలో 
బంధించును, 

పరమాత్మయే రాముడు, ఆనందము కలవాడు, ఆనందము నిచ్చువాడు, 
ఆనంద స్వరూపుడు అగు పరమాత్మయే రాముడుగా అవతరించును. రామ 
శబ్దమునకు ఆర్థమదియే. పరమాత్మ వసించు స్థానము - పరమపదము, 


నుందరకొండ తత్తదీపీక 392 


తపు. ద తతా న నా. 


వైకుంఠము. దానికే అయోధ్య - అపరాజిత అని కూడ పేర్లు గలవు. 
కదేవానాం పూ రయోధ్వా” అని వేదము చెప్పుచున్నది. ఆ 

రామునకు, జనకుని యజ్ఞ క్షేత్రములో దొరికిన సీత భార్యయగును. సీత జీవ 
స్వరూపమును నటించును. జన్మింపదు, దొరకును. కన జాయతే మియతే 
వౌ, కదాచిత్‌” అని ఉపనిషత్తు చెప్పుచున్నది. జనకుని యజ్ఞక్షే తము 
కర్మ క్షేత్రమగు శరీరము. ఆ శరీరములో అన్వేషించిన లభించునది- ఆత్మ. ఆ 
ఆత్మ భగవానునకే చెందినదై భగవానునికి భార్యయై యుండున్సు. భార్యకు 
భర్తతో గల సంబంధము - జీవునకు పరమాత్మతో గల సంబంధము సమా 
నము. ఆ సంబంధము ఆరు విధములుగా నుండును. 


1. అఆనన్యార్ల శేషత్వము కా వానికే తప్ప యితరులకు చెంద 
నిదై యుండుట. 

2. అనన్య శరణత్వము వా వాడే తప్ప వేరొకడు రక్షకుడుగా 
లేకుండుట. 

3. అవవ్య భోగ్యత్వము = వానిచేతనే తప్ప ఇతరులచేత అను 


భవింపబడరానిదై యుండుట. 
4. తత్‌ పంశ్లేషైక సుఖిత్వము : వానితో కూడి యుండుటే సుఖ 


ముగ నుండుట. 
5. తద్విశ్లేషైక దుఖిత్వము 5 వాని యెడబాశే దుఖముగా 
నుండుట. 
6. తదేకనిర్యాహృత్వము కా వానిచేతనే నడిపింపబడుట. 


ఈ ఆరు లక్షణములు గల భార్యగా సీత రామునితో చేరినది. సీతా 
కల్యాణము, ఈ రహస్యమును వివరించును. జనకుడు సీతకు వివాహము. 
చేయవలెనని ధనస్సును పణముగా పెట్టను. ఆ ధనుస్సును ఎన్వరును 
వంచలేకపోయిరి. విశ్వామిత్రునివెంట రామలక్ష్మణులు వచ్చిరి. రాముడా ధను - 
స్పును వంచెను. సీతను భార్యగా పొందెను. ఇచట పణముగా పెట్టిన ధనుస్సు 
ఉపవిషత్తులలో ప్రసిద్ధమగు ప్రణవము. ప్రణవ మనగా ఓంకారము. 


4వణవో ధనుః శరో హ్యోత్మా (బ్రహ్మతల్లక్ష $ ముచ్చతే 
అప్రమత్తేన వేద్దవ్యం శరన త్తన్మయో భవేత్‌” 
“ప్రణవ మనెడి ధమస్సులో ఆత్మ యనెడి బాణమును సంధించి పరమా 


త్మను గురిచేసి వదలవలెను. అప్పడు ఆత్మ పరమాత్మతో చేరి యుండిపోవును ' 
అని ముండకోపనిషత్తు చెప్పెను. ప్రణవము ఎవరికి వంగునో సీత వారికి 


నుందరకొండ తత్తదీపిక “393 





చెందును. ప్రణవము వంగుట అనగా ప్రణవము నామముగా కలిగియుండుట. 
నామమనగా పేరు. పేరు, పేరుకలవానివైపు వంగును. *నమతీతి నామ, 
అట్లు ప్రణవము వాచకముగా కలవాడు పరమాత్మ. కావున ఓంకారము వానికే 
వంగును. రాముడు విల్లును వంచుట, ప్రణవమునకు అర్ధము రాముడేయని 
ఎజుంగవలెను. 


ప్రణవము అ+ఉ+మ్‌ అని మూడక్షరములు. 

“అ కారము సర్వజగత్కారణము. సర్వజగద్రక్షకము అగు పరమాత్మను 
తెలియజేయునది. 

మీ కారము జీవుని తెలియజేయునది. 


'ఉ' కారము వారిద్దరకు విడదీయరాని సంబంధము కలదని తెలియ 
చేయునది. 


జీవుడు సరమాత్మకే చెందినవాడు అని (పణవమునకు అర్థము. ఈ 
అర్థమును మననము చేసి, పైటను అనను చేసిన, ' పరమాత్మతో నిత్య 
సంబంధము ఏర్పడును. ఇది సతాకల్యొణమున తెలియును. ఇట్లు పరమాత్మ 
నున్న జీవుడు భార్యవలె ఆరు సంబంధములు కలిగి పరమపదమునందైనను, 
సంసారమునందైనను, పరమాత్మతోనే విడదీయరానివాడై యుండును. అందుచే 
తనే సీతమ్మ, అయోధ్యలోను అరణ్యములోను రామునితోనే కలసీయుండును. 
రావణాసురుడు లంకకు తీసికొనిపోయినపుడు కూడ. 

“అనన్యా రాఘవేణాహం భొన్కరేణ ప్రభా యథా!” 

(సుంద.21-15). 

“నేను రామునితో వేరైనదానను కాను. సూర్యునితో కాంతివలె కలసియే 
యుందును” అనును. ఇట్లు భగవానునితో జీవునికి గల సంబంధమును . సీత 
నిరూపించును. 

అట్టు పరమాత్మతో సర్వదేశ, సర్వకాల, సర్వావస్థలయందు కల సీయుండి 
తన వాచిక, కాయిక, మానసిక వ్యాపారములను పరమాత్మ కే అర్పించుట, పర 
మాత్మ కొజే చేయుచుండుట జీవునకు స్వభావమై యుండవలెనని లక్ష్మణుడు 
నిరూపీంచును. పరమాత్మకు పరతంత్రుడై యుండుటయే జీవలక్షణమని భర 
తుడు నిరూపించును. భరతునకు శత్రుఘ్నునివలె భగవద్భక్తులకు పరతంత్రుడై 
యుండుటయే జీవధర్మమని, శత్రుఘ్నుడు నిరూపించును. ఇట్లు బాల, 
ఆయోధ్య, అరణ్యకాండలలో సగమువరకు జీవ, పరమాత్మలకు గల సంబంధము 


నుందరకొండ తత్త దీపీక 394 





జీవ స్వభావము నిరూపింపబడినవి. 

ఇట్లు నిత్య సంబంధముగల జీవుడు పరమాత్మ నుండి ఎట్లు విడువ 
డును? ఎందుకు విడువడును? మరల ఎట్లు కలియును? అను విషయములు 
మిగిలిన రామాయణమున నిరూపింపబడును. సీత మహాలక్ష్మి. ఆమె జగ 
న్మాత. రాముడు నరుడుగా అవతరించిన్నక్షే ఆమె మనుష్య (స్తీయై సీతగ 
అవతరించివది. పురుషులు ఆచరించవలసిన ధర్మములను రాముడు తానాచ 
రించి ప్రదర్శించెను. (స్త్రీలు ఆచరించ వలసిన ధర్మములను పీత ఆచరించెను. 
సీత మాత యగుటచే లక్ష్మివలె జీవులను పరమాత్మతో చేర్చుటలో మధ్య 
వర్తినియై పహకరించుచుండును. జీవుల స్వరూపము నెరింగించుటకు తానే 
జీవభావమును నటించును. ఇట్లు బాహ్యార్థమున పీత ఆదర్శగ్భృహిణి, పతివ్రత, 
ఆంతరార్థమున ఆమె శ్రీ మహాలక్ష్మిగ జీవునిచే. సేవింపదగిన మహిషియ్దై 
యుండును. జీవుని పరమాత్మతో చేర్చెడి ఘటకురాలై యుండును. జీవునివలె 
ఎటించును. అనాదిగ పరమాత్మతో కలసియున్న జీవుడు పరమాత్మకు దూరమై 
సంసార మధ్యమున శరీరములో బంధింపబడుటకు కారణము మాయ. ఆ 
మాయచే తాననుభవింపదగని దానిని ఆనుభవింపలవలెనని కోరును. దానితో 
భగవానునికి దూరమగును. అయోధ్యలోను, దండకారణ్యములోను . కూడ 
రాముని ఒక్క క్షణమైనను విడువక భోగములను అనుభవించుచు, ఆనందించు 
చున్న పీతకు బంగారు చుక్కలు గల మాయలేడి పై కోరిక కలిగెను. ఆ లేడిని 
పొందవలెనని రాముని ప్రార్థించి, రాముని దూరము చేసికొనెను. దూషించి 
లక్ష్మణుని దూరము చేసికొనెను. ఏకాకినియై యుండెను. రావణునిచే 
బంధింసబడెను. సీత లోక్రెకేశ్వరి. శ్రీరాముడు మోహనరూపుడు. సీత అంతటి 
వివేకము లేనిదా! రామునికంటె వేరొక వస్తువును భోగ్యముగ కోరుట 
ఏమి! ఇది అంతయు జీవుడు పరమాత్మ కెట్లు దూరమగునో చూపించుటకే! 
మారీచుడు మాయామృగమాయెను. మాయామృగ మారీచుని చూచి, సీత 
(భ్రమించెను. మాయ అనగా అవిద్య, అజ్ఞానము. మృగ మరీచి యనగా 
ఎండమావి. ఎండవేళ గాలికెగురు ఇసుక శేణువులను చూచి దప్పిగొన్న లేడి 
త్రాగదగివ, నీరు ఆనుకొని పరుగిడి మరణించును. అప్లే అనుభవింపదగని విష 
యములను చూచి అనుభవింపదగినవని భ్రమించి వానికై ప్రాకులాడి జీవుడు 
బంధమున పడును. ఆ మృగ. మరీచియే (ఎండమావియే) ఈ మృగ 
మారీచుడు. ఇది మాయ. మాయ మూడు పనులను చేయును. (1) ఒక 
లాగున్న దావిని వేరొకలాగున కన్సింప చేయును. (2) దానిని అనుభవింపవలె 
ననుబుద్ధిని కలిగించును. (3) భగవంతుని స్వరూపమును మరుగుపజచును. 


నుందరకొండ తత్త (దీ పీక 395 





ఇచట కూడ మాయా మృగము మారీచునివలె కన్సించక లేడివలె కన్పించెను. 
సీతకు దాని ననుభవింపవలెనను కోరిక కలిగెను. రాముడు మరుగుపడెను. 
విషయములు బంగారమువలె మెరసి ఆకర్షించును. అవే లేడికి గల బంగారు 
చుక్కలు. ఇట్లు మాయచే విషయములు అనుభవింపవలెనను కోరిక కలుగును: 
దానిచే భగవంతుని జీవుడే దూరము చేసి కొనును. దూరము చేసికొనుట 
యనగా, భగవంతుని కంటె ఇతరములగు విషయములను కావలెనని కోరుట. 
-- ఇట్టే భగవత్‌ భక్తులను కూడ శంకించి, దూషించి, వారినికూడ దూరము 
చేసికొనును. దానిచే, రావణుడు చెరబట్టను. ఆత్మ మనసునకు వశమగును. 
ఇట్లు జీవుని బంధమునకు జీవుడే కారణమని నిరూపించెను. 


ఇట్లు విడువడిన జీవుడు మరల భగవంతునితో చేరుటకు కావలసినది 
ముముక్టుత్వము. అనగా విడువడవలెనను కోరిక కలిగియుండుట. ఆ కోరిక 
కొన్ని కోట్ల జీవులలో ఏ ఒక్కరికో కలుగును. మనుష్యత్యము ఎంతదుర్ర 
భమో, ముముక్షుత్వము అంతదుర్లభము. అట్టి జీవుని పొందుటకు పరమాత్మ 
విలపీంచును. అన్వేషించును. తానే ప్రయత్నించి పొందును. సీత రావణుని 
బంధింపబడినది మొదలు వాని ఐశ్వర్యమునుకాని ధనమునుకొని కొంక్షీింపక 
వాని బంధము నుండి విడువడి రామునే పొందవలెనని కోరును. రాముడు 
ఆమెను పొందుటకు వెదకుచు శబరివద్దకు వచ్చును. 


శబరి కథ రామాయణకథకు ఏ విధమయిన సంబందము లేనికథ. ఆమె 
మతంగముని శిష్యుల శిష్యురాలు. బోయది. కర్మాధికారము లేదు. జ్ఞానము 
లేదు. గురుశుశూషయే ఆమెకు శరణ్యము. గురువునే నమ్మి గురువుమాట 
(పకారము రామలక్ష శ్రణులు తమ ఆశ్రమమునకు వచ్సురని ఎదురుచూచుచుం 
డెను. రామలక క్ష్మణులు అచటికి వచ్చిరి. శబరి మతంగాశ్రమమును చూపించి 
తమ గురువుల వైభవమును రామలక్ష్మణులకు చూసెను. వారి' అనుజ్ఞతో 
యోగాగ్నిలో శరీరమును ఆహుతి మ దివ్యతేజముతో విమానము'పై 
దివ్యలోకములకేగెను. దీనితో అరణ్యకాండ నుగియును. 

అరణ్యకాండలో శ్రీరాముడు శరభంగుని, సుతీక్టుని, అగస్త్యుని దర్శిం- 
చును. నారు మహాతపశ్ళాలురు. జ్ఞానులు. కాని వారు కూడ రాముని 
దర్శనమునకై వేచియుండిరి. తము సర్వస్వము రామునికే అర్పించి రామునే 
శరణనిరి. శరభంగుడు రాముని అనుగ్రహముతో అగ్నిలో శరీరమును ఆహుతి 
చేసికొని మోకమును పొందును. జటాయువు రామునియందు నిరతిశ 
యమయిన ,ప్రీతికలవాడు. ఆ (ప్రేమతో సీతశకై రావణునితో యుద్దము చేసి 


మందరకొండ తత్తదీపిక 396 





ప్రాణముల నర్పించి రాముని యనుగహముచే మోక్షము పొందెను. శబరి 
గురుశుశూష చేసి యజ్ఞము తపస్సు లేకుండ కేవలము గురుశుశ్రూష చేతనే 
మోక్షము పొందెను. దీనితో భగవత్సాిప్తికి ఉపాయములన్నిటికం టె ఆచార్య 
శుశూషయే ముఖ్యము అని న్నిరయమయినది. అరణ్యకాండ చివర శబరి 
వృత్తాంతముతో ఆత్మాన్వేషణములో ఉపాయము ఆచార్యుడే యని నిర్ణయిం 
_ పబడినది. 

ఆచార్యుడే హనుమ. హనుమద్దర్శనముతో కిష్కింధాకాండ ప్రారంభమ 
యినది. హనుమానుని దూతగా వరించి సుగ్రీవుని మంత్రియగు హనుమకు 
ఢ్రీరాముడు తన అంగుళలీయకము నిచ్చి లంకకు పంపి సతావృత్తాంతమును 
తెలిసికొని, సైన్యముతో వెళ్ళి రావణుని చంపి సీతమ్మతో అయోధ్యచేరి 
పట్టాభి షిక్తుడగును. పరమాత్మ ఆచార్యుని దూతగా వరించి తానే జ్ఞానమును 
ప్రసాదించి శరీరమున కారణ జన్మునిగా జన్మింపచేసి వానివలన ముముక్టువకు 
జీవుని స్వభావము నెరింగి తానే స్వయముగ ఆ జీవుని బంధించిన మన 
స్సును మర్చించి తనతో చేర్చుకొని పరమపదమునకు తీసికొనిపోవును. ఇట్లు 
శ్రీరామాయణకథయంతయు తత్త న నిరూపణముతో ఆంతరముగ సాగినది. 





రామలక్ష్మణులు సీతను అన్వేషించుచు పంపాతీళమున నుండగా సుగ్రీ 
వుడు చూచి తనను చంపుటకై వాలిచే పంపబడినవారని భయపడి ఒకచోట 
నిలువక మనసు తల్లడిల్ల దిగులుచెంది యుండెను. అపుడు హనుమ-- 


“సంభమ న్తృజ్యతా మేష నర్తె ర్వొాలిక్సుతే మహాన్‌ 
మలయోజ౬ఒయం గిరినరో భయం నేహోస్తీ వాలిని 
(కిష్కి. 2-14) 
“తొట్రుపాటు పడకుము. ఇది బుశ్యమూకము. ఇచటకు వాలిగాని, 
వాలి సంబంధులుగాని రాలేరు. ధైర్యముగా నుండు” మని చెప్పెను. 
సుగ్రీవుని ఆదేశముచే మారుతి వారిని తెలుసుకొనుటకు వారున్నచో 
టుకు చేరెను. కపిరూపమును విడిచి సన్న్యాసిరూపముతో రామలక్ష్మణుల 
వద్దకు వచ్చెను. వినీతుడై రామలక్ష్మణులకు నమస్కరించి, సౌమ్యము, మనో 
హరము నగు వాక్కుతో వారిని ప్రశంసించుచు ఇట్లు మాట్టాడెను. 
“మీరు. రాజర్షితుల్యులు. దేవతుల్యులు. మనోహరమగు రూపము క 


hd 8 43 FT 


3 


నుందరకాండ తత్త దీపిక 397 





వారు. తాపస వేషమును దాల్చి వనమున కెట్లు వచ్చిరి? మీ చూపులు 
సింహపు చూపులవలె గంభీరములై యున్నవి. మీ బలపరాక్రమములు సింహ 
మును మించియున్నవి. శ్రీమంతులు, రూపసంపన్నులు, కాంతిమంతులు అగు 
మీరు దివ్యధనుస్సులను ధరించి ఇట్లల వచ్చిరి? దేవరూపులగు మీరు దేవ 
లోకమునుండిగాని దిగివచ్చిరా? పుండరీకదశేక్షణులును, జటామండలధారులు 
నగు మీరు భూమికి దిగివచ్చిన చండ్ర సూర్యులా అనునట్టు ఒప్పుచున్నారు. 
పొడవైన వర్తులములైన మీ బాహువులు ఆభరణములతో అలంకరించుకొనదగి 
నవికదా! ఆభరణములకు కూడ అందము నిచ్చునవి గదా! అట్టి బాహువులను 
అలంకరించుకొనకుండ ఏలవదలితిరి ఈ భూమండలము నంతను రక్తిం 
చుటకు మీరు తగుదురు. ఇంతగా మాటాడుచున్న నాతో మాటాడరేమి? 
సుగ్రీవుడను ధర్మాత్ముడగు వానర రాజొకడు కలడు. ఆతని సోదరుడు వాలి. 
ఆ వొలి ఆతనిని దేశమునుండి వెడలగొట్టను. సుగ్రీవుడు పంపగా హను 
మంతు డను పేరుగల నేను మీ వద్దకు వచ్చితిని. సుగ్రీవుడు మీతో మైత్రిని 
కోరుచున్నాడు. ఆతని మంత్రిని నేను. ఆతనికి (ప్రియ మొనర్పవలెనని మీ 
వద్దకీ భిక్సురూపముతో వచ్చితిని” అని వాక్యకుశలుడగు హనుమ వాక్యజ్ఞులగు 
రొమలక్ష ణులతో పలికెను. 

హనుమ చూడగనే రానుస్వరూపము నెణీంగెను. రాముని చూడగనే 
మారు రూపముతో వచ్చినవాడు ఆ విషయమును మరచి ఉన్నదాని నున్నట్లు 
నివేదించెను. రామ సౌందర్యమునకు ఆకృష్ణుడయ్యెను. నేత్రములను బాహువు 
లను దర్శి ంచి తన్మయత చెందెను బాహువులను చూచ అలంకరించుక్‌ "నకున్న 
దృష్టిదోషము తగులునేమో యని భయపడి “స్వామీ!”-- 


కిమర్థం న విభూషీతాః?” (కిష్కీ.3-14) 

ఏల తతతవము అని ప్రశ్నించెను. మంగళగుణములను 
ప్రశంసించెను. మంగళ విగ్రహమును దర్శించెను. సరమాత్మయేయని గుర్తిం 
చెను. మరి మాటాడక ఊరకుండెను. 

అపుడు రాముడు లక్ష్మణుని జూచి సంతోషముతో నిండిన ముఖముతో 
శ్రీమంతుడై ఇట్లు పల్కెను. ఇచట వాల్మీకి హనుమ లభించినా డని 
“ప్రహృష్టవదనః "శ్రీమాన్‌ ౫ (కిష్కి.3- 25) అని రాముని శ్రీమంతునిగా 
సేర్కొనెను. జీవుని a ఆచార్యుడు లభించుటచే సరమాత్మ 
సంతోషించును. (శ్రీమంతుడై విరాజిల్లును. వెనుక హనుమను “వాక్యకు- 
శల (కిష్కి. 3-24) “వాక్యకుశలుడు” అని పేర్కొనెను. రామలక్ష్మణులను. 


నుందరకాండ తత్త్వ్వదీవీక 398 








కనాక్షద్దా” (కిష్కి.3-24) “వాక్యజ్ఞులు” అనెను. మాటాడుటలో నేర్పుగల 
వాడు హనుమ. మాటలలోని అర్థము నెటుంగగలిగినవారు రామలక్ష్మణులు. 
రాముని దశరథపుత్రునిగా గాక సర్వజగద్రక్షకునిగా _గుర్తించినవాడు హనుమ. 
ఆ విషయము స్ఫురించునట్లు మాటాడు నేర్పుకలవాడు హనుమ అనెను. 
శ్రీ రాముడు ఆతని మాటలలో ఆంతర్యము నెటీంగినవాడు. లక్ష్మణుడు 
కూడ సోదరునకు తగినవాడే. హనుమ ననుగ్రహించునపుడు లక్ష్మణుని 
ద్వారా అనుగ హించవలెను. కాని తానై మాటాడరాదు. ఆ విషయమును 
తెలియజేయుటకు రాముడు హనునుతో మాటాడక లక్ష ్యణునితో — 


“పామి త్రీ! హనుమతో మాటాడుము. ఈతడు బు:గ్వేదమునందు 
బాగుగా శిక్షణనందినవాడు. యజుర్వేదమును బాగుగా థారణ చేసినవాడు. 
సామవేదమును చక్కగ ఎజీంగినవాడు. కానిచో ఇట్లు మాటాడుట శక్యము 
కాదు. ఈతడు వ్యాకరణమును పూర్తిగా అనేకసార్లు వినినవాడు. అందుచేతనే 
చాలసేపు మాటాడినను ఒక్క అపశబ్దముకూడ ప్రయోగించలేదు. ముఖము 
నందుగాని,. కన్నులలోగాని, నుదుటియందుగాని, కనుబొమలలోగాని ఏ యిత 
రావయవములలో గాని మాటాడుచున్నపుడు వికార మేమియు కన్సట్టుటలేదు. 
ఇంక నూటాడునపుడు విస్తరము కాకుండ, సందిగ్భము కాకుండ మాటా 
డినాడు. మాటాడునపుడు తొందరగాకాని, మెల్లగా కాని మాటాడుటలేదు. 
మధ్యమస్వరములో సల్కినాడు. మాటలలో సంస్కారము కన్పట్టుచున్నది. 
మంగళప్రదమైన మనోహరమైన తీరులో మాటాడినాడు. ఇట్టిమాటలను విన్నచో 
కత్తినెత్తిన శత్రువైనను మెత్తపడక తప్పదు. ఏ రాజునకు ఇట్టి దూత దొరకునో 
వాని కార్యములు తప్పక సిద్ధించును” అని పలుకుచున్నాడు. 

అట్టి మాటలలోని అర్థ మెజీంగిన లక్ష్మణుడు హనుమతో “హసుమా! 
మేము స్ముగీవునే వెతుకుకొనుచు వచ్చుచున్నాము. నీవు చెప్పినట్లే చేసె 
దము” అని అనెను. ఆ మాటలను విని హనుమ సుగ్రీవునకు జయము 
తథ్యమని సంతోషించెను. అపుడు లక్ష్మణుడు శ్రీరామునికథ నంతను హను 
మకు వివరించెను. వివరించుచు' తనకు రామునితో గల సంబంధమును చాల 
అందముగ చె ప్పెను. 


కఅహ మస్వావలో భాతా గుణైర్దాన్వ్న ముపాగతఃి 
(కిష్కి.4-12) 

“నేను ఈతనికి తమ్ముడను. గుణములచే దాస్యము నందిననాడను. 
రాముని అభిపాయములో నేనాతనికి సోదరుడను. కాని రామచంద్రునిగుణ. 


నుందరకాండ తత్త ౮దీపీక 399 





ములచే నే నాతనికి దాసుడననియే భావించుకొందును." 


ఇందు భగవంతునితో మనకు గల సంబంధము దాస్యమే అని భావం 
చుచుండవలినని లక్ష్మణుడు చెప్పెను. 

లక్ష్మణుడు హనుముతో-- 

“లోకనాథః వురా భూత్యా నుగ్రీవం నాథ మిచ్చతి” 

(కిష్కి.4-18) 

“లోకముల కన్నిటికి (ప్రభువై సర్వలోకులచే యాచింపబడు రాముడు 
ఈనాడు సుగ్రీవుని యాచించుచున్నాడు.” సర్వలోకములకు రక్షకుడగు 
రాముడు నేడు “నుగ్రీవం శరణం గతః” (కిష్కి.4-20) సుగ్రీవుని రక్ష 
కునిగా జేరినాడు” అని చెప్పినాడు. ఇట్లు లక్ష్మణుడు చెప్పిన మాటలను విని 
హనుమ భిక్షరూపమును విడిచి, వానరరూపమునుపొంది రామలక్ష్మణులను 
తన భుజములపై కూర్చుండబెట్టుకొని సుగ్రీవునివద్దకు వచ్చెను. ఇది శ్రీరామ 
హనుమ తృమాగమము. 

శ్రీరాముడు సీతాన్వేషణమునకు ఉపక్రమించి హనుమతో కలసిన ఈ 
వృత్తాంతము, భగవంతుడు ముముక్టువులగు జీవులశై అన్వేషించుచు యోగ్యు 
డగు ఆచార్యుని పొందిన వృత్తాంతమును సూచించుచున్నది. భగవంతుడు 
జీవులను పొందుటకై తానై యత్నించుచుండును. కాని తనంత పొందడు. 
ఆచార్యుల ద్వారా తరింపజేయును. అందుకే ఉపనిషత్తు, విరక్తి కలిగిననాడు 
ఆచార్యునే చేరవలసినదని చెప్పినది. 

_“నగురుమేవాభిగచ్చేత్‌.” 

అంతియేగాని భగవంతుని సాక్షాత్తుగా చేరుట శక్యముకాదు. అట్టి యార్తి 
జీవునిలో _కలిగిననాడు భగవానుడే యోగ్యుడగు ఆచార్యుని వరించి జీవుని 
వద్దకు పంపును. 'ఆచార్యుడు వేద సంపన్నుడు, విష్ణు భక్తుడు, మంత్రజ్ఞడు, 
మంత్రభక్తుడు కావలెను. శ్రుతి కూడా 

“శోతియం (బహ్మ నిష్టమ” 

“శోత్రియుడు, బ్రహ్మనిష్టుడు” అగు ఆచార్యుని చేరవలెనని చెప్పినది. 

వేదవేదాంగములను అధ్యయనము చేసి అర్థము నెణీంగినవాడు “శ్రోత్రి 
యుడు.” 

సతతము భగవదనుభవమున నిలచినవాడు -- “(బ్రహ్మనిష్ణుడు.” 


ముందరకాండ తత్త ఏదీవ్‌క 400 





జౌ లక్షణములు హనుమకు కలవని రామలక్ష్మణుల సంభాషణ సూచిం 
చుచున్నది. 

హనువు బు గ్వేదము, యజుర్వేదము, సామవేదము అధ్యయనము 
చేసినవాడని శ్రీరాముడు ప్రశంసించెను. ఇందులో ఆ వేదములయొక్క 
అధ్యయనములో గల విశేషముకూడ సూచింపబడినది, 

బుగ్వేదమున ప్రతి వర్ణమునకు స్వరముండును. అందుచే దానిని 
గురువువద్ద ఎంతో అవధానముతో శిక్షణనొందినవారుగాని చదువలేరు. అందుకై 
హనుమను 'బుగ్వేద వినీతుడు' అనును. 'వినీతుడు' అనగా ణిక్రితుడు'. 

యజుర్వేదములో ఒక అనువాకములో వాక్యము మరియొక అనువాక 
ములో కన్సట్టుచుండును. అవి కలియకుండుటకు ధారణ ఆవశ్యకము. అందుచే 
హనుమను 'యజుర్వేదధారి అనును. | 

సామవేదము గాన ప్రధానము. ఆ గానములో మార్పులు చేయుటకు 
చక్కని జ్ఞాన మవసరము. అందుచేత హనుమను 'సామవేద విదుడు' అనును. 

హనుమ మాటాడిన మాటలలో రామచంద్రుని ప్రశంస, కుశల ప్రశ్న, 
సుగ్రీవునికథ చెప్పుట మాత్రమే యున్నవికదా! దానిలో హనుమ వేదము 
చదువుకొనెనని ఎట్టు తెలిసినది? హనుమ మాటాడిన మాటలలో రహస్యముగ 
వేదార్హము ఇమిడియున్నది, 

“ఉభౌ యోగా వహం మన్వ రక్షీతుం వుథివీ మిమాం” 

(కిష్కి.3-15) 

“వీరిద్దరు ఈ భూమిని రక్షించుటకు సమర్థులనుకొందును” అని జగ 
ద్రక్షణము చేయగలవారని పల్కెను. సృష్టి స్థితి, సంహారము అనునవి 
మూడును రక్షణయే. 

(పళయకాలములో అచేతన పదార్థములతో సమానముగా నున్న జీవులను 
శరీరము నిచ్చి సృష్టించి రక్షించును? 

వారిని జీవింపచేసి, వారికి కావల సీనవన్నియు సమకూర్చి స్థీతిచే రక్షిం 
చును. 


ప్రళయములో మరల తనతో చేర్చుకొని రక్షించును. 

ఈ విధముగ సమస్త పృథివికి రక్షకుడు భగవానుడు. ఆ విషయమునే 
ఐతరేయోపనిషత్తు మొట్టమొదట ప్రతిపాదించినది. “సర్లు జగత్‌ నృష్టీ 
సతి [పగళయములకు కర్త ఈ రాముడే” అని పై వాక్యములో హనుమ 


సుందరకాండ తత్త (దీ పీక 401 





సూచించెను. 

యజుర్వేదములో అజా 

కఅజాయమానో బహుధా విజాయతే” 

“జన్మ లేనివాడు సపెక్కురూపముల జన్మించుచున్నా డని నిర్దేశింపబడి 
నది. దానినే హనుమ-- ' 

“వూన్తుషా దేవరూ పితా” (కిష్క.3-13) 

“దేవలోకమునుండి మనుష్యులుగా వచ్చిన దేవరూపులా మీరని ప్రశ్నిం 
చుటలో యజుర్వేదము నధ్యయనము చేసినాడని తెలియుచున్నది. 

సామవేదమునకు చెందిన ఛాందోగ్యోపనిషత్తులో -- 

“అంతరాదిత్వే హిరణ్మ యః వురుషోద్ధుశ్వతే” 

“సూర్య మండలమునందు హిరణ్మ్యయ పురుషుడు ప్రకా శించుచున్నాడు.” 

“తన్వ యథా కప్వానం పుండరీక మేన మకీ ణీ” 

“ఆ పురుషుని నేత్రములు లోతైన నీటిలో బలమైన కాడపై నీటిపై 
నిలచి అప్పుడే ఉదయించిన సూర్యుని కిరణములచే వికసించిన తామరపూవు 
రేకులను పోలినవి” అని వర్ణింపబడినది. 

“సువర్ణాభౌ (కిష్కి.3-7) పద్మపత్రేక్షణౌా (కిష్మి. --) బంగారు 
కొంతగలవారు. పద్మషత్రములను బోలిన కనులుగలవారు” అని హనువు 
వర్షించుటలో సామవేదము అధ్యయనము చేసినవాడని తెలియుచున్నది, 

ఇట్లు హనుమ వేదాధ్యయన సంపన్నుడని శ్రీరాముని ప్రశంసనందినాడు. 
వ్యాకరణము నధ్యయనము చేసినాడనుటచే వేదాంగములను ఎణీంగినవాడని 
తెలియుచున్నది. వేదాంగములలో “ఇక్షు ఒక అంగము, "శిక్ష! వర్ణుచ్చారణ 
క్రమమును వాక్య ప్రయోగచాతురిని వివరించును. హనుమ మాటాడునప్పుడు 
ఏ అవయవములలోను వికారము కలుగకుండ నిండుగ మాటాడును. మాటా 
డునపుడు విస్తరముగ మాటాడరాదు. సందేహము కల్లునట్లు మాటాడరాదు. 
మెల్లగా మాటాడినచో ఉపన్యాసకుడు చేవలేనివాడనుకొందురు. తొందరగా 
మాటాడినచో ఇతరులను మోసగించుచున్నాడని పించును. అందుచే ఎక్కువ 
తొందరగా గాక, ఎక్కువ మెల్లగాగాక సమముగామాటాడవలెను. స్వరము 
బొంగురుగాగాక, కీచుగా గాక మధ్యమముగా నుండవలెను. సంస్కారము కల్లి, 
శబ్ద శుద్ధి కల్లి యుండవలెను. ఇట్టి లక్షణములన్నియు హనుమలో కలవని 


సుందరకాండ తత్తదీపిక 402 





చెప్పుటచే హనుమ శ్రోత్రియుడగు ఆచార్యుడని సూచింపబడినది. 

“కన్య నారాధ్యతే చిత్త ముద్యతా సే రరే రవీ 

ఏవం విధో యన్య దూతో న భవేత్నారివనన్వ తు. 

సీధ్యంతి హి కథం తస్య కొర్వాణాం గతయో౬ఒనఘు” 

“ఇట్టివాడు దూతగ నున్నచో కార్యము తప్పక, సిద్ధించును. కత్తి నెత్తిన 
శత్రువుకూడ మెత్తబడును” -- అని దూతగా హనుమ విశిష్టతను వర్ణించెను. 

రాజునకు దూత ఎట్లు సాయపడునో భగవంతున కాచార్యుడంత సాయ 
పడును. భగవంతుని సందేశమును జీవున కందించు దూతయే ఆచార్యుడు. 
అతనికి కావలసినది Md ఆతని వాక్కే మంత్రము. మంత్రమును, 
మంత్రార్థమును ఎజీంగి' శిష్యుల కందింపగలిగినవాడే ఆచార్యుడు. ఆతని 
మంత్రము ఎదిరించిన జీవుని మెత్తబరచి ప్రకృతిని జయించి భగవంతునికి 
వశముచేయును. 

అట్టి దూత లభించినాడని రాముడు సంతోషించును. హనుమ రామ 
లక్ష్మణులను తన భుజముపై కూర్చుండబెట్టుకొని సుగ్రీవుని వద్దకు చేర్చును. 
ఇంతకాలమునుండి నడచుచున్న రామలక్ష శ్రణులు ఈ కొది పొటిదూరము 

ల్‌ య 

నడువలేరా? అదియునుగాక కోతి నెక్కుట యేమి? దీనిలో రహస్యము 
చూడుడు. 

ఆచార్యుడు శ్రోత్రియుడేగాక బ్రహ్మనిష్టుడు కూడ కావలెను. వేద 
వేదాంగములను  అధ్యయనముచేయుట చాలదు. వానిచే (ప్రతిపాదింపబడు 
భగవత్తత్త్యమునుు తాను సతతము అనుభవించు చుండనలెను. అట్టివాడు 


రీ జానే 


కాని ఆచార్యుడుగా ఉండతగడు. 

దీనిని సూచించుటకు హనుమ రామలక్ష్మణులను వహించెను. ఆచా 
ర్యుడు అద్దమువంటివాడు. మన స్వరూపమును మనము చూచుకొని సరి 
చేపికొనవలెననిన అద్దముండవలెను. అద్దము మన నేత్రముల నుండి ప్రస 
రించుకిరణములను అడ్డి వెనుకకు మరలించి మన చూపునకు మనముఖము 
కనబడునట్లు చేయును. అస్లే విషయములయందు లగ్నమైన మనదృష్టిని అడి 
లోనున్న ఆత్మను చూచుటకు మరలించును. ఆనాడు ఆత్మస్వరూపసాక్షాత్కార 
మగును. అద్దము మలినముగా నున్నచో బింబము ప్రతిఫలించదు. అప్లే 
ఆచార్యుడు వేదవేదాంగవేత్త, బ్రహ్మనిష్టకలవాడు అయిననే పరిశుద్దుడై శిష్యుల 
దృష్టిని ఆత్మ వైపు మరలించగలడు. ఆత్మదర్శనమునకు భగవత్సాప్ర్తికి ఇట్టి 


నుందరకొండ తత్త దీపిక 403 





ఆచార్యుడావశ్యకమని ఎజుంగవలెను. ఇట్లు (కోత్రియుడు, బ్రహ్మ నిష్ణుడు 
ఆగు ఆచార్యుడు హనుమలో మనకు దర్శన మొసంగును. 

భగవానునికి దూరమై భగవానుని పొందవలెనని పరితపించు జీవుని 
వెతకి భగవంతునితో చేర్చుబకు భగవంతునిచే వరింపబడి భగవద్దత్తమగు 
సందేశమును అందించెడి ఆచార్యుడే సమర్థుడు. ఆ ఆచార్యుడే హనుబు. 

అంతేగాక హనుమ" 'ముంత్రస్వరూపుడు. మంత్రము నొసంగు ఆచార్యుడు 
మం|త్రస్వరూ పియే యగును. భగవంతుని వహించు శబ్దమే మంత్రము. అట్లు 
భగవద్యాహకములగు శబ్దములే భగవానునకు ధ్వజముగ నిర్చేశింప బడినవి. . 
(శ్రీమహావిష్ణువునకు వాహనమగు గరుత్మంతుడు వానిక్తి ధ్వజము. పరమశివ 
నకు వాహనమగు వృషభము ఆతనికి ధ్వజము. ఇట్టు చొష్తానమ్రైనది శబ్దము. 
త్రిమూర్తులకు వాహనములుగా పేర్కొనబడినవి మూడును శబ్దములే! అవి 
గరుడుడు, ఎద్దు; హంస కావు. “వేదాత్మా విహగేశ్యరః” అని గరుత్మంతుని 
వేదస్వరూపునిగా పూర్వులు ప్రతిపాదించిరి. వేదములో గూడ సుపర్డుని వేద 
స్వరూపునిగా నిర్రేశించిరి. బు 'గ్వేదములో ఒక మంత్రము వృషభము శబ్దమే 
యని నిరూపించుచున్నది. 


“ఎత్యారి శ్లంగా (తయో అన్యవాదాః 
ద్వే శీర్లే నప్త హస్తాసో౭న్న్య! 

(తిధా బద్దో వృషభో లోరవీతి 
మసోదేవో మర్లా గుం ఆవివేళి॥ 


శబ్దమే. వృషభము. కోరికలను వర్షించునది గనుక దీనికి వృషభమని 
పేరు. ఈ వృషభము లోకములోని వృషభమువంటిది కాదు. 

ఈ వృషభమునకు నాలుగు కొమ్ములు. నాలుగు విధములగు శబ్దములే 
నాలుగు కొమ్ములు. వాక్కు (1) పర, (2) పశ్యన్తి, (3) మధ్యమ, (4) 
వైఖరి == అను నాలుగు విధములు. 

(1) శరీరములో మూలాధారస్థానమందు యోగులకు నిర్వికల్ప సమా 

' ధిలో మాత్రము గోచరించెడి శబ్దము పర. 

(2) నాభిస్థానమున యోగులకు సవికల్ప సమాధిలో మాత్రము గోచ 

రించెడి శబ్దము పశ్యంతి. 

(3) హృదయస్థానమున ఎవనిలో వానికి విన్నించెడి వాక్కు మధ్యమ. 


నుందరకాండ తత్త దీపిక 404 
మ uuu 


(4) నోటిలో ఆయా స్థానములలో అభివ్యక్తమై తనకు ఇతరులకు 

కూడ విన్సించెడి వాక్కు వైఖరి. 

ఈ నాల్ను విధములగు వాక్కులు ఈ వృషభమునకు నాల్ను కొమ్ములు. 

ఈ వృషభమునకు మూడుపొదములు. లోకములోని వృషభమునకు 
నాలు పాదములు. పొద మనగా నడచుటకు సాధనము. అదియే కాలము. 
క్షే భూతకాలము 2. వర్తమానకాలము 3. భవిష్యత్కాలము అనునవి మూడును 
ఈ వృషభమునకు మూడు పాదములు. 

ఈ వృషభమునకు రెండు శిరస్సులు. (1) నిత్యమగు శబ్దము 
(2) కార్యమగు శబ్దము. 

ఈ వృషభమునకు ఏడు చేతులు. చేతులు అన్నిటిని తాకుటకు, పనిచే 
యుటకు పనికివచ్చును. ఆస్తే క్రియతో సంబంధమును తెలిపెడి (1) (పథమ, 
(2) ద్వితీయ, (3) తృతీయ, (4) చతుర్జి, (5) పంచమి, (6) షష్టి, 

(7) సప్తమి అను విభక్తు లేడును ఏడు హస్తములు. 

ఈ వృషభము మూడు చోట్ల కట్టబడును. ఉరము (హృదయస్థానము) 
కంఠము, శిరస్సు - అను మూడును "శబ్దమును బంధించెడి మూడు స్థానములు. 

ఈ వృషభము మహాదేవునకు వాహనము. 

శబ్దముచేతనే ఎయింగదగినది. భగవత్స్వరూపము ప్రత్యక్షము చేతగాని, 
అనుమానముచేతగాని గోచరింపదు. అందుచే దానినీ వాహనమనిరి. ఈ వాహ 
నమే ఆలయములలో ముందు ప్రతిష్పంపబడును. దానికి నమస్కరించియే 
ఆలయమున ప్రవేశింతురు. దొ కరర. బేదవేద్యుడగు పరమపురు 
షుడే ఆలయమున నున్ననాడు. వానిని వహించు శబ్దమే ద్వజస్తంభమున 
ఉందును, ఆ ధ్వజస్తంభము వద్ద నమస్తా రించుట యనగా వేం మును ఉపాసిం 
చుట. వేదప్రామాణ్యమును అంగీకరించి వేదము నారాధించిన వారికే “౫కి 
(ప్రవేశించుటకు అర్హత. అందుచే ఆలయమున కేగినపుడు ధ్యజస్తంభమునకు 
నమస్కరించి లోని కేగవలెను. ఇట్లు వాహనమే శబ్దమని తెలియుచున్నది. ఆ 
శబ్దమే చేదమంత్రము. అది ఆ లోకములో గరుత్మంతుడుగా, ఈ లోకములో 
హనుమంతుడుగా రూపుదాల్నియున్నది. అందుకే ద్రావిడ సంప్రదాయమున 

న కపెరియతిరువడి” అనియు హనుమంతుని “శిరీయతిరు- 
వడి” యనియు వ్యవహరింతురు. 'అడియనగా పాదము. 'తిరువడి' యనగా 
శ్రీపాదము. భగవానుని పాదస్థానమున నుండువాడు గరుత్మంతుడు, హనుమ. 


సుందరకాండ తత్త దీ వీక . 405 





పాదము నడచుటకు సాధనము. శబ్బముగూడ భగవానుడు ఇతరుల కందు 
టకు సాధనము. పాదస్థానీయమై భగవానుని మనకందించు శబ్దమే హనుమ 
గనుక హనుమ రామునికి వాహనము. 


ఈ లోకములో హనుమయొక్క ఉత్పత్తి ప్రకారమును పరిశీలించిన శబ్ద 
మునకు హనుమతోగల సామ్యము మనకు గోచరించును. 


మనలో ఒకయర్థము నెరింగి ఆవిష్కరించవలె ననుకోరిక కలుగగనే శరీ 
రములో నుండు వాయువులో కదలిక కల్లును. ఆ వాయువుచే అభిహతమై 
మూలాధారస్థానమునుండి శబ్దము బయలుదేరి నాభిని హృదయమును కంఠ 
మును దాటి తిన్నగ శిఈస్థానమును చేరును. అచటినుండి పైకి పోవ 
వీలు లేక కంఠమునుండి ముఖముగుండా వెలికి వచ్చును. అట్లు వచ్చునపుడు 
నోటిలోని ఆయా స్థానములలో నాయువుయొక్క తాకిడిచే ఆవాయువు మనకు 
వినపడెడి శబ్దముగా వెలికి వచ్చును. ఈ శబ్దమే బుషుల నోటినుండి వచ్చినది. 
మంత్రరూపమై, వారికి కార్యములను నెరవేర్చుటకు సాయపడు చుండును. 
అదియే భగవత్స గరూపమును సంసారుల కందించును. భగవంతునకు పరతం 
త్రమై వానికే చెందునదై యుండును. 


+ _హనుమదుత్తత్తిని చూడుడు (1) హనుమానుడు వాయువు వలన 
జన్మించినవాడు. శబ్దముకూడ వాయువువలననే జన్మించినది. (2) పుట్టగనే 
హనుమ సూర్యమండలము వైపు పోయెను. శబ్దముకూడ శిరస్సు వైపు ముందు 
సాగును. అటుపోవుటకు వీలులేక నోటినుండి వెలికి వచ్చును. నోటిలో 
ఆయావర్గములు అభివ్యక్తమగు స్థానములే అంజన. ఆ అంజనయందు శబ్దము 
జన్మించును గనుక అంజనా తనయుడు. (3) హను వనగా దౌడ సూర్యుని 
నుండి క్రిద పడినపుడు దౌడలు సొట్టపోవుటచే హనుమంతుడను “పేరు కల్లినది. 
శబ్దము కూడ శిరఈస్థానమునుండి (క్రిందకువచ్చినోటిలో దౌడలకదలికచే వినప 
డునట్టు వర్గరూపమున _ వెలికివచ్చును. కావున శబ్దము కూడ “హనుమాన్‌” 
అగును. (4) ఈశబ్దము ఉదాత్తానుదాత్తస్వరితములతో చక్కగ ఉచ్చరింపగల 
సామర్థ్యముగల వేదాధ్యయనపరునకు అవసరమైన కార్యములను నెరవేర్చుటలో 
మంగ్రీవలె పనిచేయును. సు =మంచి, (గీవ'=మెడకలవాడు= సుగ్రీవుడు. 
స్వాధ్యాయ ప్రవచనశీలియగు (సోత్రియుడు, అతనికి సచివుడు హనుమ. (5) 
ఈ శబ్దమే భగవానుని సందేశమును జీవుల కందించునది. అందుచే “రామ 
దూతి. (6) చివరకు రామునకే పరతరత్రమై రామునే వహించుచుండును. 
కావున రామదాసు. ఇట్ల వానుమకు గల పేర్లు అన్నియు శబ్లనున నకు కూడ 


మందరకొండ తత్త _దీవీక 406 





సరిపడును. 
వాయుసూనుడు. 
. అంజనాతనయుడు (ఆంజనేయుడు). 
+, హనుమంతుడు. 
: సుగ్రీవసచివుడు. 
=, రామదూత, 
. రామదాసు. 

ఈవిధముగ ఆలోచించిన హనుమ శబ్దస్వరూపుడుగా గోచరించును. 
శబ్దమే భగవంతుని మన _కందించునది. హనుమయే రాముని సీతమ్మతో 
కలుపువాడు. ఇట్లు భగవద్దూతరపై, భగవద్వాహనమై భగవత్రాప్తికి విరోధుల 
గువారిని సంహరించునదై, “భగవత్సరతంత్రమై యుండెడి శబ్దమే హనుమగా 
కన్సట్టును. ఇట్లు హనుమ ఆచార్యుడుగా, ఆచార్యులు ప్రసాదించు మంత్ర 
ముగా గోచరించును. భగవానునికి దూరమై వారిని మరల భగవానునితో 
చేర్చెడివారు 1. గురువు, 2. మంత్రము-ఈ రెండును హనుమ. 


సీతా న్వేషణమునకు దక్షిణదిశకు బయలుదేరిన వానరులలో నాయకుడు 
అంగదుడు. హనుమ అందు ప్రధానుడు. వీరిలో హనుమకు శ్రీరాముడు, పీత 
మ్మకు తనను గుర్తుచేయుటకు అంగుళీయకము (ఉంగరము) నిచ్చెను. వారు 
దక్షిణదిక్కును వెతకి నెల దాటుటచే ప్రాణములందాశ వదలి సముద్రతీర 
మున మరణించుటకు అం చేసి యుండిరి. జటాయువుయొక్క 
సోదరుడయిన సంపాతి లంకలో సీ సతమ్మ ఉన్నదనియు, నూరుయోజనముల, 
సముద్రమును దాటివెళ్ళిన చూడగలరనియు చెప్పెను. అప్పుడు వానరులం 
దరు తమతమ బలములను ఉటంకించిరి. హనుమ మౌనముతో నుండెను. 
' అపుడు జాంబవంతుడు రగా హనుమ సముద్రలంఘనమునకు ఉద్య 
కుడాయెను. అందరును మహేం|దపర్వతమును అధిరోహించిరి. హనువు 
లంఘనమునకు సన్నధ్దుడై నిలచియుండెను. దీనితో కిష్కింధాకాండ సమా 
ప్ప సుందరకాండ యారంభమగును. 


5 of వమ ల ణి F™ 


సుందరకాండ తత్త ౮దీవీక 407 





Mes కాండల పేర్లు ఆయాసంఘటనలు జరిగిన స్థల 
ములనుబట్ట కాని, సన్ని వేశమునుబట్టి గాని కల్పింపబడెను. 


రామునిబాల్యమునందలి కథను వర్షించినకాండ “బాలకాండి. 

అయోధ్యలో జరిగిన వృత్తాంతమును వర్ణించిన కాండ “అయోధ్యాకాండ. 

అరణ్యములోని వృత్తాంతమును వర్ణించిన కాండ 'అరణ్యకాండి. 

కిష్కింధలో జరిగిన కథను వర్ణించిన కొండ 'కిష్కింధకాండి. 

సముద్రమును దాటి హనుమ లంకచేరి మరలివచ్చిన కథను వర్ణించిన 
కొండ “సుందరకాండ. 

యుద్ధమును వర్ణించిన కాండ 'యుద్దకాండి. 


కాని “నుందరకొండ” యను శేరుమాత్రము వానికంటు ప్రత్యేక 
ముగా నున్నది. దీనిలో సముద్రతరణ, లంకాగమన, సీతాన్వేషణములు 
జరిగినవి. కావున ఆ పేర్లతో వ్యవహరించి iy కాని వాల్మీకి 
ఇందలి సౌందర్యమును పాఠకులు గుర్తింపవలెనని “నుందరికొండ” యను 
నామధేయము నుంచెను. ఇందరి సౌందర్యమే మో, ఆ సుందరుడెవరో యథా 
శక్తి తెలిసికొన యత్నింతము. 


శ్రీ రామాయణము మహాకావ్యము. కావ్యమున శబ్దము, అర్థము, 
రసము- అను మూడును ఉండును. ఆ మూడును సుందరములైయున్న ఆ 
కావ్యము మహాకావ్యము. సౌందర్యము పాఠకుని హృదయమును స్పందింపజేసి, 
తన్మయతను కల్లించి ఆనందము నొసంగును. శబ్దములు ఆయారసములకు 
తగినట్లు, భావములకు తగినట్టు సుందరముగా చెవికింపుగా ఉండవలెను. 
వినగనే హృదయమున అనుభూతిని కల్గించు ప్రసన్నత యుండవలెను. అట్టి 
ప్రసాద మాధుర్యములు సుందరకాండలో విరివిగా కన్పట్టును. కిష్కింధాకాం 
డలో కూడ ఆయా వర్ణనలలో శబ్దముల పోహళింపు అందముగ నుండునుగాని 
సుందరకాండలో శబ్లసౌందర్య మథికము. 


కావ్యగతమగు శబ్దార్ణరస సౌందర్యములు పరిశీలింతము. 
(1) శబ్ద సౌందర్యము కా 
శబ్లానుపాసములు ఇందధికముగా కన్పట్టుచుండును. ఐదవ వర్గలో. 


నుందరకొండ తత్త షాదీ వీక 408 





చంద్రవర్ణనలో - 

కహంసో యథా రాజతపంజరిస్థః 

నీంహో యథా మందరకందర్భస్థః 

వీరో యథా గర్వితకుంజరస్టః 

చందోవ్‌ బభెజ తథాంబర్షస్టః” . (సుంద.5-4) 

మున్నగు శ్లోకములలో వర్ణ, పద, అనుప్రాసలు అందముగా కన్పట్టును. 
అందుచే ఇందు “శబ్ద సౌందర్యము కలదు. కావున ఈ కాండ సుందరకాండ. 

(2) అర్హ సౌందర్యము క 

ఇందలి కథ చాలా రమణీయమైనది. ఇందలి వర్ణనలు మనోహరములు. 

పమోల్సేరిక్షాద్యలంకారములు విచిత్రములు. ఆంజనేయుడు సముద్రము దాటు 

చున్నపుడు, పర్వతము నుండి దూకుచున్నపుడు చూపిన ఉపమానములు ఎంతో 
ఆందముగా నుండును. 

హనుమ వేగమునకు లేచి హనుమ వెంట వెళ్లుచున్న చెట్లు బంధువు 
ననుసరించి వెళ్లుచున్న _బంధువులవలె, రాజుననుసరించి వెళ్లు సైన్యమువలె 
ఉండెనని వర్ణించెను. (సుం.1-47,48) 

రావణుని అంతఃపురములో పెట్టిన కాంచనదీపములు ఆరకుండ వెలుగు 
చుండెను. ఆ దీపములను జూదములో ఓడిపోయినను వదలలేక రెప్పచేయక 
ఆటవైపు చూచుచున్న జూదగాళ్ళతో పోల్చెను. (సుంద. 9-32) 

ఆశోకవనములో క్రీడాపర్వత మొకటికలదు. దాని శిఖరము నుండి 
ఒకనది పొరుచుండెను. ఆ కొండ పై గుబురుగా వఠిగిన కొొమ్మలుగల చెట్లుం 
డను. ఆ చెట్లు నదిని 'అద్డుచుండెను. దీవిని విచిత్రముగా (ప్రేయసీ ప్రియుల 
వృత్తాంతముగ వాల్మీకి రూపీంచెను. ఇందు (ప్రేయసి (పియుడులేరు. సంస్కృ 
తములో పర్వతము పుంలింగము గనుక పురుషుడు, నది స్రీరీంగము గనుక 
(స్తీ. ఆ పురుషుని ఒడిలో కూర్చుండి వినోదించుచున్న ఆ (ప్రియురాలికి 
ప్రణయములో కోపము వచ్చిను. ఆతని ఒడినుండి దూకి చరచర నడిచి 
ముందునకు సాగి వచ్చుచుండెను. ఆమె చెలికత్తెలు తమ చేతులతో ఆమెను 
ఆడ్డి వెనుకకు మరలించిరి. ఇదంతయు కల్పనయే! [ప్రియుడు లేడు. (పియు 
రాలు లేదు. చెలికత్తెలు లేరు. పర్వతమనెడి [పియుని ఒడినుండి దూకి 
పారుచున్న నదియనెడి (సియురాలిని వృక్షములనెడి చెలులు తమ కొమ్ముల 


సుందరకాండ తత్త ఎదీ పిక 409 





నెడి చేతులతో అడ్డి, మరల వెన్కకు పంపించుచున్నట్లు కవి రూపీంచెను. 
(సుంద.14-29,30) 

ఇట్టి విచిత్రములగు అలంకారము లిందెన్నియో కలవు. 

అంతేగాక సముద్రతరణ, లంకాన్వేషణ, సీతాదర్శన, అశోక భంజన, 
రావణదర్శన, లంకాదహనాదులలో సన్ని వేశవర్ణనలలోని సౌందర్యము చెప్పనలవి 
గానిది. 

వాక్కుల కందని సీతమ్మ అందమునకు ఉపమానములుగా “శ్రద్ద, మేథ, 
కీర్తి, సిద్ది) వాక్కు, విద్య” మున్నగువానిని రూపించుట ఆతి విలక్షణము. 
ఇట్ల కాండలో “లర్థసాందర్భ్య” మధికముగా కలదు. కొవున ఈ కాండ 
సుందరకాండ. 

(3) రస సౌందర్యము :- 

కావ్యములో రసము ప్రధానము. ఈ సుందరకాండలో రసములు తొమ్మి 
దియును అందముగ నిబంధింపబడినవి. 

సీతారాముల పరస్పరానురాగమును ఎడబాటులో వీరు పొందిన తీవ్ర 
వేదనను వర్గించుటలో కశ ంగారము” గోచరించును. అది విప్రలంభ 
శృంగారము. 

ఆంజనేయుడు సముద్రతరణమున చూపు ఉత్సాహము, రాక్షసులను 
జయించుటలో చూపు ఉత్సాహము, రావణునితో సంభాషించునపుడు చూపు 
ఉత్సాహము “వీరరసము” నకు స్థాయి భానమై అందమును కలిగించినది. 

సురసాసింహికలను, లంకిణిని హనుమంతుడు జయించునపుడు హనుమ 
ఉత్సాహము, వారియొక్క వ్యర్థాటోపము “హోస్యరనముశను సూచించును. 

రాక్షసులను చంపుటలో హనుమయొక్క '“రౌద్రము”కన్సట్టును. 

లంకాదహనములో కాలిన లంకను జూచునపుడు “లీభత్త ము” స్ఫురిం 
చును. 

రాక్షస స్త్రీలు సీతను బెదిరించినపుడు, రావణుడు సీతతో మాటాడున 
పుడు “భయానకము” గోచరించును. 

సముద్రలంఘనములో “అద్భుతము” గన్పట్టును. 

సీత లభించక హనుమంతుడు దిగులుపొందునపుడు నిర్వేదప్రధానమగు 
“శాంతము” కన్సించును. 


నుందరకొండ తత్త ఏదీవీక 410 


లంకలో సీత రాక్షసులవలన పడిన బాధలను చూచిన “కరుణ” పొడ 
సూపును. 

ఇట్లు సుందరకాండలో సర్వరసములును చోటుచేసికొనినవి. అందుచే 
“రననొందర్వము? గల ఈ కాండ సుందరకాండ. 

ఇట్లు కావ్యముగా సుందరకాండను చూచిననాడు (1) శబ్ద సౌందర్యము 
(2) అర్హ సౌందర్యము (3) రస సౌందర్యము కలదగుటచే ఈ కాండ 
సుందరకాండ. 

కథాగతముగా పాత్రలను బట్టియు ఈ కాండకు సుందరకాండ అను 
నామధేయము కల్లినది. 

ఈ కాండయందు మొదటి నుండి చివరివరకు “హనుమ” కన్సడును. 

15వ సర్గనుండి చాలవరకు “ సీతో కన్సడును. 

చివరిసర్లలలో “శ్రీరాముడు కన్పడును. 

ఈ ముగ్గురియొక్క సౌందర్యములు ఇందు అభివ్యక్రమగుటచే ఈ 
కాండకు సుందరకాండ యనుపేరు కల్లినది. 

(1) శ్రీరామసౌందర్యము :- 

శ్రీరాముడు పురుషులకు కూడ మోహనమైన రూపము గల వాడు. 
దండకారణ్యమున బుషులు గూడ శ్రీరాముని సౌకుమార్యమును, సువేషమును 
జూచి ఆశ్చర్యపడి మంగళమును పాడిరి. అట్టి రూపము సీతాదేవికి ఆకర్షకమ 
గుటలో ఆశ్చర్యములేదు. త్రిభువనైక సుందరి సీత. రాముని సౌందర్యమును 
కాంక్షించి వేరొకనిని కామింపక యుండెను. అట్టిసౌందర్యమును హనుమ ' 
సీతమ్మ ఎదుట ఇందు కీర్తించును. ఆంజనేయునితో రావణుడేమో యని! 
శంకించి సీతమ్మ భయపడి మాటాడకుండెను. హనుమ నమస్కరించి “నేను 
రామదూతనమ్మా! నమ్ము” మని ప్రార్థించెను. అపుడు సీతమ్మ “నీవు రాముని 
ఎట్లరుగుదువు? రాముని చిహ్నము లేమి? ఆతని రూపమెట్టుండును? 
వర్షించు” మని కోరెను. వెంటనే హనుమ -- 


“రామః కములపత్రాక్షః నర్వనత్త ౮ మనోహరణో (సుంద.35-8) 

“రాముడు తామరరేకులబోలిన కన్నులు గలవాడు, సమస్త ప్రాణికోటి 
యొక్క మనస్సుల నాకర్షించువాడు” అని రాముని నేత సౌందవ్యమును 
ముందుగా వర్ణించి ప్రత్యంగము వర్ణించును, 


సుందరకాండ తత్త ౮దీ వీక 411 





“తెపైరః (తప్రలంబళ్టు (తినమః (ఆషు చోన్లతః” (సుంద.35-17) 

అని సొముద్రిక శాస్త్ర ప్రకారము ఏ అవయవములు ఏయే లక్షణములు 
కలిగియుండవలెనో ఆ లక్షణములు గలవాడని పేర్కొనెను. ఇట్లు రామ 
సౌందర్యము ఈ కాండయందు పరిపూర్ణముగా _ వర్ణింపబడెను. అందుచే 
సుందరుడగు “శ్రీరాముని సౌందర్యము”ను వర్థించినకాండ గనుక ఇది “సుంద 
రకాండి, 

(2) నన ఫా 

ఇక న. సౌందర్యము ఇందు మనకు క వ ఆంజ 
నేయుడు సీతమ్మను చూచిన తరువాత రామునకు సీతమ్మయే తగును, 
సీతమ్మకు రాముడే తగునని ప్రశంసించును. 

“తుల్యశీలవయోవృత్తాం తుల్వాభిజనలక్షణాం 

రాఘవోజ్బర్గతి వైదేహీం తం చేయ మసీతేక్షణా.” 

(సుంద. 16-5) 

“కీలవయోవృత్తాభిజన లక్షణములచే రామున కీమె తగినదని నిర్ణయిం 
చును. ఆమె నేత్రసొందర్యమును “అసితేక్షణా, విశాలాక్షి" అని పలువిధముల 
ఇందు పేర్కొనును. ఆమెను జూచి ఈమె కొరకు మూడు లోకములను 
కలత చెందించినను తగునని భావించును. మూడులోకముల సామాజ్యము 
కూడ ఆమెకు సరితూగ దన్గును. ఆమె సౌందర్యమును, గుణములను 
ఎణీంగినరాముడు ఆమెయందలి (ప్రేమచే ఆహారము లేక, నిద్ర లేక ఆమెకే 
విల పించుచుండెనని హనుమ పల్కును. వీటన్నిటిచేత “సీలాసౌందర్యము” 
ఎంత గొప్పదో మనకిందు నిరూపింపబడినది. కావున ఇది 'సుందరకాండి. 

(3) హనుమత్వౌందర్యము :- 

ఇందు (ప్రధానపాత్ర హనుమ. ఆతనికి సుందరుడని నామధేయము. 


భగవానునికి విష్ణసహ(స్రనామముళఠలో 'సుందరు' డను నామము కలదు. 
అమ్మకు సుందరి" అను నామము కలదు. 


సౌందర్యము వస్తునిష్టము కాదు. వస్తువులందే సౌందర్యమున్నచో అన్ని 
వస్తువులును అందరకును సమానముగా అందముగా కన్సడవలెను. కాని 
ఒకరి కందముగా నున్న వస్తువు వేరొకరికి అందముగా కన్పట్టదు. అందుచే 
సౌందర్యము వస్తువులయందుండదని తెలియుచున్నది. హృదయములోని ఆనం 
దమును ఏవస్తువు ఉద్భుద్ధముచేయునో ఆవస్తువు అందమైనది. ఒకరికి 


ముందరకాండ తత్త దీపిక 412 





ఒకపువ్వును చూచిన ఆనందము గలుగును. అనగా ఆపువ్వు వారి హృదయ 
ములోని ఆనందమును అభివ్యక్తము చేసినది, ఉద్బుద్ధము చేసినదన్నమాట. 


హనుమ సుందరుడు, అనగా బాహ్యముగా అందమైనవాడని యర్థము 
కాదు; ఆనందమును కల్లించునౌడు అని యర్థము. సర్వ జీవలోక ప్రతినిధి 
సీత. రాము డానందస్వరూపుడు. ఆ _ఆనందస్వరూపుని సీతమ్మకు తెలి 
యజేసి ఆమె హృదయములోని దుఃఖమును తొలగించి, ఆనంద మభివ్యక్త 
మగునట్లు చేసినవాడు కనుక హనువు సుందరుడు. సీతారాముల నిర్వురను 
ఆనందింపచేసినవాడు హనుమయే! అందుచే హనుమ సుందరు డాయెను. 
ఆనందమును కల్లించువాడే అందగాడు. ఆ హనుమ సీతారాముల హృదయ 
ములలో ఏవిధముగ ఆనందమును కర్లించెనో ఇందు వర్ణింపబడినది. ఇదియే 
హనుమంతుని సౌందర్యమును వర్ణించుట. ఇట్లు “హనువముత్ఫొందర్యము” ను 
వర్ణించినకాండ గనుక ఇది సుందరకాండ. 

ఈ విధముగ _పాత్రగతముగ సుందరకాండను చూచిననాడు 
(1) రాముసొందర్యమును, (2) సీతాసౌందర్యమును, (3) హనుమత్వౌం 
దర్యమును వర్ణించినకాండ యగుటచే ఈ కాండ సుందరకాండ. 

ఆంతరముగ  ఆధ్యాత్మికార్థ్ణమున భగవత్సాందర్యమును, జీవసౌందర్య 
మును, ఆచార్యసౌందర్యమును వర్గించినకాండ యగుటచే దీనికి 'సుందరకాండి 
యను పేరు కల్లినది. 

(1) భగవత్సౌందర్యము :- 

భగనానుడు నిరవధికవాత్సల్యము గలవాడు, దయామయుడు. న్షమాశాలి, 
జీవుడు ఎన్ని తప్పులను చేసినను ఆతడు తనకు దూరమై పరితపించుచున్న 


పుడు ఓర్వలేడు. ఆతని తప్పులను మరచ్చిపోవును. జీవుడు తనను పొందుటకు 
పడెడి బాధకంట తానెక్కువ బాధపడును. 


సీతమ్మ కోరి రాముని దూరము చేసికొనెను. తనను రక్తి ంపగల 
లక్ష్మణుని దూషించి దూరము చేసికొనెను. ఇట్లు దూరమైన పిదప రాము 
డినే పొందవలెనని పరితషించుచుండెను. ,రాముడు ఆమెకంటె ఎక్కువగా 
బొధపడుచుండెను. స్వామివాత్సల్య మే స్వామికి అందము. ఆవాత్సల్యము, 
దయ లేనినాడు వాని నెవ్వరును కోరరు. కోరబడినవాడే అందగాడు. అట్టి 
'భగవత్సొందర్య” మిందు వర్ణింపబడినది గావున ఇది 'సుందరకాండోి.. 


మందరకాండ తత్త (దీ పీక 413 





(2) జీవ సౌందర్యము :- 

సీతమ్మ జీవుని స్వరూపమును శిక్షించుటకై జీవునివలె నటించుచున్నది. 
జీవునకు సౌందర్యము అనగా భగవంతునిచే వరింపబడుట. అట్లు భగవంతు 
నిచే వరింపబడుటకు కావలసిన సౌందర్యము బాహ్యమగు రూపము కాదు. . ' 
ఆంతరమగు ఆత్మ సౌందర్యము. దానిని జూచియే భగవానుడు వరించును. 

. దీనికి పార్వతీపరమేశ్వరుల కథ మనకు నిదర్శనము. 

పార్వతి (త్రిలోకసుందరి. పర్వతరాజపుత్రి తనతండ్రి ఇంటనుండగా పర 
మశివు డచటికే తపసు చేసికొనుటకు వచ్చెను. ఆతనికి పరిచర్యలు చేయుట 
కామెతండ్రిచె నియమింపబడెను. సహజసౌందర్యవతి, యౌవనవతియగు పార్వతి 
అలంకరించుకొని శివుని సన్నిధినుండెను. మన్మథుడు బాణములు వేసి 
శివుని హృదయములో ఆమెపై అనురాగమును కల్సింప యత్నించెను. కాని 
పరమశివుడామన్మథుని దహించి లేచిపోయెను. పార్వతి తనరూపమును తానే 
నిందించుకొ నెను. “ప్రియుని (ప్రేమను పొందలేని అందము అందమేమి?” 
అని వెంటనే నారబట్ట కట్టుకొని, జపమాల దాల్చి, మౌంజి ధరించి తపస్సు 
చేయనారంభించెను. వేసవిలో అగ్నిహో(త్రమధ్యమున, వర్షాకాలములో పెనుగా 
లులతో కూడిన వర్షములలో ఆవరణలేనిచోట నిలచి, శీతకాలములో నీటిలో 
నిలువబడి తపస్సు సాగించెను. పరమశివుడే బ్రహ్మచారి వేషముతో ఆమెవద్దకు 
వచ్చెను. తనను తానే నిందించుకొనెను. “పుట్టుక తెలియనివాడు, అందము 
లేనివాడు, దిగంబరుడు నీకు భర్త ఏమిటి?” అనెను. అయినను ఆమె 
చలింపక పరమశివునియందే అనురక్తి కలిగియుండెను. అపుడు పరమశివుడు 
“తనాస్మి దాసః క్రీత స్తపోభిళొ “నీకు దాసుడనైతిని, నీతపస్సుచే కొనబడితిని" 
అనును. బాహ్యముగ పురుషుని ఆకర్షించునది శరీరసౌందర్యము. పరమప్పురు 
షుని ఆకర్షించునది ఆత్మ సాందర్యమగు తపస్సు. అందుచే జీవునకు తపస్సే 
సౌందర్యము. 

సీతమ్మ సుందరకాండలో రాముని పొందుటకు చేసిన తపస్సే ఆమె 
సౌందర్యము. అదియే జీవునకు ఉండవలసిన సౌందర్యము. తాను తపస్సు 
చేయుచున్నట్లు సీతమ్మయే రావణునితో చెప్పును. “రావణా! నిన్ను నేను 
దహింపగలను. నీవు దహించుటకు తగియున్నావు. కాని, 

“అనందేశాత్తు రానున్న తవన శ్రానుపాలనాత్‌ 


నత్యాం కుర్చి దళ్యగీవ భస్మ భన్నార్ల pd మ 
సుంద. ఉట 


నుందరకాండ తత్త్వ్వదీవీక 414 








ఠాముని సందేశము లేదు గనుకను, నేను తపస్సును పాలించుచున్నాను 
గనుకను ఓ దశకంఠా! నిన్ను భస్మము చేయనైతిని” అనును. ఇచ్చటామె 
చేయుతపస్సు “రామునకే చెందినదానను, రామునిచేతనే రక్షింపబడదగినదానను 
రామునిచేతనే అనుభవింపబడుదానను” అని ఎజీంగి “వానికి చెందినవస్తువు 
తాను గనుక వాడే రకి శ్రెంచవలెను గాని తాను రక్షించుకొనకూడదు” అని 
వానిపై తన భారము సురల శక్తీ యున్నను తనను తాను రక్తి క్రేంచుకొనకుం 
డుటయే! దీనినే “న్యాసము” అందురు. రక్షణభారమును భగవంతునిపై 
ఉంచుట న్యాసము. 

కనాన మేషాం తవసాం వరిష్ట మాహుః” 

ఈ న్యాసము అన్ని తప స్సులలో గొప్పది యని ఉపనిషత్తు పేర్కొనినది. 
దీనినే “సన్న్యాసము” అందురు. “సత్‌” అనగా పరమాత్మ; ఆతనియందు 
తాను -- తనది అనువానిని ఉంచుట - సన్యాసము. 'సత్‌ +న్యాసము=సన్న్యా 
సము" -- పరమాత్మయందే రక్షణ భారము నుంచుట. ఇట్టివారిని పరమాత్మ 
తానే ఉపాయముగ రక్షించును. భగవత్సాప్తిని కాంక్షించు జీవుడు చేయవల 
సిన తపస్సును సీతమ్మ ఇందు చేసినది. తన రక్షణ ప్రయత్నమును తాను వీడి, 
వానినే ధ్యానించుచు (పేమించియున్నచో వాడే వచ్చి విరోధులను తొలగించి 
తనతో చేర్చుకొనును. భగవత్వాాప్తికై “జీవునకు కావలసిన సౌందర్య్వ”మిది. 
ఇది ఈ కాండలో ప్రతిపాదింపబడినది గావున ఇది 'సుందరకాండి, 

(3) ఆచార్య సౌందర్యము క్‌ 

జీవుడు పొందవలెనని ఎంత ఆర్తి పడుచున్నను భగవంతుడు తనను 
పొందించుకొనవలె నని తలంచినను వారిద్దరిని కూర్చెడివాడు (ఘటకుడు) 
ఉండవలెను. ఆతడే ఇందు హనుమ. ఆతడే ఆచార్యుడు. ఆచార్యుడు 
సుందరుడు. పురుషునిచే వరింపబడినది అందగత్తె. భగవంతునిచే వరింపబ . 
డిన జీవుడు అందగాడు. ఎవరు తనను నిరతిశయముగ చుమింతురో వారిని 
భగవానుడు (ప్రేమించి వరించును. అట్ట వారికి తన రూపమును దర్శిం 
పజేయును. అట్టివాడే ఆచార్యుడు. కొన్ని కోట్లమంది కోతులలో హనుమనే 
రాముడు దూతగా వరించి తనముద్రిక నొసంగి, సీతమ్మవద్దకు పంపెను. ఇట్లు 
వరింపబడిన హనుమయొక్క సౌందర్య మిందు వర్ణింపబడినది. భగవంతుని 
పొందవలెనని జీవుడెంత యార్తిపడుచుండునో ఆచార్యు డంతకం టె ఎక్కువబా 


నుందరకొండ తత్త దీపిక 415 





ధపడుచుండును. జీవుని భగవంతునితో చేర్చుటకై ఆతడు చేసెడి ప్రయత్నమే 
ఆతని సౌందర్యము. దానిని చూచియే. జీవుడాతనిని వరించును. అట్లు 
భగవంతునితో చేర్చుటకై ఆతడు - చేసెడి ప్రయత్నమే ఆతని సౌందర్యము. 
దానిని చూచియే జీవు డాతనిని వరించును. అట్లు భగవంతునిచే వరింప 
బడుటకు తగిన భక్తి, జీవునిచే వరింపబడుటకు, తగిన శక్తి, దయకలవాడే 
ఆచార్యుడు. అట్టి యాచార్యుడే సుందరుడు. ఇట్లు 'ఆచార్యసౌందర్యము” ను 
వర్ణించిన కాండ గావున ఇది 'సుందరకాండి. 

ఈ విధముగ కావ్యముగా చూచిన (1) శబ్దసౌందర్యము, (2) అర్జసౌం 
దర్యము, (3) రససౌందర్యముగల కాండ ఈ సుందరకాండ. 

పాత్రలను బట్టి జూచిన సుందరుడగు (1) రాముని సౌందర్యము, 
సుందరియగు (2) సీత సౌందర్యము, -సుందరుడగు (3) హనుమ సౌంద 
ర్యము ఇందు వర్ణింపబడినవి గావున ఈ కాండ సుందరకాండ. 


ఆధ్యాత్మికముగ సుందరకాండను చూచిననాడు (1) భగవత్ఫౌందర్యము, 
(2) జీవసౌందర్యము, (3) ఆచార్యసౌందర్యము వర్ణించినకాండ కనుక ఇది 
సుందరకాండ. 

ఇట్లు తొమ్మిదివిధము లగుసాందర్యము లిందు గన్సట్టును. 

గగానవుని జీవితమే రామాయణము. (స్త్రీకి యౌవనము రాగనే సౌందర్య 
మధిక మగును. వరసమాగమయోగ్యమగు వయసువచ్చి, ఒక పురుషుని 
గుమించి ఆ పురుషుని పొందించుటకు తగిన పెద్దలు లభించి పురుషు 
డంగీకరించినాడని తెలిసిననాడామె జీవితము సుందరమగును. "అట్లే జీవుడు 
ఎంతోకాలమునుండి భగవానునికి దూరమైయుండును. ఎన్నో జన్మ లెత్తును. 
చివరకు మనుష్యజన్మ నెత్తును. ఆ మనుష్య జన్మలో భగవత్సాప్తి కావలెనని 
కోరిక కల్లును. భగవానుని (సేమించును. పొందవలెనని త్వరపడుచుండును. 
భగవానుడా జీవుని పొందుటకు తానే ఒక ఆచార్యుని వరించి ఆ జీవుని 
వద్దకు పంపును. భగవత్స్వరూపము నెజింగించు మంత్రమును భగవానుడే 
ఆ గురువున కిచ్చును. ఆ మంత్రము నా గురువు తెచ్చి జీవునికందించి 
భగచానుడు తప్పక రక్షించునని చెప్పును. మానవ జీవితములో ఇట్టి స్టీతి 
కలుగుట అందము. జీవితములో అట్టి సుందరమైన భాగమును వివరించు 
కథ ఈకాండలో కలదు గనుక ఈ కాండ 'సుందదకాండి. 


నుందోరకొండ తత్త ఎది వీక 416 





సీతమ్మ రామునకు దూరమై లంకలో బంధింపబడినది. రాముని 
పొందవలెనను కోరికతో, పొందనిదే యుండవలేనను ఆర్తితో బాధపడుచున్నది. 
అపుడు రాముడు ఆమె కొరకు తాను కూడ బాధపడుచు హనుమను జేరి 
తనస్వరూపము సీతమ్మకు గోచరించునట్టు చేసెడి ఉంగరమును హనునుకిచ్చి 
లంకకు పంపెను. హనుమ సముద్రమును దాటి, లంకను చేరి, సీతను వెదకి, 
చూచి, ఉంగరమిచ్చి, రాముడు తప్పక రక్షించునని చెప్పెను. ఆమె విరోధులను 
ఓడించి తిరిగివచ్చి రామునితో సీతకథ నివేదించును. ఇది బాహ్యకథలో 
సుందరమైన భాగము. ఇట్లు బాహ్యాంతర సౌందర్యములతో నిండిన కాండ 
గనుక ఇది 'సుందరకాండి. 

మనుష్యుడుగా జన్మించుట, ఈ ప్రకృతి బంధమునుండి విడివడవలెనను 
కోరికకల్లుట, మహాపురుషుడగు గురువుతో సమాగమము లభించుట అనునవి 
. జీవితములో దుర్లభములు. ఆవి కలిగిననాడు భగవత్సాప్తికి యోగ్యమగు 
సౌందర్యము లభించును. అట్టి సౌందర్యమును నిరూపించు ఈ కాండ 
“సుందరకాండ” గా సార్థకమై అలరారు చున్నది. 


1 స ఈ ఈ ఈ 


సుందరకాండ తత్త (దీ వీక 417 





హనుమ సముద్రంంఘనమున కుద్యుక్తుడై మహేంద్రపర్వతము నధిరో 
కశత తనమ. “వజటళకదచున. ' నాంకాళు. వెనక: కొకకాలు పెట ఆకాశము వైపు 
చూచుచు ప్రాణములను ఓగపట్లి, రెండు చేతులు ముందునకు చాచి, లోక 
పెకెత్తి, నడుము సన్నముచేసి, చెవులు నిగిడించి నించెను. 
“తతో రావణనీతాయాః సీతాయా శృతుకర్భనః 
 ఇయేష వద మన్వైష్షుం చారణాచరితే వథి.” (సుంద. 1-1) 
తరువాత శత్రువులను కృశింపజేయగల హనుమ రావణునిచే తీసికొని 
పోబడిన సీతయొక్క స్థానమును అన్వే షించుటకు దేవగాయకులగు చారణులు 
సంచరించు ఆకాశమార్గమున వెళ్ళవలెనని సంకల్సించెను. 


తత్త (దీపిక :-- 


ఈక్టోక మొక్కటియైనను నిత్యము చదువుకొనువారికి బంధనము నుండి 
విముక్తి కలుగును. చికిత్స చేయుటకు వీలుగాని రోగములుకూడ నయమగును. 

ఇందు గాయత్రీమంత్రములో పన్నెండవ అక్షరము 'వి కలదు. 

ఈ శ్లోకములో రహస్యమైన అర్ధము నిక్షిప్తమై యున్నది. భగవదనుజ్ఞను 
పొంది, భగవద్దత్తమైన అంగుళీయకమును పొందిన తరువాత, భగవంతుని 
నుండి వేరుచేయబడిన జీవుని అన్వేషించుటకు ఆచార్యుడు సంకల్పించెనని 
ఆచార్యస్వరూప మిందు సూచితమైనది. 

బయల్లేరిన హనుమకు “శతుకర్భనః” అనుపదము ఇందు ప్రయో 
గింపబడినది. శత్రువులను కృశింపచేయువాడు -- హనుమను. హనుమ 
సీతమ్మను హింసించు రావణాదులగు రాక్షసులను కృశింపచేయజాలినవాడు. 
కావున ఆతనికీ పేరు సరిపడినది. 

ఆచార్యుడు కూడ '“శత్రుకర్శనుడి కావలెను. భగవత్వొస్తికి ప్రతిబం 
ధకమగు శత్రువు - కామము ఒక్కటియే! ఆకామమును జయింపగల్లినవాడే 
గురువు. కామమే శత్రువని భగవద్గితలో- | 

“జహి శత్రుం మహాబాహో కామరూపం దురానదమ్‌” 

“పట్టునకు దొరకని కామ మనెడు శత్రువును చంపు” మని కృష్ణ పర 
మాత్మ అర్హునునకు ఉపదేశించెను. 


నుందరకొండ తత్త పదీ నీక 418 





(1) తాను స్వతం(త్రుడని భావించుట, 
(2) తనను తాను గాని, ఇతరులు గాని రక్తింపగలరు-- అని తలంచుట, 


(3) భగవత్సాప్తి తన ప్రయోజనమునకే యని భావించుట అనునవి 
మూడును ఆత్మస్వరూపమునకు, ఉపాయమునకు, ఫలమునకు విరోధులు. 


ఆ శత్రువులను జయింపజాలినవాడే గురువు కావలెను. 


తాను భగవానునికే చెందిన వాడనని, భగవంతుడే తనకు రక్షకుడని, 
తాను చేయుపని భగవంతుని కొరకే యని ఎజీంగినవాడు 'శతుకర్శనుడు'. 


అట్టివాడే సముద్రమును దాటి లంకను చేరి, సీతమ్మను చూడగలడు. 
హనుమ పె లక్షణములు గలవాడని ముందు తెలియును. 

అట్టి గురువుయొక్క సంకల్పమే శిష్యునకు “రక్ష” అని సూచించుటకు 
“ఇయేష”= సంకల్సించెను-- అని ప్రయోగించెను. భగవత్సంకల్పముకం ట, 
ఆచార్య సంకల్పమే మనను రక్తి ంపజాలినది. 

ఈతడు సీతమ్మ ఉన్నచోటును వెదకుటకు సంకల్పించినాడు. 


ఆచార్యుడు ఈ సంసారమండలములో ఏ సంసారి యగుజీవుడు భగ 
వతల్సాప్తీ యోగ్యములగు చిహ్నములు గలవాడో అన్వేషించును. దయామ 
యుడగు సర్వేశ్వరుని కటాక్షము జన్మించు సమయమున ఏ జీవునియందు 
ప్రసరించునో ఆ జీవునకు భగనంతునియందు ద్వేషము తగ్గును, ఆభిముఖ్యము 
కల్లును. నాత్త్వికులగు సత్సురుషులతో సంభాషణము చేయు నవకాశము 
౦భించును. అట్టి చిహ్నములు గలవారిని ఆచార్యుడన్వసించును. వారికి 
భగవద్దత్తమగు జ్ఞానమొసంగును. 


“పది మనగా చోటు- గురుతు. హనుమ సీతమ్మ ఉండెడి చోటును 
వెతకవలెనని సంకల్సించెను. 


ఆచార్యుడు జీవుని లక్షణములను అన్వే షించుటకు సంకర్సించును. 


“సీతా” అను పదము ఇందు జీవుని సూచించును. నాగటిచాలులో 


దొరికినది సీత, శరీరమనెడి కర్మ క్లేతములో సూక్ష శ్రమగు బుద్దిచే త్రవ్వగా 
ర్‌ (క 1) 7 క్రీ 2 స్ట్‌ 

దొరికెడి ఆత్మ-ఎత. “సతా” శబ్దము (స్రలింగము. జీవుడుకూడ భగవానునకు 

పరతంతుడు గనుక ।స్తీవంటివాడే! శరీరములో మరుగుపడియుండి బుదిచే 

బయల్పరుపబడి భగవంతునకే పరతంత్రమై యుండెడి జీవుడు- సీత. 

సీత రావణ నీత. రావణునిచే తీసికొనిపోబడినది. 'రావయతి అస 

తృంలాపాన్‌ కారయతి ఇతి రావణళకీ అను వ్యుత్పత్తిచే “నేను, నాది” అను 


సుందరకొండ తత్త ఎ్రటీ పిక 419 





చెడుమాటలను పల్కించెడి అవివేకమోహితమగు మనసే రావణుడు. అదియే 
ఆత్మను శరీరములో బంధించును. 

ఆంతరార్థము ప (పతిపదార్థము వా 

తతః=ఆపరమాత్మ నుండి, * రావణనీతాయాః=కామమో హితమగు రాజస 
మగు మనసుచే తీసికొనిపోబడిన, సీతాయాః=శరీరములో మరుగుపడియుండి, 
బుద్ధిచే  బయల్చరుపబడునదియై, జన్మరహీతమగు భగవత్స్రరతంత్రమగు 
ఆత్మయొక్క, పదం= భగవదాభిముఖ్యసాత్తి 3క సహవాసాది లక్షణములను, 
అన్వేష్టుం=అన్వేషించుటకు, శత్రుకర్శనః=భగవదితర విషయమగు కామమును 
జయించినవాడును, స్వాతంత్ర్యము, తన రక్షణమున తనప్రయత్నము, తాను 
చేయుపనియందు స్వప్రయోజనత్వబుద్ది అను విరోధులను జయించినవాడను 
అగు (హనుమ) ఆచార్యుడు, చారణాచరితే=పూర్వబుషులు, ఆచార్యులు (పవ 
ర్తించిన, పథి=మార్గమున, ఇయేష=వెళ్ళుటకు సంకల్పించెను. 

ఇచట హనుమ చారణులు సంచరించు ఆకాశమార్గమున వెళ్ళవలెనని 
సంకల్పించెను. దీనిలోని యర్థము (గ హింపవలెను. 


ఆచార్యుడు కూడ చారణులు నడచిన మార్గముననే నడువవలెను. 
చారణు లనగా పూర్వపు బుషులు, ఆచార్యులు మొదలగువారు, వారు 
నడచినమార్గము చారణాచరిత మగు మార్గము. శాస్త్రములు చదివినను, పెద్ద 
లయొక్క నడువడియే అనుసరింపదగినది గాని దానిని వీడి (క్రొత్తమార్గమున 
నడువరాదు. అందుచేతనే-- 

“అథ యది తే కర్మవిచికిత్తా వా వృత్త విచికిత్తా వాస్వాల్‌ 

యే తత (బాహ్మణా నృమ్మ ర్శినః 

అలూక్త్షా ధర్మ కొమా ను. 

యథా తే తత్ర నర్రేరన్‌ 

తథా తత్ర వర్తేథాః” 

“ధర్మమార్గమున (ప్రవర్తించువారు ఏవిధముగా ఆచరించిరో ఆ విధము 
గనే ఆచరింపవలెనని, పెద్దలనడువడియే ప్రమాణ” మని ఉపనిషత్తు చెప్పుచున్నది. 

మరియు ఆకాశమున వెళ్ళుట యనగా సతతబ్రహ్మనిష్ట కలిగియుండుట. 
ఆకాశ మనగా పరబ్రహ్మము. ఆ=అంతటాపూర్ణముగా, కాశ్‌ =ప్రకాశించువాడు 
పరమాత్మ. దానియందు విహరించువాడే సంసారసముదమును తాను దాటి 
జీవులను తరింపచేయగలడు. 


నుందరకొండ తత్త దీపిక 420 
వదన నా పసన బనానా పడాలా నచ ననా డసఒటచఒఒఒచఒాలలాాలాాా 


ఇట్లు ఈ శ్లోకములో జీవుని తరింపచేయగల గురువుయొక్క స్వరూ 
పము తెలియచేయబడినది. 

సుందరకాండను ప్రత్యేకముగా ఒక ప్రబంధముగా భావించినచో హనువు 
సాధకుడుగా భగవత్సాప్తికి చేయవలసిన సాధనలు వివరించును. సాధకుడు 
నిష్కామముగ కర్మయోగము నాచరించి, ఆత్మ స్వరూపజ్ఞానముతో ఆత్మస్వరూ 
క దర్శించి, భగవత్వాంప్తిడి (పతిబంధకములగు పాపములను పోగొట్టు 
మా భగవల్వాప్తినందవలెను. హనుమ నిష్మామముగ సముద్రలంఘనము 
నాచరించి, లరకలో సీతమ్మ నన్వేషించి, దర్శించి, రాక క్షసులను సంహరించి, 
మరల భగవానుని చేరును. 

ప. భగవదను[గ్రహముచే భగవదనుభవమును పొందిన 
సిద్దుడై సంసారమును తరించి, భగవదాజచే శరీరములో ప్రవేశించి, అందు 
బంధింపబడిన pa భగవత్సాి సిని కోరెడి జీవుని నం. వాని విరోధు 
లను నశింపచేసి, వారికి జ్ఞానము నొసంగి, వారి వృత్తాంతమును భగవానుని 
కందించు మహాపురుషుడుగా ఇందు గోచరించును. 

ఇట్లు హనుమను సాధకుడుగా, భగవదనుగ్రహమును పొందిన జ్ఞానియగు 
మహాప పురుషునిగా, రామదూతగా ఇందు కన్సట్టుచుండను. 

“దుష్కరం నిష్ఫ్రితిదుందుం చిక్తరకర్మ వానరః 

నముద[గళిరోగీవో గవాంపతి రివాబభౌ.” (సుంద.1-2) 

హనుమ సముద్రలంఘనమును చేయవలెనని సంకల్పించెను. ఇది దుష్కు 


రమగు కర్మ. దీనిని చేయవలెనని సంకల్పించిన హనుమ మెడ, తల పైకెత్తి 
కొండ పై నిలచి, మదించిన వృషభమువలె ఒప్పుచుం డెను. 


తత త్త (దీ పిక ఫా 
ఈ మొదటిసర్గలో నాలుగుసార్లు “దుష్కరం” అను పదము వన 
ఇది మొదటి దుష్కరము. ఈ శ్లోకమును చదువుటయే దుష్కరము. 'ష్క, 
'షృ్ర”, ర్లు -- అను సక్షరమురలను ఇందు నిబంధించి చేయబోవు కార్యము 
రో స్ట దుష్కేరత్వమును 'శబ్దములోనే కవి సూచించెను. 


ఇందు వానరులకు వ్యవహరించుపదము లన్నియు ఆచార్యుని. సూచిం 
చును. 





“క పీక వానర శాఖామృగ్క హరిః” మున్నగునవన్నియు జ్ఞానికి 
నాయధేయమురై చెల్లును. 


నుందరికొండ తత్త ఎదీ వీక 421 





కపిః కం=పరబహ్మమును, పిబతి=ఆనా?దించువాడు 
లేదా పానముచేయువాడు, కపి=భగనదనుభనము 
గలవాడు 

వానరః:- అతిమానుషములగు శక్తులుగల ఈతడు 
మనుష్యుడా? అనిపించును. 

శాఖామృగః:- శాఖా=వేదశాఖలయందు, మృగః=భగవత్తత్త ద్రమును 
అన్నే షించువాడు. 

హరిః: హరతి=భగవత్సా ప్రికి ప్రతిబంధకములగు 


పాపములను పోగొట్టువాడు, 

ఇట్టి ఆచార్యుడే ఇందు హనుమగా మనకు సాక్షాత్కరించుచున్నాడు. 
నూజుయోజనముల సముద్రమును మధ్యలో ఎక్కడ ఆగకుండ దాటవలె నని 
సంకల్పించుటయే దుష్కరమైనకర్మ. చేయశక్యముకాని పని. 

సంసారసముద్రము ఏ ప్రతిబంధకములు కలుగకుండ దాటవలెనని. పయ 
త్నించుటయు దుష్కరమే! ఈ అధ్యవసాయము కల్లిననాడు గాని దాటలేడు. 
అపు డతడు గవాతంపతిః ఇవ=వృషభ రాజమువలె ప్రకాశించెను. వృషభము 
ఏది అడ్డువచ్చినను ఆగక ఎట్లు ముందుకు త్రో సికొనిపోవునో అట్లు పోవుట 
కుద్యుక్తుడ నిలచినాడు. 

గురువు లేదా సాధకుడు కూడ తాను సంతతము ప్రతిశ్వాసలో మంత్ర 
మునే అనుసంధించుచు, తాను మంత్రస్వరూపుడే కావలెను. 
. గవాంపతిః=ముంత్రరాజమువలె ప్రకాశించెను. 
ఇట్లు సంకల్పించిన తరువాత- 


కొండ పై. సనుతలమున వైడూర్యమువంటి రంగుగల పచ్చిక బయళ్ళలో 
దిరుడగు హనువు హాయిగా ముందునకును వెనుకకును నడుచుచుండెను. 


తత్త దీపిక :- 


ఆ పచ్చిక బయళ్ళే విషయభోగములు. వానిలో విహరించుచున్నను 
వానియందు తన మనసు రమింపక తాను ఎగురదలంచెడి ఆకాశమునే అనగా 
పరబ్రహ్మమునే చూచుచు నడువవలెను. 

_ *“ధిరరాయథాసుఖమ్‌” అను పదములు ఇందు రహస్యార్థమును సూచిం 
చును. “ధీ= బ్రహ్మజ్ఞానమున, ర=రమించువాడు-ధీరుడు.” ఆ పచ్చిక బయళ్ళలో 
తిరుగుటకు ధైర్య మక్కరలేదు. ఇచట “ధీరణి అను పదము కేవలము బ్రహ్మ 


నుందరకొండ తత్త దీపిక 422 





జ్ఞాననిష్టుడై ఆ (బ్రహ్మానుభవనమునకు భంగము. లేకుండ విషయములయందు 
విహరించుచున్నా డని సూచించుటకే ఇచట ప్రయోగింపబడినది. 

ఇట్లు హనుమ నడచుచుండగా చెట్లపై పక్షులు బెదరిపోయినవి. గుండె 
చెట్లను రాపాడినది. ఎన్నో మృగములు చనిపోయినవి. బలమైన పెద్ద సింహ 
మువల ఇపుడు హనుమ కన్స బ్లను. 

నల్లని, ఎజ్జని, పచ్చని రంగులు కలిగిన చిత్రవర్ధముల ధాతువులతో ఆ 
కొండ నిండియున్నది. 

కామ రూపముగల యక్షులు, కిన్నరులు, గంధర్వులు ఆ కొండపై 
నివసించియుండిరి. 

ఆకొండ యొక్క ఉపరితలమున నిలచిన కపివరుడు మడుగులో నిలచిన 
ఏనుగువలె కన్స టైను. 

అట్లు నిలచి సూర్యునకు, ఇంద్రునకు, వాయువునకు, బ్రహ్మకు, భూత 
ములకు నమస్కరించెను. 

ఒక్కసారి తూర్పుదిక్కుగా తిరిగి తనజన్మకు కారణమైన వాయువునకు 
నమస్కరించి, దక్షిణదిక్కునకు పోదలంచి శరీరమును సెంచెను, 

రాముని వృద్ధికై సముద్రమును దాటుటకు నిశ్చయించిన హనుమ పర్వ 
దినములలో పొంగుచున్న సముద్రమువలె అంతకంతకు పైకి ఎదిగెను. 


సముద్రమును దాటదలంచినవాడై శరీరమును కొలతకు అందనంతగా 
సెంచెను. తనచేతులతో పాదములతో పర్వతమును అదిమి పెట్టను. 


అట్లు నొక్కగనే కొండ కదలి పూచినచెట్ల పూలన్నియు రాలిపోయెను. 


" రాలినపూలతో నిండినకొండ పూలకొండవలె భాసించెను. మదించిన 
ఏనుగునుండి మదము కారినట్టు కొండనుండి నీరుకారు చుండెను. 


బంగారు, వెండి, కాటుకరంగుల నీటిధారలు కారుచుండెను. 
నల్లని మనశ్శిలలు (క్రిందికి పడుచుండెను. 


ఆతడింకను గట్టిగనొక్కెను. గుహలలోని జంతాజాలము వికృత స్వర 
ములతో మహానాద మొనర్చెను. 


ఆ ధ్వని దిక్కులంతటను నిండెను. 

ఆతడింకను గటిగా నొక్కెను. పాములు విషమును గక్కుచు పడగలు 
కొట్టి రాళ్ళను కొటువసెను. 

కాటు వేయబడిన ఆ మహాశిలల నుండి అగ్నిహోత్రము బయల్విడలెను. 


నుందరకొండ తత్త ఎదీ పీక 423 





శిలలు (బద్దలగుచుం డను, 


విషమును హరింపజాలిన ఓషధు లెన్నియో ఆ పర్వతమున గలవు. కాని 
ఆ విషమును ఆ ఓషధులు శమింపలేకపోయెను. 

ఆ కొండమీద స్త్రీలతో కూడి పానమును సేవించుచున్న విద్యాధరు 
లీయలజడిని జూచి కొండ  బద్దలగుచున్నదని భయపడిరి. బంగారు మధ్య 
పాత్రల నచటనే వదలిే పెట్టి, ఎంతో విలువగల భోజనపాత్రలను, ఆహారపదార్ధ 
ములను, ఆయుధములను అన్నిటిని వదలి మధ్యపానముచే మదించినవారు 
ఉన్నవారున్న ట్లు ఆకాశమున కెగిరిపోయిరి. 


ఆకొశము పై నిలచి, భార్యలతో కలసి ఆశ్చర్యముగా శ 


ఇంతలో ఆత్మ జ్ఞా! జానసం ంపన్నులగు బుషులు కొందరు ఆకాశము పై నిలచి 
“వాయుపుత్రుడగు హనుమ పర్వత సదృశుడై మహావేగము గల సముద్రమును 
దాటబోవుచున్నాడు. ఈ దుష్కరమైన కర్మను రాముని కొజకు, వానరుల 
కొజకు ఈతడు త నదన య పొందుటకు శక్యముకొని అవతలి 
ఒడ్డును పొందదలంచినాడు "” అని అనుకొనుచుండిరి. 

ఈ మాటలను విని విద్యాధరులు ధైర్యముతో ఆ వానర శేషుని చూచుచు. 
నిలచిరి. 

హనుమ ఒడలు దులిసెను. వెంటుకలను కదలించెను. మేఘ గంభీర 
ముగ గర్డించెను. వెంట్రుకలతో నిండిన తనతోకను ఒక్కసారి పైకెత్తి దులిపెను 
తోకను చాచి, ముడిచి చాచుచుండగా గరుత్మంతుడు తన్నుకొనిపోవుచున్న 
ఒక మహాసర్పమువలె ఆ తోక కన్పట్టుచుండెను. 

పరిఘలవంటి తన చేతులను కదలకుండ బిగించెను. నడుము సన్నము 
చేసెను. పొదములు వంచెను. బాహువులు ముడివెను. మెడను కుంచింప 
చేసెను. బలమును, వీర్యమును పుంజుకొనెను. దూరముగా చూపులు పరపి 
మార్గమును చూచుచుండెను. హృదయ స్థానమున ప్రాణములను బిగప ట్రైను. 
ఆకాశమునే చూచుచుండెను. పాదములతో నేలను గట్టిగా నొక్కి పట్టను. 
చెవులు ముడిచి, ఎగురదలచి, తనచుట్టునున్న వానరులతో ఇట్లు పల్కెను. 


“యథా రాఘవనిర్భు క శర శ్చానన విక్రమః 

గచ్చే త్తద్ద్య దమివ్వామి లంకౌం రావణపాలితామ్‌ 39 

న్‌ పో (దక్వామి యది తాం లంకాయాం జనకొత్మ జామ్‌ 
శ. శ 

అనేనైవ హి వేగేన గమిష్యామి నురాలయమీ. 40 


నుందరకాండ తత్త దీ వీక 424 





యది వా (తిదివే నీతాంన (దక్త్వా మ్యక్తుతశమః 
బడ్తా రాక్షనరాజాన మానయిష్యామి రావణమ్‌. 41 
డ్‌ రి ణి 
నర్షథా కృుతాకార్య్వోఒహ మేష్యామి నహనితయా 
ఆనయిష్యామి వా లంకొం నముత్సాట్య నరావణామ్‌. 42” 
“రాముడు వదలిన బాణము ఎట్టు వాయువేగముతో పోవునో అప్లే 
నేను రావణుడు పాలించు లంకకు పోవుదును. 


లంకలోగాని సీతమ్మను చూడలేక పోదునా ఆ వేగముతోనే స్వర్గమునకు 
వెళ్ళెదను. 


అచట కూడ సీతమ్మను గాంచలేకపోతినా ఏమియు శమ లేకయే 
రావణుని బంధించి లంకతో కూడ తెచ్చెదను. 


ఏమైనను పనిపూర్తి చేసికొనియే తిరిగి వచ్చెదను. రావణునితో కలిపి 
లంకవైనను పెకీలించుకొని వచ్చెదను.” 


ఇట్లు చెప్పి వానరోత్తముడగు హనుమ ఏమియు ఆలోచింపక, వేగ 
ముతో ఆకాశమున కెగిరెను. 

తత్త బది సిక ;= 

ఆధ్యాత్మికముగ ఇందులో స్ఫురించు అర్హములను చూతము. 

హనుమ ఉపాసకుడు, సంసారమును తరించి, ఆత్మ దర్శనము చేసి, 
భగవత్సమీపమునకు రావలెనని సంకల్పించెను. మహేంద్రముపై నిలచెను. 
శరీరముకంటు ఆతు వేరు - అని శాస్త్రములచే ఎలీంగి అప్పుడు ఆత్మ దర్శ 
నమునకు సాధన చేయవలెను. దేహము కంటె ఆత్మ వేరని ఎజుంగుటయే 
పర్వతము పై నిలచుటు, 

ఏ కార్యమునకైనను ముందుగ సంధ్యావందన మాచరించవలెను. 

4s త్‌ ఫ్ర ® అ ఉధ ఉర నో 

సంధ్వా బౌను అకుచిః నిత్య మన్హర్థః నర్జూకర్శను 

“సంధ్యావందనము చేయనివాడు సర్వకర్మలకును అర్హుడుకాడు.” 

హనుమ దాని నాచరించును అని సూర్యునకు, ఇంద్రునకు, వాయువు 
నకు నమస్కరించుట సూచించును. 

తరువాత యోగాభ్యాసము చేయవలెను. యమనియమములు దాని 
కంగములు. బాహువులను నిశ్చలముగ నిలుపుట, కటిని. సంకో చింపచేయుట, 
భుజములను వంచుట, చెవులు తిన్నగా నిలుపుట మున్నగునవన్నియు లా నాచ 


సుందరకాండ తత్త దీ వీక 425 





రింపవల సిన కార్యములలో 'ఇంద్రియములయొక్క ప్రవృత్తిని నియమించుటి 
సూచించును. 

యోగాభ్యాసము చేయువారికి ప్రాణాయామము ముఖ్యము. 

“రురోధ హృదయే ప్రాణాడరం (పణ హితేక్షణః” (సుంద.1-37) 

మున్నగువానిలో _“భూమధ్యమున చూపునిల్సి, కుంభకమున ప్రాణ 
మును నిలుపుట - సూచించును. 


ఇ క నో బి _ 
పద్భ్యాం ద్భఢ మవన్హానం కృత్యా (సుంద. 1-38) 
పాదములతో గట్టిగా పట్ట నిలచి అనుటచే 'ఆసనము' సూచింపబడెను. 
“ఆకాశ మవలోకయన్‌” (సుంద. 1-37) 


ఇతర విషయములను చూడకుండ ఆకాశమునే చూచుచుండెను- 
అనుటచే ' ప్రత్యాహారము” సూచింపబడినది. 


ఈవిధముగ యోగాంగములను సూచించెను, 


ఇట్లు యోగము నభ్య సించునపుడు శరీరములో 'కంపనము, స్వేదము! 
కల్లును. అల్లే ఇచ్చట కొండ కదలెను, నీరు స్రవించెను. 

లోననున్న రాజస, తామస స్వభావములన్నియు వెలికి పోయి సాత్తి త్తి క 
మగు మనఃస్టితి ఏర్పడును. కొండనుండి రంగురంగుల నీళ్ళు కారుట, రాళ్ళు 
పడుట మున్నగువానిచే దానిని సూచించెను. 

లోన కొన్ని శబ్దములు) వినపడును. దానినే భూతముల ధ్వనులచే 
సూచించెను. 

ఇట్లు యోగాభ్యాసపరునియొక్క దశలను ఇందు వర్ణించను. 

ఇంకను శరీరములో 'తాపమూ బయలుదేరును. అది భరించలేనంత 
త్మీవతమమైనది. దీనిని పాములు కాటువేయుటలో, మంటలు రేగుటలో 
సూచించెను. 

కవిగా వాల్మీకి, హనుమ పర్వతమును నొక్కునపుడు పీడనము లోని 
తారతమ్యమును చిత్రముగా చిత్రించెను. మొదట పర్వతమును బాహువులతో, 
చరణములతో పీడించెను. అపుడు కొండ కదలెను. పూలు రాలను. అంత 
కంటె గట్టిగా నొక్కెను. ఎజ్జని, నల్లని, పచ్చని రాళ్ళు కరిగి సీరెపారెను. 

అం శ్‌ (] న మ 
బండలు జారెను. అంతకంటె గట్టగా నొక్కను. ఆ పీడనమున గుహలలో 
నున్న జంతువులు నొక్కబడి, గట్టిగా అరచినవి. అపు డంతకంట గట్టగా 
నొక్కెను. సన్నని కన్నములలో నున్న పాములు కూడ నొక్కి వేయబడేను. 


నుందరకాండ తత్త ్పదీవీక 426 


కోపముతో పాములు విషము (గక్కినవి. ఇట్లు చముత్కారముగా పర్వతమును 
పీడించుటలో ఒక క్రమమును నిర్దేశించెను. 

హనుమ ఈ కార్యము చేయునది రామారం, వానరార్ధమ్‌' (రాముని 
కొటకు, వానరులకొణకు) అని బుషులు పలికిరి ఈ కార్యము తన కొజకు 
అనుబుద్ది హనుమకు లేదు. భగవత్స్రతికొజకో, లోక క్రేమమునకో మహాప్పు 
రుషులు కార్యముల నాచరింతురు. 

ఇక ఎగురబోవుచు తన చుట్టునున్న వానరులతో “రాముడు వదలిన 
బాణము ఎట్లు వాయువేగముతో “పోవునో అట్లు పోయి వచ్చెదను” అని 
చెప్పెను. ఇదియే కర్మయోగము యొక్క మూల సూత్రము. హనుమ ఈ 
పనినీ తాను చేయుచున్నానని గాని, తన కొజకని గాని, ఈ పని తనధి అని 
గాని భావించుటలేదు. రాముడు వదలిన బాణమునకు సహజమైన వేగముగాని, 
శక్తిగాని లేవు. అది రాముని పనిముట్టు. రాముడు తన పనికై వినియోగించుకొ 
నును. అపుడు రాముడు వేగముతో లాగి వదలగా రాముడు కల్పించిన వేగమే 
దాని వేగముగా ఆ బాణము పోవును; మధ్యలో ఆగదు. లక్ష్యమును చేరును. 
హనుమ తన్ను ఆ బాణముతో పోల్చుకొనుచున్నాడు. రాముని బాణము ఎట్లు 

సహజమగు వేగములేనిదో నేనును అంతే! రామునిపనిమీద రాముడు పంపగా 

రామునివేగము నా వేగమై పోవుదును గాని ఇది నా శక్తి కాదు. అని 
భగవత్సారతంత్యమును భావించుకొనును. ఆత్మజ్ఞానమునకై భగవత్సాప్తి కై 
యత్నించువారు ఈ పారతంత్యమును పూర్తిగా పాటింపవలెను. ఇట్లు భావించి 
హనుమ ఎగురును. 


తత్త (దీ పిక:- 


తనను గరుత్మంతునిగా భావించుకొొనును. 


యోగశాసస్త ప్రక్రియలో ఆకాశగమనమున గరుడుడుగా, జల సంచా 
రమున మత్స్యముగ భావనచేయుట ఆవశ్యకమని తెలియుచున్నది. దానిచే 
ఆకాశగమనశక్తి కలుగును. 


హనుమ ఆకాశమున 'కెగురగనే పూవులతో, పక్టులతో నిండిన చెట్లు 
ఆతని తొడల వేగమున "పైకి లేచి పోయెను. దూర దేశమున కేగు తము 
బంధువును బంధువులనుసరించినట్లు ఆవృక్షములు హనుమ ననుసరించెను. 

ఇంకను బలమైన వేరుపట్టుగల చెట్లుకూడ ఆతని తొడల వేగమునకు 


పెరికి వేయబడి "సైన్యములు “రాజు ననుసరించినట్లు ఆతని ననుసరించి 
పోయినవి. ' 


నుందరకొండ తత్త దీ వీక 427 


(ననన 


పూచినచెట్లతో కూడినవాడై ముందునకేగుచున్న హనుమ ఒక పర్వత 
మువలె అద్భుతముగ కన్సట్టుచుండిను. 

బరువైన చెట్లు సముద్రములో పడి మునిగిపోయినవి. ఆ చెట్ల నుండి 
పూలు రాలినవి. దూరదేశమున కేగుచున్న మిత్రుని సాగనంపుచు నీటిపట్టు 
వరకు వెళ్ళి కన్నీరు కార్ఫుచు దుఃఖములో మునిగిన ఆప్పులవలె ఆ చెట్లు 
కన్సించెను. 

తత్త ;ది పిక ౩- 





ఇది చాల విచిత్రమైన సన్నివేశము. కవి ఎంతో రమణీయముగా వర్ణిం 
చెను. ఇందులోని చమత్కారము చూడుడు. హనుమంతుననుసరించి వెళ్ళిన 
చెటకు రెండువిధములగు ఉపమానములు ఇందు కన్సట్టును. 

స్‌, 


(1) బంధువు వెంట వెళ్ళు బంధువులు. 
(2) రాజు వెంట వెళ్ళు సైనికులు, (సుందర.1-47,48) 


ఈ రెంటిలోను అనుసరించి వెళ్ళుట సమానమే! మొదటిది అనురా 
గము చేత, రెండవది నిర్ప్బంధముచేత, బంధువు వెంట బంధువులు వదలలేక 
వెళ్ళుదురు. రాజు వెంట "సైనికులు ఫలమున క్ర యాశించికాని, వెళ్ళుట తమ 
ధర్మమని కాని వెళ్ళుదురు. 

ఇట్టే మహాపురుషులు ఆధ్యాత్మికమార్గములో పయనించునపుడు, వారి 
దర్శనముచేసిన ప్రజలలో కొందరు తమంత తామే భక్తితో వారి మార్గ 
మున నడువవలెనని యత్నించి నడిచెదరు. మరికొందరు వారి- బలముచేకాని, 
ప్రతిఫలా పేక్షచేకాని కొంత దూరము వారివెంట నడతురు. 

“వృక్షము అను పదము శరీరమును సూచించును. పుష్పము జ్ఞాన 
మును సూచించును. ఇచట వృక్షములు కన్ని బరు బైనవి, కొన్ని తేలికయైనవి. 
బరువైనవి కొంతదూరము హనుమతో వెళ్ళి సముద్రములో పడును. తేలికయై 
నవి మరికొంతదూరము వెళ్ళును. 

మహాపురుషులసన్నిధిలో వారిబలముచే మనకుకూడ వివిధ విషయసం 
గములు వీడిపోయినట్లుండును. పూలు రాలిపోయినట్లు నానా జ్ఞానములా 
రాలిపోవును. వారి ననుసరింతుము. కాని అందు బరువైన చెట్లు-విషయవా 
సనలతో నిండిన శరీరములు. అవి వేగముగ మరల సంసారసము[ దములో 


నుందరకాండ తత్త బీ వ్‌క 428 





పడును. అంతకంటె తక్కువ వాసనలు గల శరీరములు - తేలికయైన చెట్లు, 
అవి మరికొంత దూరమేగి సముద్రములో పడును. 

ఇట్లు మహాపురుషుల సన్నిధిలో, సామాన్యులలో కలిగెడి పరిణామము 
ఇచట సూచింపబడను. 

హనుమ రెండుచేతులు ముందునకు చాచుకొని పోవుచున్నాడు. 

పర్వత శిఖరమునుంచి పొడుచుకొని వచ్చిన ఐదు తలలుగల పాముల 
వలె ఆ చేతులు ప్రకాశించుచుండెను. 

హనుమ ఏ తీరుగ ఎగిరెనో కవి ముందుగా సూచించుచున్నాడు. 

తిన్నగా ముందు సముద్రమువైపు వెళ్ళి, తరువాత ముఖము పైకెత్తి 
అంతరిక్షమున కెగిరెను, 

“పీబన్ఫివ బభౌ చాప్‌ సోర్మి మాలం మహ్వార్ధవమ్‌ 

వీపాను రివ చాకొశం దద్దుశే న 'మహాకపీఃో (సుంద.1-57) 

కెరటములతో గూడిన ఆ సముద్రమును త్రాగుచున్నాడా అనునట్లు 
ముందేగును. పిమ్మట ఆకాశమును త్రాగబోవుచున్నాడా అనునట్లు కన్ప ట్రైను. 

తత్త దీపిక = 


ఈ వర్గనలో సముద్రమును త్రాగుచున్నాడా!! అనుటచే తిన్నగా 
సముద్రమువైపు వెళ్ళినట్లును; ఆకాశమునే త్రాగబోవుచున్నాడా అనుటచే 
ఆకాశమువైపు తలయెత్తి మీది కెగురుచున్నాడనియును తెలియుచున్నది. 

ఆంతరిక్షమున హనుమ వెళ్ళుచున్నాడు. ముందు నుడి హనుమను 
చూచిన, మెరపులువలి పచ్చగా మెరసెడి ఆతని కన్నులు కొండపై నున్న 
రెండు అగ్నులవలె కన్స బ్లను. 

సూర్యచందులిద్దరు ఒక్కసారి ఉదయించుచున్నట్టు కన్సట్టును. 

ఎట్టని నాసికతో కూడిన ముఖము సంధ్యారాగరంజితమగు సూర్యమం 
డలమువలె కన్ప ట్రైను. స్త 

(పక్కనుండి హనుమను జూచినచో పైకెత్తి తలకు తాకునట్లు వంచబడిన 
తోక ఇంద్రధనుస్సువలె కన్సట్టును. 

పరివేషములో నున్న 'సూర్యునివలె లాంగూలచక్రముతో కూడిన ఆ 


నుందరకొండ తత్త ఎ్రటీ పిక 429 





హనుమ్‌ కన్సించును. 
తత్త (దీ పికఃా 


ఇట్లు హనుమ సాగుచున్నపుడు హనుమరూపమును ఎదుటినుండి, 
ప్రక్కనుండి, వెనుకనుండి దర్శించి వాల్మీకి మనకు దర్శింపచేయును. 

రాక్షస వినాశసూచకముగా ఉత్తమువైపు తోకకలిగి, దక్తిణమువైపు పడు 
చున్న తోకచుక్కవలె హనుమ కన్స ట్రైను. 

నీడ సముద్రములో పడి హనుమ ముందునకు సాగుచుండగా, నీటిలో 
కొంత మునిగి, తెరచాప నీడ వడి, సముద్రములో నడచుచున్న పడవవలె 
హనును కన్స టను. 

సముద్రములో హనుమ వెళ్ళుచున్న వైపు సముద్రము ఉల్లోల కల్లోల 
మగుచుండెను. పర్వతమువలె కెరటములు పై కెగయుచుండెను. హనుమ 
తనగుండెలతో ఆ కెరటములను రాసికొనుచు ముందున కేగుచుండెను. కెరట 
ములను ముందునకు లొగికొనుచు హనువు ముందుకు ముందుకు దూసికొను 
పోవుచుండెను. మేరు మందర సమానములుగ పై కెగసిన కెరటములను 
లెక్కించుచున్నట్లు ఒక్కొక్క దానిని మీరుచుండెను. 

సముద్రములో జలము ఆతని వేగమునకు ప్రక్కలకు తొలగగా తిమిన 
(కకూర్మాది జలచరములు వస్త్రమును తొలగించిన అవయవములు కన్సడినట్లు 


స్పష్టముగ కన్సడుచుండిను. 
పది యోజనముల వెడల్పు, ముప్పదియోజనముల పొడవుగల హనుమ 
నీడ సముద్రములో కన్పట్టుచుండెను. 
క్రూ 
తత్త ది సీకఃా 


దీనిచే హనుపు |పాతఃకాలముననే సముద్రలంఘనము చేసెనని తెలి 
యును, ప్రాతఃకాలమున నీడ శరీరముకంకు ఎన్నోరెట్లు అధికముగా 
నుండునుగదా! 

పక్టులు. ఎగిరెడి మార్గములో పక్తిరాజువలె సాగుచుండెను. మేఘమండ 
లమున మేఘములను చిందరవందరచేయు మారుతమువలె సాగుచుండెను. 


నుందరకొండ తత్త _దీవీక 430 





రంగురంగుల మేఘములను హనుమ ముందునకు లాగికొని పోవుచుం 
డెను. 

మేఘములమధ్య మరుగుపడుచు, బయల్పడుచు చంద్రుని వలె హనుమ 
సాగుచుండెను. 

ఇట్లు త్వరితముగ సాగుచున్న హనుమను జూచి దేవతలు పుష్పవృష్టిని 
కురిపించిరి. సూర్యుడు ఎక్కువ తాపము కలుగకుండచూచిను. వొయువు 
అనుకూలముగ సేువించుచుండెను. 


బుషులు స్తుతించుచుండిరి. దేవగంధర్వులు ప్రశంసించుచు గానము 
చేయుచుండిరి. అందరును (శమలేకుండ ముందున కేగుచున్న హనుమను 
జూచి స్తోత్రము చేయుచుండిరి. 


తత్త (దీ పికఃా 


ఈ వర్ణనలో సముద్రోపరితలమునుండి ఆంతీకు పై కెగిరిన క్రమము ఏవ 
రింపబడినది. 

ఈ విధముగ హనుమ సాగుచుండగా ఇక్ష్యాకువంశమునకు సమ్మానము 
చేయవలెనని తలంచిన సాగరుడు “ఈవానరేంద్రునకు నేను సాయపడకపో 
తినా, నే నందజచేతను నిందింపబడ తగినవాడనగుదును. ఇక్షాకువంశమునకు 
చెందిన సగరుడు నన్ను పోషించినవాడు. ఆ నంశమునకు చెందిన రామున 
కీతడు దూత. అందుచే ఈతడు దిగులుచెందకుండ నేను చేయవలెను. 
ఈతడు విశ్రమించి సుఖముగా ముందునకేగునట్లు ఆశ్రయమును కల్పించె 
దను” అని ఆలోచించి తనలో దాగియున్న మైనాకుని పిలిచి ఇట్లు చెప్పెను. 

“మైనాక! పాతళములో దాగియుండి మరల మరల "పైకి ఎగరబోవు 
చున్న అసురులకు ఆటంకముగా 'నినింద్రుడు పాతాళద్వారమునకు అడ్డుగా 
నిల్సినాడు. నీకు అడ్డముగా క్రిందకు పైకి కూడ "పెరుగుటకు శక్తి కలదు. 
అందుచే నీవు పైకి లెమ్ము. రాముని పనికై ఆకాశములో ఎగురుచున్న హనుమ 
నీపై దిగును. ఇక్షాకువంశమునకు చెందిన రాముని సేవించుచున్న ఈతనికి 
మనము సాయపడవలయును. నాకు వారు పూజ్యులు కనుక నీకు పూజ్యత 
ములు. ఈ కార్యము మించిపోకుండ నీవు మాకు తోడుపడవలెను. 


“కర్తవ్య మకృతం కార్యం సతాం మన్యు ముదీరయేత్‌' (సుంద. 1-97) 


సుందరకొండ తత్త ఎట్‌ విక 481 





చేయదగినపనిని చేయనిచో ెద్దలకాగ్రహము కలుగును. నీటిలో నుండి 
పైకి లెమ్ము. ఈ కపివరుడు మనకు అతిథి, పూజ్యుడు. ఈతతడు నీపై 
విశ్రమించి మిగిలిన భాగమును దాటగలడు. రాముని దయాగుణమును, సీత 
లంకలో ఉండుటను, హనుమ పడెడి శ్రమను జూచి నీ వీ సాయము చేయక 
తప్పదు.” 

.' ఇట్లు చెప్పగనే హిరణ్య నాభుడగు మైనాకుడు వృక్షములతో, లతలతో, 
మేఘమును చీల్చుకొని సూర్యుడు బయల్పడినట్లు సముద్ర జలములనుండి 
_ పెకి లేచెను. సూర్యునివలె మెజయుచున్న బంగారు శఖరములతో ఆ పర్వత 
(శ్రేష్టము లేచి నిలచెను. 


హనుమ ఎదురుగా నున్న ఆ పర్వతమును అసంగముతో చూచి సము 
ద్రములో తన ప్రయాణమునకు ఏదో విఘ్న మేర్పడినదని భావించెను. 


ఉన్నతముగ లేచిన పర్వతశిఖరమును మహావేగముతో పోవుచున్న మహా 
బలుడగు ఆ హనుమను, గాలి మేఘమును చిందరవందరచే సినట్లు తన గుండెలతో 
నుగ్గు చేసెను. మైనాకుడు ఆతని వేగమును తెలిసికొని సంతోషించెను. 
మనుష్యరూపమును దాల్చి పర్వతశిఖరమున నిలచి మైనాకుడు హనుమతో 
ఇట్టు పల్కెను. . 

“ఓ వానరోత్తమ! నీవు దుష్కరమగు కర్మ నొనర్చితివి. నా శిఖ 
రములపై విశమించి ముందుకు సాగుము. రఘువంశజులచే సముద్రము 
పూర్వము పోషింపబడినది. రామకార్యమున వెళ్ళుచున్న నిన్ను సొగరుడు 
ఆరాధించుచున్నాడు. ఇది రాముని పూర్వులు చేసినదానికి (పత్యుపకారము. 
ఉపకారము చేసినవారికి ప్రత్యుపకారము చేయుట సనాతన ధర్మము. 

'కృతే చ ప్రతి కర్తవ్య మేష ధర్మఃసనాతనళి (సుంద. 1-114) 

_ నీవు ఆతని ఆతిధ్యమును స్వీకరించుటయే ఆతనికి సమ్మానమని సము 
ద్రుడు భావించుచున్నాడు. నీకు విశ్రాంతి కల్పించుటకు నన్ను సముదుడు 
(గ్రేరణ చేసి పంపినాడు. ఆగుము. నోయందు విశమించి' ఏగుము. నాళి 
ఖరముల పై సువాసనగల రుచ్యములైన కందమూల ఫలములు గలవు. వానిని 
ఆస్వాదించి వెళ్ళుము. మాకు గూడ నీతో సంబంధమున్నది. వేగముతో 
ఎగురగల స్లవంగములలో నీవు ముఖ్యుడవు. 


సుందరకొండో తత్త ఎ్రటీవీక 432 

'అతిథిః కీల పూజార్లః ప్రాకృతోపి విజానతా- 

ధర్మం జిజ్ఞాసమానేన కిం పునస్త్వాదృశో మహాకో (సుంద. 1-120) 

సామాన్యుడైన అతిథినికూడ ధర్మము నెజీంగినవాడు తప్పక పూజింప 
వలెను. ఇంకను నీవంటివానిని ఆదరించుట ఒక విశేషమా! నీవు మహా 
త్ముడగు వాయుదేవుని పుత్రుడవు. వేగములో ఆతనికి సమానుడవు. నిన్ను 
పూజించినచో ఆ వాయువునే పూజించినట్లగును. అందుచే నిన్ను పూజించుట 
నాకు కర్తవ్యము. ఏలయన- 

పూర్వము కృతయుగములో పర్వతములకు రెక్కలుండెడివి. అన్ని 
దిక్కులకు వాయువేగముతో పోవుచుండెడివి. అవి మీద పడునేమో యని 
దేవతలు, బుషులు, సర్వభూతములు భయము నొందినవి. అంత ఇంద్రుడు 
కోపము తెచ్చుకొని వజముతో పర్వతములరెక్కలు ఛేదించెను. వజమునెత్తి 
నా రెక్కలను కూడ ఖండించుటకు సన్నధ్దుడై వచ్చెను. అపుడు మహాత్ముడగు 
వాయువు నన్ను త్రోసి తెచ్చి సముద్రములో పడవైచెను. నా రెక్కలు పోకుండ 
ఈ సముద్రములో దాచి నన్ను మీ తండ్రి రక్షించెను. 

అందుచే నీవు నాకు గేరవింపదగినవాడవు. నీతో నాకీ సంబంధముండు 
టచే నిన్ను నేను గౌరవించుచున్నాను. నిన్ను సత్కరించుట సముద్రమునకు, 
నాకు కూడ కర్తవ్యమే! మాపై (ప్రీతిని జూపి, నాశిఖరముల పై విశమించి, 
పూజను స్వీకరించి ఏగుము.” 

ఇట్లు మైనాకుడు చెప్పగా విని హనువు ఇట్లు పల్కెను. 

“పీతో౭.. స్త్ర కత మాతిథ్యం, మన్వు రేషోవనీయతాం, 

త్యరతే కొర్యకాలో మే, అహ శ్వాప్వతివర్రతే, 

(పతిజ్ఞా చ మయా దత్తా, న స్థాతవ్య మిహాన్త రే” 

(సుంద. 1-131, 132) 

“సంత సించితిని, ఆతిథ్య మొనర్చితివి. దిగుమని పట్టు పట్టకుము. 
కార్యమునకు వేళ మీరుచున్నది. (ప్రొద్దుపోవుచున్నది. ప్రతిజ్ఞ చేసితిని, 
మధ్యలో ఆగరాదు.” 

హనుమ ఇట్లు పలికి పర్వతమును చేతితో స్పృశించి మందహాసముతో 
ఆకొశములో ముందునకు సాగెను. 


నుందరకొండ తత్త ఏదీ పిక 433 





తత్త ్వదీ పిక: 

ఇచ్చట హనుమ చెప్పిన మాటలలో కవి తన లోకజ్జతను ప్రదర్శిం 
చెను. తొందరగా పోవుచున్నవారిని ఎవరైన కన్పించి ఆదరముతో గౌరవింప 
చూచినను వారు “వచ్చెదను! వచ్చెదను! సంతోషము, ్రొద్దుపోవుయున్నది. 
వేళయగుచున్నది” అని చెప్పి ముందునకు సాగెదరు. అప్లే-- 

ఇచట హనుమ చెప్పిన సమాధానము చిన్న వాక్యములతో సాగినది. 

(ప్రతిపదార్థము : ag 

“పీతోఒ స్మీ=సంతో షించితిని; కృత మాతిథ్యం=ఆతథ్యము నిచ్చితివి. 
మన్యు SE అల త్వరతే కార్యకాలో మే= పనితొం 
దరగానున్నది; అహ శ్చాప్యతివర్తతేఇప్రొద్దు పోవుచున్నది; ప్రతిజ్ఞా చ మయా 
దత్తా =నేను ప్రతిజ్ఞ చేసితిని న స్థాతవ్య మిహాన్త రే=మధ్యలో ఆగరాదు.” 

అమిటీ జా Us = అధి 

అని పొడిపొడిగా చిన్న చిన్న వాక్యములతో రచన సాగినది. 

ఇది సహజమగు ఉక్తీ వైచిత్రి. 

ఇచట హనుమ “ప్రతిజ్ఞ నిచ్చితిని గనుక ఆగకూడదు” అనెను. 

బయలు దేరుచున్నపుడు వానరులతో “రాముడు వదలిన బాణమువలె 
లంకకు పోవుదు” ననో చెప్పును. రాముని బాణము మధ్యలో ఆగదు. 
లక్ష్యమును చేరియే తీరును. అందుచే హనుమ మధ్యలో ఆగరాదు. ఆగిన, 
రామునిబాణముతో పోలిక తనకు తగదు. అందులకై ఆగక ముందునకు 
సాగెను, 


ఇది హనుమ చేసిన రెండవ దుష్కరకర్మ. దానిని జూచి బుషులు, 
సిద్దులు (పశం సించిరి. 

ఇంద్రుడు సంతోషముతో. “మైనాక! సంతో షించితిని. అభయము నొసం 
గుచున్నాను. నీవు హాయిగా నుండుము. హనుమ సముద్రలంఘనము 
చేయుచుండగా నీవు సాయపడితివి. రామునికి దూతగా ఏగుచున్న హనుమకు 
నీవు సత్కార మొనర్చితివి గనుక నేను సంతోషించితిని” అని పల్కెను. : ఇట్లు 
వరమును పొందిన మైనాకుడు వెలుపలనే ఉండిపోయ్మెను. 


హనుమంతుడు ముందునకు సొగుచుండెను. దేవతలు, గంధర్వులు, 
బుషులు సూర్యునివంటికాంతిగల సురసను చూచి- 


నుందరకొండ తత్త $దీ వీక 434 





“వాయుపుత్రుడగు హనుమ సముద్రమును దాటుచున్నాడు. ఎంతదూ 
రమేగినను అతని కాంతి సెరుగుచున్నదేగాని వాడుటలేదు. _ నీవాతనికి 
ఒక్కసారి విఘ్నమును కల్గించుము. ఘోరమగు రాక్షస రూపమును స్వీకరించి, 
పర్వతమువలె అడ్డముగ నిలచి, కోరలతో భీకరమైన నీ నోటిని ఆకాశమంతచేసి 
ఆతనిని అడ్డుము. ఈతని బల పరాక్రమములను ఎజుంగగోరుచున్నాము. 
నిన్నాతడు ఉపాయముతో జయించునో, లేక దిగులు పడునో చూడవలెను” 
అని కోరిరి. 

ఇట్లు దేవతలు కోరగనే సురస రాక్షస రూపమును దాల్చి హనుమ 
మార్గమును అడ్డగించి నిలచెను. 

“ఓ వానరా! దేవతలు నిన్ను నా కాహారముగా నొసంగిరి. నేను నిన్ను 
భక్షించెదను. నా ముఖమున ప్రవేశించుము” అనెను. 

అపుడు హనుమ సంతోషముతో నిండిన ముఖముగలవాడై శ్ర్రీమంతుడై 
యుండను. 


తత్త దీ సీకఃా 


వెనుక మైనాకమును దాటి ముందున కేగుచున్న హనుమను జూచి 
దేవతలు 'శ్రీమంతు' డనిరి. 


ఇపుడు సురస, ఎదిరించగా కలత చెందక నవ్వుచు నిలచిన హనుమను 
“న్రీమంతు' డనెను. 

ఇచట క్రీ” అనగా బాహ్యమగు ఐశ్వర్యము కాదు. సుందరకాండలో 
'శ్రీమాన్‌' అను పదము వచ్చినపుడెల్ల ఆంతరమగు అర్థమును జూచుకొను 
చుండవలెను. 


సంసారమను సముద్రమును దాటుటకు ఉపక్రమించిన సాధకుడు ఎట్టి 
ఆధ్యవసాయముతో నుండవలెనో హనువు మొదట చూపెను. ఆధ్యాత్మికముగ 
పయనించువానికి కూడ ముందు వ్యవసాయాత్మికమైన బుద్ధి యుండవలెను. 
ఈ వ్యవసాయాత్మికమైన బుద్ధి కలిగి ఏమియు ఆధారములేక భగవానునే 
ఆధారముగా పట్టి సర్వ వ్యాపారములు ఏక ముఖముచేసి ఆత్మజ్ఞానమునకు, 
భగవత్సాప్తికి ఉద్యమించి సంసారమున సాగుట ముదటి దుష్కరకర్మ. 

అట్టు కొంత సాధనచేయగనే భగవదను[గహముచే అనుకొనకుండ 


నుందరకొండ తత్త ్వదీపీక 435 





సత్కొరములు, పూజలు లభించును. అపుడు వాని కాశపడి ఆగెనా- మరి 
ముందున శకేగడు. భగవంతునికే పరతంత్రుడై తాను లక్ష్యము సిద్ధించువజకు. 
ఆగకుండ సాగవలెను. ఇట్లు సమ్మాన పూజాదులకు వశపడకుండ ముందునకు 
సాగుట రెండవ దుష్కరకర్మ. 


ఎక్కడ ఆగకుండ సాగుచున్నను అంతకంతకు దానియందాసక్తి "పెరిగి 
విసుగు లేక ముందునకు ఏగగల్లుట ఐశ్వర్యము. ఆ ఐశ్వర్యము కలవాడు 
గనుక హనుమను దేవతలు “శ్రీమంతు' డనిరి. ఇపుడు మరొక ప్రతిబంధకము 
వచ్చినది. దానిని చూడగనే దిగులు చెందలేదు. సంతో షించెను. బంగారమునకు 
కాల్చినకొలది వన్నైవచ్చినట్టు నిజమైన జ్ఞానులకు ఇట్టి పరీక్షలు మరింత దీప్తిని 
కల్గించును. ఇట్లు ప్రతిబంధకము కల్షినను చలింపక నిలచుట ఐశ్వర్యము. అట్టి 
ఐశ్వర్యముగల (శ్రీమండు హనుమ. 

అట్టి శ్రీ మంతుడగు హనుమ దోసిలి ఒగ్గి సురసతో-- ' 

“దశరథపుత్రుడగు రాముడు సోదరుడగు లక్ష్మణునితో, భార్య యగు 
వైదేహితో దండకారణ్యమున ప్రవేశించెను. వేరొకపనిలో నుండగా రావణుడు 
పగ పెట్టుకొని ఆతని భార్యను అపహరించెను. ఆమె వద్దకు నేను దూతగా 
రాముని ఆజ్ఞపై ఏగుచున్నాను. నీవుకూడ ఆ రామునికి సాయము చేయ 
దగును, లేదా, సీతమ్మను చూచి, మరల రామఛంద్రుని చూచి నీనోటిలో 
ప్రవేశించెదను. నిజము - ఒట్టు” అనేను. 

సురస “నన్ను దాటి వెళ్ళుటకు వీలు లేదు, ఇది నాకు దేవతలిచ్చిన 
వరము. ఇపుడే నానోట నీవు (పవేశింపవలెను” అని నోరు తెరచి నిలచెను. 


హనుమ “సరే! కానిమ్ము. నన్ను (మ్రింగగల్లినంత నోరు తెరువుము” 
అని పలికి పది యోజనములు “పెరిగెను. సురసకూడ ఇరువది యోజనములు 
నోరు విప్పెను హనుమ ముప్పదియోజనములాయెను; సురస నలుబది 
యోజనము నోరు చేసెను. ఇట్లు పెరుగుచుండగ సురస నూజు యోజనము 
లనోరు వి ప్పెను. బుద్ధిమంతుడగు హనుమ, తెరచిన ఆమెనోటిని జూచి ఇట్లు 
సపెరుగుచు పోయిన, దీనికి అంతుండదని తన శరీరమును సంకోచింపచేసి 
అంగుష్ప మాత్రుడై ఆమె నోటిలో ప్రవేశించి దాటి ఆవల నిలచెను. 


అంతరిక్లములో నిలచిన ఆ శ్రీమంతుడు “దాక్షాయణీ! నీనోటిలో 
ప్రవేశించితిని నమస్కారము. వైదేహి యున్నచోటున కేగెదను. నీకు దేవత 


నుందరకొండ తత్త $డీవీక 436 





లిచ్చిన వరము సత్యమాయెను కదా!” అని పలికి రాహువు పట్టు విడిన 
చంద్రునివలె ఆనందముతో ప్రకాశించుచుండెను. 

సురస స్వస్వరూపమును పొంది -- 

“అర్జనడై వారం గచ్చ నొమ్య యథానుఖం 

నమొనయన్హు జ వెదే హీం రాఘవేణ మహాత్మ నా?” (సుంద. 1-162) 

“ఓ వానరశ్రేష్ట హాయిగా ముందునకు సాగి కార్యసిద్ధి నొందుము. 
మహాత్ముడగు రామునితో సీతమ్మను చేర్చుము” అని ఆశీర్వదించి చనెను. 

ఇది మూడవ దుష్కరకర్మ. సాధు సాధు=భేష్‌, భేష్‌ అని భూతముల 
న్నియు ప్రశం సించెను. 

తత్త నదీ పీక: 

ఇందులో కూడ సురసనోటినుండి హనుమ విడువడెను. 

“అన్తరిక్షే స్థితః శ్రీమాన్‌” (సుంద.1-159) 

“ఆకాశములో నిలచిన శ్రీమంతుడు”--అని హనుమను శ్రీమంతుడుగా 
సేర్కొనిరి, 

ఆధ్యాత్మిక జీవితమున పయనించునపుడు మూడవ దుష్కరకర్మ సురస 
నుపాయముతో జయించుట. 


మానవునకు శాస్తవిహితమగు కర్మాచరణము ముఖ్యము. అది దేవతాను 
(గ్రహమును కల్గించును. ఆకర్మలే బంధము నిచ్చును. అవియే ఉపాయముతో 
ఆచరించిననాడు బంధింపక ఆత్మజ్ఞానమునకు, భగవత్సాప్రికి సాయపడును. 
ఈ రహస్యము సురస వృత్తాంతములో చిత్రింపబడినది. 

శాస్త్ర విహితములగు కర్మలను ఆచరించినవాడు ఈ లోకములోను పై 
లోకములోను సూఖమును పొందును. అట్లు సుఖము నిచ్చెడి విహితములగు 
కర్మలకు “సురస అని పేరు. 

“పు=మంచి; రస=ఆనందమును నిచ్చునది.” 


ఆ కర్మ దేవతలచే పంపబడినది. అనగా వారిచేతనే నియమింపబడి 
చేయబడునది. కాని దానిని వేను నా కొరకు చేయుచున్నాను” అను బుద్ధితో, 
కోరికతో ఆచరించిన అది ఫలము. నిచ్చును... కాని ఆ సుఖముచే బంధించును,. 


నుందరకొండ తత్త ఎదీ పీక 437 





కాని దానినే 'చేయునది వాడే, చేయించునది నాడే, ఫలము వానిదే అని ఫల 
సంగ కర్తృత్వములను విడచి చేసినచో ఆ కర్మ బంధింపదు. ఆత్మజ్ఞానమును, 
భగవత్సాప్తిని పొందుటకు సాయపడును. 


సురస రాక్ష సికాదు. రాక్షసి రూపమున (మింగుటకు వచ్చినది. దేవతల 
(గ్రేరజే వచ్చినది. అట్లు కర్మలు మనము చేయదగినవి, చేయవలసినవి-అని 
శాస్త్రములలో చెప్పబడినవి చెడ్డవి కావు.' కొని. అవి బంధించునట్లు కన్సడును. 
అవి శాస్త్రవిహితములు. వానిని కోరికతో ఆచరించి ఫలమును పొందుట- 
సురస నోరు పెంచిన కొలది హనుమ పెరుగుట. కోరిక లధికమైన కొలది 
కర్మ లధికమగు చుండును. అధికముగ ఫలము నిచ్చుచుండును. అట్లు 
పెరుగుట మాని హనుమ బుద్ధిమంతుడై శరీరమును సంకోచింపచే పెను. 
“శేను=-నొది-నాకొఅకు” అనునవి పెరుగుటయే హనుమ సెరుగుట. అవి 
తగ్గుట హనుమ తగ్గుట. ఇది బుద్ధిమంతుడు చేయపని. బుద్ధి=జ్ఞానము. 
ఆత్మస్వరూపము నెణీగినవాడు ఫల సంగ కర్తృత్వములను విడిచి కర్మ నాచ 
రింమును. ఆ కర్మలు వానిని బంధింపవు. అపుడాకర్మ యజ్ఞ మగును. 

“యజ్ఞార్ణా త్కర్భ ణోన్యాత లోకోఒయం కర్మ బంధనః* 

భగవత్సరముగ చేయు కర్మ బంధింపదు. దీనిని ఎణీంగి కర్మ చేయుటచే 
కర్మఫలము నీయదు. సురస నోటిలో నుండి దూరినను హనుమ మ్రింగబడ 
లేదు. కర్మలాచరింపవలెను, కాని వొనిచే బంధింపబడరాదు. కర్మలను నాశము 
చేయరాదు. హనువు సురసను చంపలేదు. నోటిలో నుండి దూరెను. కాని 
బంధింపబడలేదు. 


ఇట్లు కర్మాచరణమున మానవు డవలంబింపవల సిన విధానమును సురస 
వృత్తాంతము నిరూపించును. . ఇది మూడవ దుష్కరకర్మ. కర్మలు బంధిం 
చునని భయపడక పొన్తొళాచరించుచు వాని నుండి బయటపడి ఆ కర్మలనే 
ఆత్మజ్ఞానమునకు, భగవత్సాప్తికి సాయపడునట్లు చేసికొనెడి ధీమంతుడే 
శ్రీమంతుడు. 

హనుమ ముందునకు సాగుచుండెను. గరుడ వేగముతో పోవుచుం 
డెను. నిరాలంబముగ, ఆకాశమున రెక్కలు గల పర్వత మెగురుచున్నట్లు 
పోవుచుండెను. 

సముద్రములో కామరూపిణియగు 'సింహికీ యను శాక్షసి ఆ హను 
మను జూచి “ఇంతకాలమునకు నాకు భోజనము దొరికీనది, ఇంతటి పెద్ద 


a “లు మ 


' జంతువు నాకు .స్వాధీనమైనది” అని. అనుకొని హన్నుము _ నీడను... షట్టి లాగు 


నుందరకొండ తత్త ఎదీ విక్ర 438 





చుండెను. 

హనుమ నడక కుంటువడెను. ఎదురుగాలికీ మందగించిన ఓడవఠె 
హనుమ ఉండెను. ప్రక్కలకు, మీదకు, క్రిందకు చూచెను. (క్రింద సముద్ర 
ములో ఆ మహాభూతమును జూచెను. 

సుగ్రీవుడు సముద్రములో నీడను బట్టి లాగెడి ఒక మహాసత్త వమున్నదని 
చెప్పెను. ఆమాట హనుమకు గుర్తు వచ్చెను. అది సింహిక యని ఎజింగెను. 

తన శరీరము నొక్కసారి పెంచెను. పెరుగుచున్న ఆతనిని మ్రింగుటకు 
తగినంతగా సింహిక నోరు సెంచెను. (మింగుట కాతని మీదకు వచ్చెను. 


వెంటనే హనుమ తన శరీరమును సంకోచింపచేసి, దాని నోటిలో దూరి 
తన గోళ్ళతో దాని మర్మములను (త్రుంచి మరల అంతరిక్షమును చేరెను. 
తన శరీరమును యథాపూర్వముగ సెంచెను. 

సింహిక హృదయము నాతడు (త్రుంచుటచే ఆమె సముద్రములో 
పడెను. ఆకాశమునం దుండు భూతములన్నియు హనుమ చేసిన ఆ 
వాహాభయంకరమగు కృత్యమును జూచి-- 


“వానరేంద! నీ కభిమతమగు అర్థమును సాధించుము. నీవలె ఎవనికి 
ధృతి, దృష్టి, మతి, దాక్ష్యము ఉండునో వాడు తన కర్మలలో ఎన్నడును 
దిగులునొందడు” అని పలికెను. + 

ఇట్లు సముద్రమును దాటుట పూర్తికావచ్చినది. ఈ సింహికను చంపుట 
నాల్గవ దుష్కరకర్మ. 

తత్త దీపిక తో 


ఆధ్యాత్మి కమార్గములో పయనించువాడు విహితకర్మలను ఎట్లాచరిరపవ 
లెనో, నిషిద్దకర్మలను అట్లు పరిత్యజింపవలెను. చేయకూడదు- శాస్త్రములలో 
చెప్పని కర్మలను, మన మాచరించిన అవి మనలను హింసించును. కావున 
-అవి 'సింహికీ యనబడును, సింహిక=హీం సీంచునది. ' నిషిద్దకర్మ కు మనమెట్లు 
వశమగుదుమో మనకు తెలియదు. చేయకూడదని తెలిపియు, చేయవలద 
నుకొనుచునే, దానికి వశమగుదుము. వశమైన తరువాత గాని వశపడినట్లు 
తెలియదు. | 


ఈ కర్మలు మనకు తెలియకుండ ఆక్రమించుటయే- సింహిక నీడను 
బట్టి లాగుట. అట్టి కర్మలను వెంటనే విడువవలెనే గాని వానిని ఆచరింపరాదు. 
అందుకే సురసను చంపకుండ వదలిన హనుమ సీం హీకను చంపెను. 


సుందరకొండ తత్త పదీ పీక 439 





ఇద్దరును (స్త్రీలే! అయినను --- 
ఆమెలో నుండి దూరి, బైటపడి, నమస్కరించి ఆశీర్వాదమును పొందును. 
ఈమెలో నుండి దూరి చంపును. 


విహితకర్మల నాచరించుచు బంధింపబడకుండ ముందునకు సొగవలెను. 
నిషిద్ధకర్మలను అక్కడకక్కడే వదలవలెను. 
సముద్రలంఘనమున హనుమ చేసిన దుష్కరకార్యములు నాలుగు. 


1.  “నిరాలంబముగ ఆకాశమున పయనించి నూటు యోజనముల 
సముద్రమును దాకుదను” అని పూనికతో నిలచుట. 


0. మైనాకుడు సగౌరముగ విశ్రాంతిని కల్పించినను దానిని పొంద 
కుండుట. 


3. సురసను ఉపాయముతో జయించి బయల్పడుట. 

4. సింహికను చంపుట. 

ఈ నాలుగింటికి నాలుగు లక్షణములు ఉండవలెను. 

1. ధృతి 2. దృష్టి 3. మతి. 4. దాక్ష్యము. 

కే వ్యవనాయాత్మిక బుద్ది ఫా 

తన బుద్దుల నన్నిటిని ఆత్మజ్ఞానము వైపే మరలించి వేర్వేరు ఫలము 
లను కోరక సర్వవ్యాపారములను ఆత్మోన్ముఖము చేయుట. దీనికి కావలసినది 

'ధృతికి=ధైర్యము. 

అన్నిటిని ఎఆీగి దేనిచేతను కలత చెందకుండ నిలచెడి సాత్త్విక ధృతి 
యున్నవాడే ఇట్టి అధ్యవసాయమును కల్షియుండగలడు. 

2. సత్కారమానపూజలకు వశపడకుండ లాభాలాభములలో సమ- 
తము కర్షీియుండుట. కూ 

ఇది మైనాకదర్శనమున కన్పట్టును. దీనికి 'దృష్టి యుండవలెను. దేనిని 
పొందవలెనని బయక్షేరెనో దానియందే తప్ప అవాంతరఫలములపై “దృష్టి 
నుంచకుండ సాగవలెను. - 

తై విహితకర్మా చరణము వ్‌ 

దీనికి “'మతి=జ్ఞానము కావలెను. ఆచరింపవలసిన కర్మల నాచరించుచు; 
బంధింపబడకుండ సాగుటకు “ఆత్మ స్వరూసజ్ఞానము” ఆవశ్యకము. . 


నుందరకొండ తత్తదీపీక 440 





నిషిద్దకర్మత్యాగము ఫా 

దీనికి “దాక్ష్యము” = “సామర్ధ్యము” ఆవశ్యకము. చేయ కూడని పను 
లను చేయకుండ మానుటకు, వానికి వశపడకుండ వానిని త్రో సిపుచ్చుటకు 
నిగ్రహశక్తి కావలెను-అదియే  “దాక్ష్యము.” 

ఇట్లీ నాలుగు లక్షణములు కల హనుమ సముద్రమును లంఘించి 
నప్లే ఆధ్యాత్మికమార్గములో - పయనించువాడు నిష్ప్రుమాదముగ ముందునకు 
సాగుటకు ఈ నాలుగును ఆవశ్యకములు- అని ఈ వృత్తాంతము సూచించును, 

హనుమ నూజుయోజనములు దాటి ఆవతలియొడ్డున నున్న తోటను 
చూచెను. సొగరములో కలిసెడి నదీముఖములను చూచెను. 

తన శరీరమును చూచి రాక్షసులు అలజడి పడెదరని వెంటనే. తన 
శరీరమును సంకోచింపచేసెను. 

ఆత్మజ్ఞానము కల్లినవాడు మోహమును వీడి స్వస్వరూపము నందినట్లు 
తన సహజరూపమునందిెను. 

అచటనున్న పర్వతముయొక్క శిఖరమున దిగెను. దిగి, అమరావతివంటి 
లంకను చూచెను. 

9 హనుమ నూజుయోజనముల సముద్రమును దాటి (త్రికూట పర్వత 
శిఖరమున నిలచి లంకను చూచెను. 

ఆతడు కౌండపై దిగుటచే కదలిన చెట్లనుండి పూలు రాలెను, ఆతడు 
పూవులతో నిండి పుష్పమయుడై గోచరరించెను. 

ఉత్తమపరాక్రమశాలియగు హనుమ ఏమియు బడలిక చెందక నిశ్శ్వాస 
మును కూడ తీయక నిలచియుండెను. 

“నేనీ విధముగ ఎన్ని నూజుయోజనములనైనను దాటగలను- అనిన ఈ 
సముద్రమును దాటుట ఎంతపని?” హనుమ భావించెను. 

తత్త దీపిక కా 

సాధనిచేయువానికి ఈ స్థితి ఆవశ్యకముగా నుండవలెను. ఆసనము పై 
నుండి ప్రాణాయామాదులను చేసి లేచిన తరువాత శరీరముకాని మనసు 
కాని బడలిక చెందరాదు. ఇంకను ఎంతకాలము చేసినను చేయగల నన్నట్లు 
ఉత్సాహముగా నుండవలెను. ఇది కలుగువరకు సాధన పూర్తికాదు. 

ఇచ్చట ఒక విషయమును గుర్తింపవలెను. సముద్రము 'నూలుయోజన 


సుందరకాండ తత్త దీపిక 441 





ములు" అనుటలో కేవలము సముద్రము యొక్క పరిమాణ మే నిర్చేశింపబడి 
నదని భావింపరాదు. ఇందు తాత్త్వికమగు విషయము ఇమిడియున్నది. 


నూలు అంకె (100) తత త్త్వజ్ఞానమును సూచించును. తత్త్వజ్ఞానము 
కలుగుటయే సంసారసముదమును దాటుట. నూజు సంఖ్యచే తత్త త్త స్వరూ 
పము నిర్రేశింపబడినది. తత్త్వములు మూడు:- 

1. భగవత్తత్త్వము. 

2. జీవతత్త్వము. 

3. (ప్రకృతితత్త (ము. 

వీనిలో భగవత్తత్త ఇము ప్రధానము. జీవ, (ప్రకృతి తత్త్వములు దానిపై 

ఆధారపడి యుండునవి, అది లేనిచో ఉండనివి. కారణావస్టలో ఈమూడును 

ఉండును. కాని భగవతత్త్వము స్పష్టముగా కన్పడుచుండును. జీవ (ప్రకృతి 
తత్త్వములు ఉండియు లేనట్లు ఉండును. అనగా సూక్ష్మావస్టయందుండును. 
సూక్ష్మావప్టయందుండి, ఉండియు నామరూపములు శేకపోవ్పటచే లేనట్లుగా 
నుందు జీవ (పకృతితత్త (నములతో కూడిన భగవతత్త త్త మే ఈ జగత్తు నకు 
కారణము అని ఎటుంగుట తత్త జ్ఞానము. 

ఈ తత్త్యజ్ఞానమును నూజు అంకె సూచించును. ఒకటి ప్రక్కనున్న 
రెండుసున్నలు నూజు. (100) నూజులో నున్న రెండుసున్నలకు విలువ 
యున్నది. కాని అంకెలుగా లేవు. సున్నలుగా నున్నవి. ఆ ఒకటి తీసివేసినచో 
వొనికీ విలువలేదు. ఒకటి ప్రక్కనున్ననే అవి విలువకలవి; లేనిచో విలువలేదు. 
ఒకటీ ప్రధానము-రెండుసున్నలు అ(ప్రధానములు. ఈ రెండు సున్నలును- 
సూ క్ష్మదశలో నున్న జీవ ప్రకృతితత్త్వములను సూచించును. ఒకటి- భగవత్త 
త్ర (మును సూచించును. కారణతత్త త్రము యొక్క స్వరూపమును ఇబ్లలుం 
గుటయే తత త్త్వజ్ఞానము. ఆ తత్త్వజ్ఞానము కల్గుటయే నూజుయోజనములు 
దాటుట. 


“కారణంతు ధ్యేయః” 
కారణతత త్త్యమునే ధ్యానింపవలెనని శాస్త్రము చెప్పుచున్నది. 


దీనిని సూచించుటకే మనవారు ఆయుర్దాయము నూజేళ్ళనిరి. బ్రహ్మ 
కైనను, దేవతలకైనను, మానవులకైనను నూజేళ్ళనిరి ఆయుర్దాయము. అనగా 
తత్త్వజ్ఞానము కల్గునంతవర కే శరీరపంబంధము. శరీరముతో సంబంధము 
కల్లియుండుటయే “ఆయుర్దాయము. కారణ స్వరూపము నెలుంగుటయే 


నుందరకాండ తత్త్వదీవిక 442 
తత. రాప్‌ ల 


నూజేళ్ళు నిండుట. ఇట్లు నూజుయోజనముల సముద్రమును దాటుట 
యనగా తత్త్వజ్ఞానము కల్లి సంసార సముద్రమును దాటి, భగవదాజ్ఞచే శరీర 
సంబంధమును పొందుట. మహాపురుషుల జన్మ స్థితి = హనుమ లంకకు 
చేరుట. 

హనుమ ఆ పర్వత శిఖరమున నిలచి వనములను, ఉపవనములను 
లంకను చూచెను. పూవులతోను, మొగ్గలతోను నిండిన, పక్షులు వ్రాలిన, గాలికి 
కదలుచున్న సరళ కర్ణికార ఖర్జుర నీప సప్తచ్చదాది వృక్షములను జూచెను. 

హంసలు కారండవము లనెడి జలపక్షులునిండిన, తామర పువ్వులతో ] 
కలువలతో నిండిన దిగుడుబావులను, జలాశయములను చూచెను.. 

సర్వర్తుల యందుండెడి పుష్పములతో, ఫలములతో నిండిన వివిధస్ఫక్ష 
ములు గల ఉద్యానవనములను చూచెను.. 

పద్మములతో, కలువలతో అలంకృత మైన కందకములతో చుట్టుకొనబడిన 
రావణపాలితయగు లంకను లక్ట్మీవంతుడగు హనుమ దగ్గరగా చూచెను. 

ధనుర్ణరులగు రాక్షసులు అంతట సంచరించుచు కాపాచుండిరి. బంగారు 
(ప్రాకారము పట్టణమునకు చుట్టును ఉండెను. శరత్కాలమునందలి 
మేఘములవలె, గ్రహమండలమువలె భవనములు భాసించు చుండెను. 

కాంచనతోరణములు, అట్టాలకములు అందముగా (పకాశించుచుండెను. 

త్రికూట పర్వత శిఖరమందున్న ఆ లంక ఆకాశములో నున్నట్టుండెను. 


ఆ పట్టణమును విశ్వకర్మ నిర్మించెను. రాక్షసరాజు పాలించుచుండెను. 
ఆ పట్టణమును విశ్వకర్మ మనసుతో నిర్మించినాడా! అనునటుండెను. 
€ఎ € 
పైపైకి వ్యాపించిన మేడలతో ఆ పట్టణము ఆకాశములో ఎగురుచు 
న్నట్లు కన్సట్టుచుండను. 
oc] ళం 
శూలపట్టిసములన్సు దాల్చిన, కోరలుగల, భీకరులగు .రాక్షసులచే ఆ పట్ట 
ణము కాపాడబడుచుండెను. 
హనుమ ఆపట్టణముయొక్క కట్టుదిట్లమైన రక్షణ ఏర్పాట్లను, చుటు 
€ bo 6 ఈ Aa లౌ (A 
నున్న సముద్రమును, ఘోరమైన శత్రువగు రావణుని తలంచి ఇట్టనుకొనెను. 
“ఇచటికి మా వానరులు వచ్చియు ఏమి చేయగలరు? దేవతలు కూడ 
లంకను యుద్ధములో జయింపలేరు.” 


ఈ విషమముగు లంకను మహాబాహువగు రాముడే చేరినను ఏమి చేయ 
గలడు? 


నుందరకొండ తత్త ఎదీ పీక 443 





రాక్షసులవిషయమున సామవచనములు పనిచేయవు. దాన, భేదములకు 
వశపడరు. యుద్దమున కవకాశము లేదు. 


మహాత్ములగు నల్గురు వానరులకు మాత్రమే ఇచటకు ప్రవేశించు శక్తియు 
న్నది. వాలిపుత్రుడగు అంగదుడు, అగ్నిపుతుడగు నీలుడు,. వాయుప్పుతుడనగు 
నేను, సూర్యపుత్రుడగు మారాజు సుగ్రీవుడు. ఈ నలుగురే ఇచటకు రాగలరు. 

సరే, కానిమ్ము. సీత బతికియున్నదో లేదో తెలిసికొని, తరువాత 
ఆమెను జూచి, అప్పుడే ఆలోచించెదను” అని ఆలోచించుకొనుచు రామాభ్యు 
దయమును కాంక్షించు హనుమ ఆ పర్వతశిఖరమున నిలచియుండిను, 


“ఇక నేను మా(త్రము పట్టణములో ప్రవేశించుట ఎట్లు? ఈ రూప 
ముతో ప్రవేశించుట సాధ్యముకాదు. బలవంతులు, క్రూరులునగు రాక్షసులు 
కొపాడుచున్నారు. వారిని వంచించి నేను సీతమ్మను వెతకవలెను. అందుచే 
రాత్రివేళ కనీకన్సడనట్లున్న రూపముతో నేను (పవేశింపవలెను. 


దురాత్ముడగు రావణుని" కంటపడకుండ సీతమ్మ నెట్లు చూచెదను? 
రాముని కార్యము చెడకుండునట్లు ఒక్కడను ఆమెను ఒంటరిగా నుండగా 
చూడలేను. 

“భూతా శ్చార్థాః విపద్యన్తే దేశకాలవిరోధితాః 

అర్థానర్థాంతరే బుద్ధిర్నిశ్చితాపి న క్లోభ్రతే 

ఘాతయంతి హి కార్యాణి దూతోః పండితమానినళి (సుంద.2-39,40) 

దూత ఆలోచింపకుండ పనులు చేసినచో సిద్దమైన కార్యములు కూడ 
చెడును. ఆలోచన లేని దూత దొరకినచో కార్యాకార్యములను నిర్ణయింపజా 
లిన స్వామ్యమాత్యులయొక్క బుద్దికూడ (పకాశింపకుండును. పండితులమని 
అహంకరించు దూతలు కార్యములను పొడుచేయుదురు. 

కార్యము చెడరాదు, నా చేతగానితనముచే కార్యము చెడరాదు. సము 
[దము దాటుట వ్యర్థము కారాదు. ఇన్నిటికి తగినట్లు కార్యమాచరింపవలెను. 
నేను రాక్షసులకంట పడితినా? రాముని కార్యము చెడిపోవును. రాక్షసరూప 
ముతో వెళ్ళినను రాక్షసులకు తెలియకుండ లంకలో నుండుట సాధ్యముకాదు. 
వాయువుకూడ వారికి తెలియకుండ పట్టణమున కదలాడలేదు. నారూపముతోనే 
నేనున్నచో నన్ను వారు తప్పక నాశనము చేయుదురు. దానిచే స్వామికా 
ర్యము తప్పక చెడును. అందుచే రాత్రివేళ శరీరమును బాగుగ తగ్గించుకొని 
ఈ వానరరూపముతోనే లంకలో ప్రవేశింతును. రావణపురి నంతను వెదకి 


నుందరకాండ తత్త (దీ పిక 444 





జనకాత్మజును చూచెదను.” 

ఇట్లు హనుమ అనేక విధముల ఆలోచించి కార్యమును నిశ్చయించుకొని 
సూర్యాస్తమయ మగువరకు నిరీక్షించుచు ఆ పర్వతమున నుండెను. 

సూర్యు డస్తమించగనే తన శరీరమును సంకోచింపచేసికొని పిల్లి 
అంతయై హనుమ అద్భుతదర్శనుడై పట్టణమున ప్రవేశింప బయలుదేరెను." 

విశాలమైన రాజవీధులు, ప్రాసాద పంక్తులు, కాంచన రాజత స్తంభ 
ములు, బంగారు కిటికీలు, ఏడెనిమిది అంతస్తులు గల మేడలతో నిండిన ఆ 
పట్టణమును హనుమ చూచెను. 

ఊహించుటకు కూడ అలవికాని అద్భుతమగు ఆకారముగల ఆ పట్ట 
ణమును చూచి హనుమకు ప్రవేశింపలేము అని విషాదము, ఆశ్చర్యకరమైన 
నిర్మాణమును చూచి హర్షముకూడ కల్లెను.. 

చంద్రుడు హన! మంత్రిత్యము చేసి సాయపడవచ్చినాడా అన్నట్లు 
నక్షతరాశితో ఆకాశము నలంకరించి, వెన్నెల చాందినీతో లోకమునంతను 
ఆవరించి ఉదయించెను. 

“శంక్మప్రభం క్రీరమ్య ణొళవ్లర 

ముద్గచ్చమానం వ్యవభఖెాసమానర, 

దదర్భ చంద్రం న హరివ్రవీరః 

పోవూయమానం నరవీవ హంనం.” (సుంద.2-58) 

శంభప్రభము, క్రీరమృణాళవర్హము అగు ఆ చంద్రమండలము ఆకొశ 


మున ముందున కేగు చుండగా నల్లని నీళ్ళతో నిండిన సరసులో ఈదుచున్న 
హంపవలి హనుమకు కస్పించెను. 


తత్త (దీపిక :- 
ఇంతవరకు హనుమ లంకను బైటనుండి చూచెను. దాని నిర్మాణమును, 
రక్షణను వర్ణించెను. 


Ti ఆత్మ వేరని శాష్తములవలన, గురూపదేశము వలన 
ఎతీంగి ఆ శరీరముయొక్క స్వభావమును, స్వరూపమును వివిక్తముగా 
ముందు దర్శింపవలెను. 


హనుమ తాను వేరుగా ఉండి లంకను జూచుచున్నాడు. లంక విశ్వక 
ర్మచే నిర్మింపబడినది, రాక్షసే సెందునిచే పాలింపబడుచున్నది. 


నుందరకొండ తత్త దీసీక 445 





మనశరీరము కూడ విశ్వకర్మయగు పరమాత్మ చేతనే నిర్మింపబడినది, 
మనసుచే పాలింపబడుచున్నది. విశ్వమంతయు తన కర్మగా వ్యాపారముగా 
కలవాడు విశ్వకర్మ. చెడుమాటలను పలికించు మనసు రావణుడు. కుమ్మరి 
కుండను చేసినటట్లు పరమాత్మ ఈ శరీరమును నిర్మింపడు. సంకల్పమ్మాత్ర 
ముచే నిర్మించును. ఆ విషయమునే --" 

“నుననేన క్రుతొం లంకొమ్‌” (సుంద.2-21) 

అని సూచించెను. 


భోగస్టానము శరీరము. భోగోపకరణము లింద్రియములు. ఇవియే 
మేడలు, మిద్దెలు, ఉద్యానములు, సరస్సులు మున్నగునవి. ఈ పట్టణమునకు 
కట్టుదిట్టమైన రక్షణ కలదు, మన శరీరములో గూడ ఆసురములు, రాక్షస 
ములైన చిత్తవృత్తులు .భగవద్విషయము లోపలికి రాకుండ కాపాడుచుండును. 
దీనికి బంగారు ప్రాకారము కలదు. విషయోపభోగమనెడి బంగారు ప్రాకారము 
మన శరీరమునకు చుట్టును కలదు. జరామరణములు, సుఖదుఃఖములు, 
ఆకలిదప్పులు మున్నగు కెరటములతో నిండిన సముద్రము దానికి చుట్టును 
ఉన్నది. ఇట్టి రక్షణగల ఈ శరీరములోనికి ఆత్మాన్వేషణై ప్రవేశించుట ఎవరికి 
సాధ్యమగును? నలుగురికే ఇచ్చటకు ప్రవేశము కలదు. 

1. అంగదుడు 2. నీలుడు 3. హనుమ 4. సుగ్రీవుడు. 


ఈ నలుగురి విశేషము చూడుడు. 


1. అంగదుడు?" 

ఆత్మ జ్ఞానమునక్రై లోపలి కేగవలెనన్న ఇంద్రియములు బహిర్ముఖములై 
యుండును గాన విషయోపభోగములనే అనుభవింపదలంచును గాని భగద్విష 
యమును అనుభవించే యత్నింపవు. అట్టిచో మొదట చేయవలసినపని నామ 
సంకీర్తనము. ఏదో ఒకనామము నాశ్రయించి కీర్తించుచున్నచో విషయముల 
నుండి ఇంద్రియములు వెనుకకు మరలి భగద్విషయమువైపు ప్రసరించును. 

ఆం=భగవంతుని; గదజకీర్తించువాడదు-అంగదుడు-అనగా నామసంశీర్త 
నము చేయువాడు. 

2. నీలుడు ౯ 


శరీరములో నున్న ఆత్మతత్త మును, భగనత్తత్త మును దర్శించుటకు 


. మనము చేసిన పాపములు ప్రతిబంధకములుగా నుండును. అవి తొలగుటకు 
ఆగ్నిహోత్రమును సేవించి హోమమును యజ్ఞము నాచరింపవలెను. అపు 


మందరకాండ తత్త్వదీపిక 446 





డాయజ్ఞముచే జ్ఞానమునకు ప్రతిబంధకము తొలగును. దర్శనమున కవకాశ 
మేర్పడును. యజ్ఞము, దానము, తపస్సు మున్నగుకర్మలే మనసున కంటిన 
మాలిన్యమును తొలగించి పవిత్రము చేయును. దానిచే దర్శనము కలుగును. 
ఈ కర్మలే నీలుడు. 

నీలుడు అగ్నిహోత్రుని పుత్రుడు, అగ్నిహోత్రునియొక్క అనుగ్రహము 
పొందినవాడు కావున ఆతడు లంకలోనికి ప్రవేశింపగలడు. 

3. హనుమ :- 

హనుమ వాయుపుత్రుడు. అనగా మంత్రము. 

మంత్రమును జపించుటచే శరీరములో మరుగుపడియున్న ఆత్మ పర 
మాత్మల దర్శనము కల్లును. మంత్రము యొక్క అర్థము మననము చేయుటచే 
ఆత్మ పరమాత్మల స్వరూపము, వారి సంబంధము తెలిసి, దర్శింపవీలగును. 
అందుచే హనుమ లంకలో (పవేశింపగలవాడు. 

4. సుగ్రీవుడు ఫా 

సుగ్రీవుడు=వేదాధ్యయనసంపన్నుడు. ఇంద్రియములకు గోచరము కాని 
దానిని ఎతీంగించునది వేదము. దాని నధ్యయనము చేసినచో శరీరములో 
మరుగుపడియున్న ఆత్మ పరమాత్మల దర్శనమున కవకాశము కల్లును. 


హనుమ “నలుగురు వానరులకే లంకలో ప్రవేశింపశక్తికలదు” అని పలి 
కెను. దాని యర్థము శరీరములో మరుగుపడియున్న ఆత్మతత్త్వమును 
ఎజుంగుటకు--1. నామ సంకీర్తనము, 2. యజ్ఞ దానాదికర్మలు, 3. మంత్రజ 
పము, 4. వేదాధ్యయనము అనునవి నాలుగే సోధనములని తెలియుచున్నది. 


లంకలో ప్రవేశించుట ఎప్పుడు? ఎట్లు? అనునది హనువు రెండవ 
ఆలోచన. 


రాత్రివేళ, కనపడీ కన్సడనిరూపముతో ప్రవేశింపవలె నని నిశ్చయించు 
కొనెను. 

రాక్షసులు నిశాచరులుకదా, వారు రాత్రి సంచరించుచుందురే, అపుడు 
ప్రవేశించుట ఏమి? ఆలోచింపవలెను. 

రాత్రి యనగా బాహ్యమైన రాత్రికాదు. పదార్థము కన్సడ కుండ చేయు 
చీకటి ఆవరించిన కాలము- రాత్రి. ఉన్న వస్తువు అనగా ఆత్మ, కన్సడకుండ 
చేయు అజ్ఞానము ఆవరించిన సమయము- రాత్రి. 


అట్లు జ్ఞాన మావరించిన సమయమున విహరించునవి ర్లాక్షప చిత్తవృ 


నుందరకొండ తత్త దీపిక 447 





త్తులు, విషయవాసనలు. అదియే ఆసురసంపద. ఇది నిశాచరము. అందుచే 
రాక్షసులను నిశాచరు లనిరి, 
ల 


ఆంజనేయుడు రాత్రివేళ మేల్కొని సీతను వెతకుచుండును. మిగిలిన 
వారందరు నిద్రించియుందురు. 


ఈ రాత్రిని భగవద్గీత :- 

“యా నిశా నర్వభూతానాం తస్యాం జాగర్తి నంయమీ 
యస్యాం జాగతి భూతాని నా నిశా పళ్ళతో మునేః” 
అని వివరించనది. 


“సర్వభూతముల 'కేది రాత్రియో అపుడు యోగి మేల్కొని యుండును. 
ఎపుడు సర్వభూతములు మేల్కొని యుండునో అది యోగికి రాత్రి. 


లౌకికములైన విషయములనుభవింపదగినవిగా, నిత్యములుగా, శరీరమే 
ఆత్మగా మనకు 'కన్సించుచుండును. యోగులకు అటు బు కన్సింపదు. వారికి భగ 
వద్విషయమే అనుభవింపదగినదిగా, శరీర మనిత్యముగా, శరీరముకం టె వేరైన 
ఆత్మ నిత్యముగా కన్పట్టుచుండును. అందుచే మనము చూచుచున్నపుడు 
గోచరించునవి యోగులకు “నోచరింపలేదు. కనుక వారికి లౌకిక విషయములు 
రాత్రి. యోగులకు ఆత్మవస్తువే కన్సించును. కనుక అది వారికి పగలు, మనకు 
రాత్రి. 

ఇట్లు “రాత్రివేళ వెతుకుటి' అనుటచే లోకులు విషయభోగపరాయణులై, 
ఆత్మ విముఖులై ఉన్నప్పుడు, విషయ విముఖుడై మనన గీలుడైన యోగి 
ఆత్మవస్తువును దర్శింపజాలిన సమయమున అన్వేషణమునకు ఉపక్రమించు 
చున్నాడని ఎయింగవలిను. మనరాత్రి-ఆత్మ వస్తువును చూచుటకు తగిన 
జ్ఞానదశ యోగికి లభించిన సమయము. అట్టివాడే గురువుగా, విషయభోగ 
పరాయణులగు జీవులలో ఎవరు భగవత్సా ప్తీకి అర్హులో వెతకి జ్ఞానమును 
(ప్రసాదించును. సాధకుడు కూడ విషయ వెముఖ్యము" కలిగి 'ఆత్మయే పొంద 
దగిని దని - మననము చేయుదశలోనే ఆతనికి దర్శనము సాధ్యమగును. 
అందుచే హనుమ చెప్పినరాత్రి యోగులు ఆత్మదర్శనము చేసెడి సమయమని 
ఎయింగవలెను. 


అట్టి సమయమున లక్ష్యాలక్ష్యమగు రూపముతో లంకలో (పవేశింపవలెను. 


న్వేషణము చేయునపుడు బాహ్యముగ ఈ శరీరమున “నున్నట్లు 
క శరీరభావము ఉండును. ఆ శరీరమే లక్ష్యాలక్ష కమగు శరీరము. 


సుందరకాండ తత్త ఎదీ వీక్‌ 448 





శరీరము బైటకు ఉన్నట్లు కన్సడును గావున లక్ష్యము. కాని బాహ్యవిషయా 
నుభవమునకు అది వినియోగపడదు. కనుక ఆది అలక్ష్యము. అట్టి దశలో 
అన్వేషించుటకు ఉపక్రమించును. 

ఇందు దూతయొక్క లక్షణములు వర్ణింపబడినవి. 

భగవదాజ్ఞచే భగవత్వాొప్తి కామనగల జీవునికి భగవత్సందేశము నందిం 
చుటకై వచ్చిన దూత గురువు. ఆతడు ఎంతో జాగరూకుడై యిండనిచో 
భగవత్కార్యము చెడును. రాత్రియైన తరువాత పీలియంతవాడై హనుమ 
పట్టణములో ప్రవేశించును. 

“పృషదంశకమాత్ర స్సన్‌ బభూ వాద్భుతదర్శనః” (సుంద.2-49) 

పృషదంశకము= పిల్లి. 

“పిల్లియంతి అగుట ఏమి? అంతకంటె చిన్న జంతువు లేదా? అను 
సందేహము కలుగవచ్చునని “అద్భుతదర్శనఃి అను పదమును వాడెను. చీక 
టిలో మనకంటికి కన్పడని వస్తువును చూడగలశక్తి పిల్లికంటికి ఉన్నది. అట్టి 
గర్శనము కలవాడు హనుమ. 


అజ్ఞానావృతమగు శరీరములో మరుగుపడిన ఆత్మ నన్వేషించి దర్శింప 
జాలిన శక్తిగలవాడై హనుమ లంకలో ప్రవేశించెను. 

భగవద్గితలో ఆత్మతత్త్యమును “ఆశ్చర్యవ త్పశ్యతి కచ్చిదేనం” అని 
అద్భుత౫ైన వస్తువుగా వర్ణించెను, అట్ట వస్తువు యొక్క దర్శనము గలవాడు 
అద్భుతదర్శనుడు. 

ఆత్మా న్వేషణమునకు, దర్శనమునకు తగిన లోచూపుకలవాడై హనుమ 
లంకలో ప్రవేశించెను. అపుడు చంద్రుడు స్పష్టముగా బైటకు వచ్చెను. ఆతడు 
హనుమకు మంతత్రిత్య్వమును చేయుచుండెను. 


సీతాన్వేషణము చేసిన ఈ రాత్రి మూడుసార్లు చంద్రుడు మనకు 
కన్పించును. ఆత్మ వస్తువు యొక్క విశద, విశదతర, విశదతమ భాసనము 
దీనిచే సూచింసబడెను. 

మొదటిది మనన దశ, రెండవది ధ్యాన దశ, మూడవది దర్శన దశ, 
ఈ మూడు దశలను చంద్రుని కలదలికచే మన కిందు స్ఫురింపచేయును. 

మరొక రహస్యము. గురువు శిష్యులను తరింపచేయునపుడు తాను 
తరింపచేయుచున్నానని భావింపడు. తమ ఆచార్యులు ఒసంగిన జ్ఞానమే తనకు 
నాయమై నడిపించుచున్నదని భావించును. ఇచట చంద్రుడు ఆచార్యుడు. 


నుందరకొండ తత్త ఎదీ పిక 449 





ఇతడు హనుమకు సీతాన్వేషణమున సాయపడుచున్నాడు. 

సూర్యుడు భగవత్తత్త ము - చంద్రుడు ఆచార్యతత్త ము. 

సూర్య తేజస్సు చూడశక్యము కానిది. ఆ తేజే చంద్రుని యందు 
పడిననాడు చల్లనై ఆహ్ల్హాదమును కల్లించును. 

అసప్తే భగవత్తేజము ఆచార్యుని ద్వారా ప్రసరించి వెన్నెలనలె తాపమును 
తగ్గించి ఆహ్ల్హాదమును కల్గించును. కన్సడని వస్తువులను కన్పింపచేయును. 
అందుచే హనుమకు చంద్రుడు తోడుపడి సీతమ్మ నన్వేషింపచేసెను. తన 
గురు వొసంగిన జ్ఞానసహాయముచే మహా పురుషుడు శిష్యులను వెతకి 
తరింపచేయును. సాధకుడు ఆచార్యాను గ్రహముచే లభించిన జ్ఞానముచే 
ఆత్మా న్వేషణమునకు ఉపక్రమించును. ఇక అన్వేషణము ఆరంభముగును. 


హనుమ రాత్రివేశ మనోహరములగు కాననములతో శారద 
మేఘములవంటి భవనములతో నిండిన లంకను చేరవలెనని 
బయలుదేరి ప్రాకారమువద్దకు వచ్చెను. 
జాంబూనదమయద్యారములతో, వైడూర్య వేదికలతో,- మణి కుట్టిమము 
లతో, కాంచన _నిర్యూహములతో, వైడూర్య సోపానములతో, తూర్యాభరణ 
నిర్ణోషములతో నిండిన ఆ పట్టణమును జూచి హనువు సంతసము నొందెను. 
ఆలంక-అలకానగదివలి, ఇంద్రపురివలె ప్రకాశించుచుండిెను. 


ప్రకాశించుచున్న భవనకాంతులచే చీకట్లు తొలగి ఆ పట్టణమందముగా 
కన్సట్టుచుండెను. ” 

పట్టణములోనికి ప్రవేశించుచున్న మహాబలుడగు మారుతికి లంకానగరి 
తనరూపములో కన్సడెను. 


రావణపాలిత యగు లంక వికృతమగు ఆననము, వికృతములగు 
చూపులు కలదిర్దై, లేచి నిలచెను. గంభీరమగు గర్హనమును చేసెను. 

“ఓ వనాలయా! నీవు ఎవడవు? నీ కిచట ఏమి పని? నీ ప్రాణములుం 
డగా సత్యమును చెప్పుము. రావణ "సైన్యముచే రక్రింపబడుచున్న ఈ లంకలో 
నీవు (పవేశింపజాలవు” అని లంక హనువుతో పల్కెను. 


సుందరకాండ తత్త ఎదీ పీక 450 





హనుమ ఎదురుగానున్న లంకను జూచి “నీవు నన్నడిగిన విషయము 
ప్పెదను. కాని విరూపములగు నేత్రములుగల నీవు ఈ పట్టణద్వారమున 
నిలచి, నన్నడ్డి, ఏల భయ పెట్టుచున్నావు? నీ వెవరవు?” అని పల్కెను. 
హనుమ ద్యాక్యమును విని కామరూపిణియగు లంక కోపము గలదై 
పరుషముగా ఇట్లు పల్కెను. 
“అహం రాక్తనరాజున్వ రావణన్వ మహాత్మ నః 
ఆజ్ఞా (వత్తా ద్వరా రక్షామి నగరీ మిమామ్‌ు.” 
(సుంద. 3-28) 
“అహం హి నగరీ లంకా నయ మేవ ప్రవంగమ 
నర్షతః పరిరక్షామి సౌతత్తే కథితం మయా.” (సుంద.3-30) 
“మహాత్ముడు, రాక్షసరాజు అగు రావణుని ఆజ్ఞను పాలించుచు నేనీ 
లంకానగరిని కాపాడుచుందును. నేనే లంకను. నేనీ నగరిని కొపాడుచుందును. 
నన్ను ధిక్కరించి నీవు పట్టణమున ప్రవేశింపలేవు. నాచే దెబ్బ తిని నీవిప్పుడే 
నేల కూలెదవు” అని లంక పల్కిన మాటలను విని ఏమియు జంకక కొండవలె 
నిలచి హనుము-=- 
“ప్రాకార తోరణములతో కూడిన లంకను చూడవలెనని వచ్చితిని. పట్ట 
ణము నంతను చూచుటయే నా రాకకు మూలము” అనెను. 
అపుడు లంక “దుర్భుద్ధి! రాక్షసరాజు పాలించు ఈ పట్టణమును నన్ను 
జయింపనిదే నీవు చూడలేవు.” అనెను. 
ఆ కపి(శ్రేష్టుడు నిశాచరితో “ఒక్కసారి పట్టణమును చూచి మరల 
వెళ్ళిపోవుదును” అనెను. 
వెంటనే ఆమె భయంకరమగు మహానాదమును చేసి, అరచేతితో వాన 
రుని కొను. 
అప్పుడా వానరరాజు తన ఎడమచేతి (వేళ్ళను ముడిచి గంభీరముగ 
గర్హించుచు ఆడుది కదా యని ఎక్కువకోపము తెచ్చుకొనకుండ కొద్దిపాటి 
కోపముతో పిడికిలితో ఆమెను కొట్టెను. 


ఆ దెబ్బతో నిశాచరి నేలపడెను. వెంటనే ఆమె బెదరి గద్గద స్వరముతో 
గర్వ ముడిగి హనుమంతునితో-- 


నుందరకొండ తత్త గదీ వీక 451 





“మహాబాహూ! అనుగ్రహించుము, రక్షించుము. నీవంటి బలవంతులు 
మర్యాదను పొటింతురుగదా! నేను లంకానగరిని. నీచేత ఓడింపబడితిని. 
పూర్వము బ్రహ్మ నాకొక వరము నిచ్చెను. ఏనాడొకవానరుడు పరాక్రమముచే 
నిన్ను జయించునో అపుడు రాక్షసులకు కీడు కల్లునని గుర్తించుము. ఆ. 
సమయము నే డాసన్నమైనది. సీతా నిమిత్తముగా రావణునికి రాక్షసులకు 
వినాశము సమీపించినది. నీవు పట్టణములో (ప్రవేశించి చేయదలచిన పనుల 
నన్నిటిని చేసికొనుము. అంతటను హాయిగో తిరిగి సీతమ్మను వెతకికొనుము” 
అని చెప్పి యూరకుండెను. 

తత్త (దీపిక ఫా 


ఇందు లంకాహనుమత్సంవాదము గుర్తింపదగినది. దేహము కంటు 
వేరుగా ఆత్మ యున్నదని తెలియకుండ చేసి, ఆత్మను మనసు వశములో 
నుంచి కాపాడునది దేహాత్మాభిమానము. ఈ దేహమునే 'నే నని అనుకొను 
టయే దేహాత్మాభిమానము. అది ఉన్నంతకాలము ఆత్మాన్వేషణము సాగదు. 
మనసు శక్తి తగ్గదు. ఇచట హనుమకు ఎదురుగా లంకయే “నేను” అని 
నిలచినది. ఆ నిలచినది ఈ దేహ మనెడి లంకను కాపాడెడి రాక్షసి. ఈమెయే 
'అహి మని (దేహాత్మాభిమానమని) సూచించుటకు ఆమె చెప్పు సమాధానము 
రెండు శోకములలో “అహం,” “అహం” అని శ్లోకము మొదట (ప్రయో 
గింపబడినది. ఆత్మకాని దేహమును ఆత్మయను కొనుటయే అహంకారము. 
ఇది యున్నంతకాలము, లోనికేగి ఆత్మను చూచుట సాధ్యపడదు. దానిని 
జయించియే లోని కేగవలెను. దానిని జయించిననాడు రావణుడు, రాక్షసులు 
కూడ నశింతురు. మనసు, మనసులోని వాసనలు చిత్త వృత్తులు నశిం 
చును. సీతమ్మ దర్శనమగును. జ్ఞాని యగు గురువు దేహాత్మాభిమానమును 
జయించి, దేహమున ప్రవేశించి, మోక్షమందు కోరికగల జీవుని అన్వేషించి 
తరింపచేయును. ఆత్మా న్వేషణమును చేయవలెనను కోరికగల సాధకుడు కూడ 
ముందుగ వశపరచుకొనవలసినది ఈ దేహాత్మాభిమానమునే! ఇచ్చట వీరి 
సంవాదములో కొన్ని పదములలో గల అందమును చూడుడు. 


లంక (పశ్నించుచు ఏకా 

కక్రస్త §o? కనన కొర్వేణ ఇహ పాపో వనాలయ??” 
(సుంద. 3-23) 

“నీ వవడవు? వనాలయ!, నీ వేపని మీద ఇచటకు వచ్చితివి? అనును. 


మందరకాండ తత్త ్టదీవీక 452 





“వనాలయ=వనములోనుండువాడా! వనములో నుండక పట్టణమున 
కేల వచ్చితి వయ్యా! నీ కిచ్చట ఏమి పని!” అని చమత్కరించును. 

కాని ఈ “వనాలయో శబ్దములో హనుమ (బ్రహ్మనిష్ణ డని ధ్వనించు 
చున్నది. 

వనము= బ్రహ్మము. ఉపనిషత్తులలో :- 

“బ్రహ్మ వనం బ్రహ్మ సవృక్ష ఆసీత్‌” 

అని బ్రహ్మను వనముగా రూపించును. అట్ట ఈవనమునందు వసించు 
వాడు కావున ఆతనిని “వనాలయు” డనెను. 

హనుమ తిరిగి :-- 

“కా త్వం? విరూపనయనా?” (సుంద. 3-26) 

“వికృతమగు నేత్రములుగల నీ వెవ్వతెవు?” అని ప్రన్నించును. 

ఇందు ఆమెయే మాయా పకృణి అనబడెడి అజ్ఞానమని | సూచించును. 
విరూపమును= మారురూపును, నయఫొ=పొందించునది-- ప్రకృతి. 

ఆత్మకాని దేహమునందు ఆత్మయను బుద్ధిని కల్గించుటయే విరూపము 


నొందించుట. అట్ట మాయచే కలుగు దేహాత్మభ్రాంతియే లంకయని ధ్వనించి 
నది. ఆ దేహాత్మ భ్రాంతియే హనుమను కూడ ఎదిరించెను. 


మహాపురుషులను కూడ ఇది జయిప యత్నించును. కొని వారు దానిని 
జయించి లోని కేగి అన్వేషింతురు. మనము దానికి వశపడి లోనికేగలేము. 


ఇట్టు హనుమ దేహాత్మాభిమానమును జయించుటయే, లంకిణిని జయిం 
చుటలో సూచిత మాయెను. 

4 హనుమ కామరూపిణియగు లంకను జయించి ద్వారముగుండా 

కాక ప్రాకారమును దాటిలోన ప్రవేశించెను. 

“అద్యారేణ మహాబాహుః (ప్రాకార మభివువ్లువే” (సుంద.4-1) 

మహాబాహువగు హనుమ ద్యారముగుండా గాక (పొకారమును దూకి 
లోని కేగెను. 

తత్త ్యదీపీక :- 

శత్రువుల పట్టణమును (ప్రవేశించునపుడు ద్వారముగుండా (పవేశింఫప్టరాదు 
అనెడి రాజనీతిని పాటించి హనుమ తనస్వామికి శత్రువగు రావణునిపట్టణమున 


నుందరకొండ తత్త దీవీక 453 


అద్యారముగ ప్రవేశించెను. 

జ్ఞానియగు మహాపురుషుడు జన్మించువిధము ఇంటు నిరూపీంపబడినది. 
జ్ఞానులజన్మ సామాన్య. మానవుల జన్మవంటిది కాదు. వారు దేహముకం'కు 
వేరుగ ఆత్మస్వరూపము నెజీంగి భగవత్స్వరూపమును దర్శించి, కర్మభోగము 
నకై గాక భగవదాజ్ఞా నిర్వహణమునకై జన్మింతురు. , 

హనుమ లంకిణిని జయించెను. ఆమెలోనికి వెళ్ళుమని అనుమతించెను. 

రము.:పండా ప్రవేశింపలేదు. చ్యారముగుండా గాక ప్రాకారముమీదనుండి 

దూకి లోనికి జొచ్చెను. 


లంక శరీరము. అందు ప్రవేశించుద్యారము కర్మ. అనుభవింపవల సిన 
కర్మలేనివారు జన్మనెత్తుట ఎందులకు? భగవదాజ్ఞ్జచే జీవులను తరింపచేయుటకు. 

అట్టిగాడు హనుమ. అందుచే ద్వారముగుండా కాక ప్రక్కనుండి ప్రవే 
శించెను, "| 

'అద్యారేణ' అనుమాటకు “ద్వారముగుండాకాక” అని ఒక యర్థము. 
ఆ=భగవంతుడు -- అతడు నిమిత్తముగా ప్రవేశించెను. అనగా భగవంతునియా 
జ్జచే భగవంతునిపనిమీద ప్రవేశించెను. 

హనుమను 'వమహాబాహువు' అనిరి. (పాకారము పైకీ చాచిపట్టు కొని 
దూకుటకు సమర్జుడని సూచించుటకు “మహాబాహు”ొ వనెను. బాహువులు 
కర్మను చేయు సాధనములు. వానికిగల మహత్త్వము పొడవుగా నుండుట 
కాదు, బలముగా నుండుట కాదు. చేసిన కర్మ అంటకుండ చేయగల 
బాహువుగలవాడు మహాబాహువు. అనగా ఫలసంగకర్త ఎత్వములను విడచి కర్మ 
నాచరించువాడు. అట్టివాడు శరీరమున నుండి కర్మ చేయుచున్నను బంధింప 
బడడు. 

హనుమ (ప్రాకారమును దూకిను. లంకకు బంగారు ప్రాకారము కలదు. 
మన శరీరమునకు చుట్టును ఉండు విషయములే బంగారు ప్రాకారము. 
వానిననుభవింపకుండ వానిని |క్రిందు చేసి దూకగలవాడు జ్ఞాని. అందుచే 
ఇచట “అద్యారేణ, మహాబాహు, ప్రాకారం” అను మూడు పదములచేతను 
మహాజ్ఞానియొక్క లక్షణములు సూచింపబడినవి. 

శత్రువులతలపై మోపినట్టు తన ఎడమపాదమును హనుమలంకలో 
ముందుగ పెట్టను, 


నుందరకొండ తత్త $దీవీక 454 





ముత్యములతో, పువ్వులతో ప్రకాశించుచున్న మహాపథమున బయలుదే 
రెను. పెద్ద నవ్వులు వినబడెను. మంగళవాద్యముల ధ్వనులు వినబడెను. 
వజపుకిటికీలతో (ప్రకాశించెడి మేఘములవంటి గృహములను చూచెను. భవ 
నములు పద్మాకారముగా, స్వస్తికాకారముగా నుండెను. వర్థమానములను 
"పేరుగల భవనములు కన్సట్టైను. చిత్రములగు మాల్యములు, ఆభరణములతో 
(ప్రకాశించుచున్న లంకను రాముని కార్యమునకైై శ్రీమంతుడగు హనుమ చూచి 
ఆనందించెను. 

తత్త నదీ పిక ౫ 

స్వామి కార్యమునకై లంకలో నుండి సీతమ్మ నన్వేషింపయత్నించుట 
ఇచ్చట హనుమకు గల “శ్రీ”. 

ఇంటినుండి ఇంటికి సాగుచు ప్రతిఇంట వెతకుచుండెను. 

మంద్ర మధ్యమ తారస్థాయిలలో పాడుచున్న స్త్రీల మధురమగు 
గానమును వినెను. కాంచీనినాదమును, నూపురధ్వనిని వినెను. మెట్ల'పై 
నడచునప్పుడు వచ్చెడి ధ్వనులు వినబడెను. మల్లుల ఆస్ఫోటన ధ్వనులనెడి 
సింహగర్హనములను వినెను. 


కొందరి భవనములలో మంత్రజపములను వేదాధ్యయనమును చేయువా 
రిని చూచెను. రావణస్తోత్రపారాయణలు చేయుచున్న వారిని జూచెను. నగర 
మధ్యమున, రాజమార్గమున స్టాపింపబడిన సైన్యమును చూచెను. దీక్షితులు, 
జటాధరులు, ముండులు. గోజినమును ధరించినవారు, మంత్రించిన దర్భలను 
దాల్సినవారు, ఏకాక్టులు, ఏకకర్ణులు, లంబోదరులు, ధనుర్హరులు, ఖడ్గధరులు 
మున్నగు రాక్షసుల నెందరనో చూచెను. మరీలావు కాని, మరీ సన్నము కాని, 
మరీ పొట్టికాని, మరీ పొడుగుకొని, మరీ నలుపుకాని, మరీ తెలుపుకాని, మరీ 
మరుగుజ్జు కాని వివిధ రూపములుగల రాక్షసుల నెందరనో చూచెను. 


పట్టణములో మధ్య రావణభవనమునకు దగ్గరగా నూజువేల మూల బల 
మున్నది. 

(త్రికూట పర్వతశిఖరమున నున్న బంగారుతోరణములు గల రావణభవ 
నము జూచెను. ఆ భవనమునకు చుట్టును కందకము, (ప్రాకారము గలవు. 
గుజ్బ్జములు, రథములు, వాహనములు, విమానములు, ఏనుగులు, మృగములు, 
పక్షులు మున్నగువానితో ఆ ప్రాంతము నిండియుండెను. పర్మాక్రముగల వేలకొ 
లదిరాక్ష సులు ఆ భవనమును కాపాల కాచుచుండిరి. అట్టి రావణభవనమును 


నుందరకాండ తత్త ఎ్రదీవీక 455 





హనుమచేరెను. 
గ్‌ ఆసమయమునకు చంద్రు డాకాశమధ్యమున నుండెను, వెన్నెలను 


వెల్మిగక్కుచుండెను. చంద్రుడు ఆకాసమున గోశాలలో మదించిన 


వృషమువలె తిరుగాడుచుండెను. చంద్రుడు లోకముల పాపములను నశింపచేయు 
చుండెను. సముద్రమును పొంగింపచేయుచుండెను. సర్వభూతములను 
ప్రకాశింపచేయుచుండెను. 


తత్త నదీ పీక $- 

ఈ సర్గలో చంద్రవర్ధనము-చంద్రునివలె ఆహాదజనకముగ నుండవలెనని 
“లోక్షన్య పాపాని వినాశయన్తం 

మహోదధిం చాపి నమేధయన్తం 

భూతాని నర్వ్యాణో విరాజయన్తం 

దదర్భ శీతొంశు మథాభియాన్తమ్‌.” (సుంద.5-2) 
మనోహరములగు అంత్యానుప్రాసలతో సాగెను. 


వెండిపంజరములో నున్న హంసవలె, మందరపర్వతగుహలో నున్న 
సింహమువలె, మదించిన ఏనుగుపై నున్న వీరునివలె ఆకాశములో నున్న 
చంద్రుడు (ప్రకాశించెను. 

వాడియైన కొమ్ములుగల వృషభమువలె, ఉన్నతమగు శిఖరములుగల 
పర్వతమువలె, బంగారు కొమ్ములు కట్టిన ఏనుగువలె శృంగములతో నిండిన 
చంద్రుడు ప్రకాశించెను. చిత్తడి నేలలతో కూడినవాడైై శశాంకుడు |ప్రకాశిం 
చుచుండెను. 


తత్త నదీ పిక న్డ్‌ 

ఇందు :- “భగవాన్‌ శశాంకళొ (సుంద.5-6) 

అనెను. చంద్రునికి “భగవాన్‌” అను విఫేషణమును వాడెను. 
“భగవాన్‌ (ప్రదోషః” (సుంద.5-8) 

అనెను రాత్రికి “భగవాన్‌” అను విశేషణమును వాడెను. 


సీతాన్వేషణమున సాయపడెడి ప్రకాశము నిచ్చెడి శశాంకుడు “భగవా 
నుడు". " 
ఏ జ్ఞానము భగవంతుని, ఆత్మను గోచరింపచేయునో ఆ జ్ఞానము పవి 


సుందరకాంది తత్త $దివిక 456 





త్రమైనది. ఏ జ్ఞానము లౌకిక విషయములను ప్రదర్శించునో అది హీనమైనది. 
ఇచట సీతాన్వేషణమునకు సాయపడు శశాంకుడు “భగవానుడు”. 

ఏ “రాత్రి = ఏ “జన్మము, ఆత్మా న్వేషణమున కుపయోగపడునో ఆ 
“రాత్రి - ఆ “జన్మము” - 'భగవాన్‌' - 'పూజ్యముి. 

శిలాతలము పై కూర్చుండిన మృగేంద్రునివలె, మహారణమున నిల్సిన 
గజేంద్రునివలె, రాజ్యమునధి ష్మీంచిన నరేంద్రునివలె చంద్రుడు (ప్రకాశించెను. 


కర్ణసుఖములగు తం|త్రీస్య్వనములు సొగుచుండెను. 

పతివ్రతలగు స్త్రీలు భర్తలతో నిదురించుచుండిరి. 

నిశాచరులు అంతటను విహరించుచుండిరి. 

భవనములలో రాక్షసులు ఒకరినొకరు ఆక్షే పించుకొనుచుండిరి. బలమైన 


యల 
భుజములను ఒకరిపై ఒకరు వేసికొనుచుండిరి. మత్త (పలాపములను అధిక 
ముగ పల్కుచుండిరి. ఒకరినొకరు భయపెట్టు కొనుచుండిరి. ఛాతీలను విప్పి 
ఒకరికొకరు చూపుకొనుచుండిరి. విచిత్రములగు వేషములను మార్పుచుండిరి. 


దృఢములగు ధనస్సులను సారించుచుండిరి. 


కొందు (స్త్రీలు అంగరాగముల నలంకరించుకొనుచుండిరి. మరి 
కొందజు (స్త్రీలు _ నిదురపోవుచుండిరి. అందమైన ముఖములు గల 
కొందు స్త్రీలు నవ్వుచుండిరి. కొందు కోపగించుచుండిరి. మరికొందణు 
నిట్టూర్పులు వదలుచుండిరి. 


ఇట్టి (స్త్రీల నందజను చూచుచు హనుమ సాగుచుండెను. 


ఉత్తమ బుద్ధిమంతులు, ఆస్తికులు, మనోహరములగు నామధేయములు 
కలవారును, మంచిగుణములు, రూపము కలవారును అగు రాక్షసులను కొంద 
అను చూచెను. 

రాక్షస (స్త్రీలలో కొందు పరిశుద్ధస్వభావలు, మహానుభావలు, సుప్రభా 
వలు, కాంతిమతులు, లజ్ఞావతులు, రాత్రివేళ (ప్రియుల పరిష్వంగమున నున్న 
వారునై కన్పట్టరి. మరికొందజటు సౌధాగ్రముల కూర్చుండినవారు, కొందణు 
(స్రీలు బంగారు తీగలవలె మెరయుచున్నవారు, బంగారుకాంతులు గలవారు, 
మేలి ముసుగులేనివారలై యుండిరి. ఈ విధముగనుండు - అభిరామలగు 
రాముల నెందజనో ఆ హరివీరుడు దర్శించుచు సాగుచుండెను. 


ఆ (స్త్రీలముఖపంక్తులు చంద్రప్రకాశముకలవై ఒప్పుచుండిను. నేత్రపం 


సుందరకాండ తత్త ఏదీ పీక sss 





కులు వ(క్రములగు పక్ష్మములతో విరాజిల్లుచుండెను, వారి యాభరణపంక్తలు 
మెరపుల బారులవలేె కన్సట్టుచుండను. 

తత్త (దీపిక :- 

హనుమ స్త్రీలను వెతకుచు వారిముఖములను, నేత్రములను, ఆభరణ 
ములను చూచుచుండెను. ముఖము, నేత్రము చూడగనేవారు అసురస్త్రీలో 
కారో గుర్తింపవీలగును. 


అసుర (స్రీలు కాకపోయినను సీత యగునో కాదో తెలిసికొనుటకు వారి 
ఆభరణములను చూచును. సీతమ్మ ఆభరణములను కొన్ని తాను చూచెను, 
కొన్నిటిని రాముడు పేర్కొనగా వినెను. అందుచే ఆభరణములను చూచిన 
సీతమ్మను గుర్తింపవచ్చునని చూచుచుండెను. 

సుందరకాండయందు మూడు భాగములు కలవు. 

గ్‌ అన్వేషణము. 

2. దర్శనము. 

౩. విరోధినిరసనము. 

హనుమ సీతమ్మను (1) వెతకును, (2) చూచును, (3) ఆమెకు 
విరోధులైన రాక్షసులను చంపును. 

ఆత్మను (1) అన్వే షించును, (2) దర్శించును, (3) భగవత్సాప్తికి 
ప్రతిబంధకములగు పాపములను నింపచే సికొనును. 

ఉపనిషత్తు :- 

ఉస్తో2 న్వష్టవ్యవో 

అని పరమాత్మ నన్వేషింపవలెనని చెప్పెను. ఆ పరమాత్మ ప్రాప్తికి 
ముందు, ఆత్మను కూడ అట్ల అన్వే షింపవలెను. 

గురువు భగవత్వాొప్తికి యోగ్యులగు జీవులను అన్వే షించునవుడు హనుమ 
చూచినట్లు ముఖములను, నేత్రములను, ఆభరణములను చూచుచుండును. 
(స్రీీముఖమునందు చంద్రప్రకాశము కన్పట్టుచుండును. 

భగవత్సాప్తికి యోగ్యులగువారి ముఖమునందు సౌమ్యత కన్పట్టును. 

కన్నులయందు భగవద్విషయము వినినప్పుడు -- వికసించుట, లేనప్పుడు 

ముడుచుకొనిపోవుట అను లక్షణము కన్పట్టవలిను. కన్ను జ్ఞానమునకు 


నుందరకాండ తత్త ఎదీవీక 458 


సూచకము. ఆ జ్ఞానము భగవద్విషయకమై యుండవలెను. ఆదే దానికి 
అందము. 

శరీరమున కాభరణములవలె ఆత్మకు శమదమాదిగుణము లుండవలెను. 

ఇట్లు (1) సౌమ్యమగు ముఖము, 

(2) భగవద్విషయకమగు జ్ఞానము, 

(3) శమదమాదిగుణములు 

కలవారినే గురువు ముముక్షువులుగా ఎటణీంగి స్వీకరించును. 

ఇట్లు అన్వేషించుచుండెనే గాన అత్యంతాభిరామ స్వరూప, అయోనిజ 
అగు సీత మాత్రము కన్సడలేదు. 

సనాతనమగు పాతివత్యమునే పాలించునది, రాముని చూచుట యందే 
పట్టుదల కలది, (శ్రేష్టులగు స్రీలందజలో ఉత్స ఎష్షరిపైనది, శ్రీమంతమగు భర్త 
మనసులో సదా నివసించునది అగు సీత మాత్రము కన్సడలేదు. 

కన్నీటితో అడ్డుపడుచున్న కంఠస్వరముకలది, ఉత్తమమగు నిష్కమను 
ఆభరణమును మెడను _దాల్సినది, మనోహరమగు కంఠము కలది అగూ 
సీతమ్మ మాత్రము కన్సడలేదు. 

“అవ్వుక్త రేఖా మివ చందరేఖెం 

వాంనుప్రదిగ్లా మివ హేమరలరేఖాం 

శ్‌ తపరూఢా మివ బెణదేఖాం 

వాయుదవభిన్హా మివ మేఘ రేఖామ్‌ు.” (సుంద. 5-26) 

“సీతమ్మ స్పష్టముగ కానరాని చందరేఖవలె నుండును. మట్టిపట్టిన 
బంగారుతీగవలె నుండెను. బాణపుదెబ్బ తగిలి, లోనములుకుండిపోయి, పెకి 
మానిన గాయమువలె నుండును. గాలికి చెదరిన మేఘరేఖవలె నుండును - 
అని హనుమ భావించుచుండిెను. 

తత్త (దీపిక :- 

ఇందు అస్పష్టముగ కన్పట్టు చంద్రకళవలె సీత అత్యంతము కృశించి 
కాంతిహీనమై యుండును. మట్టిపట్టిన బంగారుతీగవలె సహజముగ కాంతిక 
ల్లియు తాత్కాలికముగ మలినమై యుండును. ములుకులోన ఉండి పైకి 
మానిన బాణపుగాటువలె లోపల రామవిరహవేదనను తీవముగ  అనుభవిం 


నుందరకొండ తత్త ఎదీ వీక 459 





చుచు పైకి చిరునవ్వుతో నుండును. గాలికి చెదరిన మేఘరేఖవలె ఎక్కడి 
కక్కడ శిధిలములైన అవయవములు కలదై యుండును -- అని హనుమ 
ఊహించెను. 

మనుజేశ్వరుడగు రామునియొక్క పత్నిని-సీతను గాంచలేక హనుమ 
మందునివలె చాలసేపు దుఃఖించుచు ఉండిపోయెను. 

తత్త ్యదీపిక కా 

హనుమ అన్వే షించుటలో అందమైన సన్ని వేశముల నెన్నిటినో చూచెను. 
భవనములను చూచెను, పురుషులను చూచెను, సుందరాంగులగు స్త్రీలను 
చూచెను. 

కాని ఆతని మనస్సునకు సుఖము కలుగలేదు. దుఃఖమే కల్లెను. 

ఆత్మా న్వేషణమున 'ప్రవర్తించినవారు కూడ దానికంటె అందమైన 
అనుభూతులను పొందినను ఆనందింపరు; ఆత్మదర్శనము కాలేదేయని 
దుఃఖించుచుందురు. 

ఈ అన్వేషణములో ముందు రమణీయములగు సన్ని వేశములను హనుమ 
. దర్శించెనని వర్ణించి, చివరకు సీతమ్మను చూడక దుఃఖించెనసీ .వర్ణించుచుండెను 

మనము ఆలయములోనికి వెళ్ళునపుడు అచట అందమగు శిల్పములుం 
డును. మనసు నాకర్షించు బొమ్మ లుండును. గర్భాలయమున ఎచ్చటనో 
దర్శింపతగిన మూర్తి ఉండును. 

అన్వేషించుచు పోవలసినది ఆ ప్రధానమైనమూర్తి వద్దకు. ఈ బాహ్యమైన 
శిల్పసొందర్యాదులు మనసునకు తృప్తినిచ్చినచో ఆతడన్వేషణమున మందగిం 
చును. వీనిని చూచి తృప్తీనొందక చూడవలసిన మూర్తిని చూచునంతవరకు 
ఆర్తితో బాధపడువాడే ఆ లోపలనున్న మూర్తిని దర్శింపగలడు. 

అట్టి సన్నివేశమే ఇచ్చట హనుమదన్వేషణములో కూడ మనకు కన్పట్టును. 

సుందరములగు భవనములు, మనోహరములగు శిల్పములు, సుందరాం 
గులగు విలాసవతులు, హనుమకు కన్సట్టుచుందురు. వాని సౌందర్యము ఆతని 
నాకర్షించి నిలుపలేదు. అతనికి కావలసినది సీతమ్మ. ఆమె లేదనగనే వానిని 
వదలును. ఆ అందమైన వస్తువులను చూచి ఆనందింపడు. సీతమ్మ కన్చడలే 
దని దుఃఖపడును. అన్వేషణములో సాగెడి విధానమును ఇందు అందముగా 
ప్రదర్శించెను. 


నుందరకాండ తత్త (దీపిక 460 


ననన ననన అసతాజులాటలతు 


హనుమ మరల కామురూపమును దాల్సి లాఘవముతో విమానము 

6 లపై తిరుగుచు సీతను పెతకుచుండెను. 

“ఆసనాదాధ లకీ శ్రైవాబ్‌ రక్ష 'సేంద్రనివేశనం.” (సుంద.6-2) 

అపుడు లక్షీ వంతుడగు హనుమ రాక్ష సేంద్రభవనమును చేరెను. 

తత్త వదీ పీక =- 

రాక్షసీంద్ర భవనమును చేరిన హనుమకు లక్షీ గ్రైవంతు” డను విశేష 
అమును ప్రయోగించెను. 

(1) తాను వేరుగా నుండి లంకను చూడగల్లుట :-ఐశ్వర్యము. 

(2) లంకను చేరి లంకిణిని చంపుట హాఐశ్యర్యము. 

(3) అన్వేషించుచు రావణభవనమును చేరుట ఐశ్వర్యము, 

(4) ఆత్మకంటె దేహము వేరని ఎజుంగుట కాఐశ్యర్యము. 

(5) అట్టి ఆత్మ నన్వేషించుటకు శరీరములోనికి చూడయత్నించుట 

ావిశ్వర్యము. 

(6) దేహాత్మాభిమానమును ఎదిరింపగల్లుట :- ఐశ్వర్యము. 

(7) మనసును చూచి దాని నెబుంగుట ఐశ్వర్యము. 

ఇట్టు ఆత్మాన్వేషణములో ఆయాస్థితులను పొందిననాడు వాడైశ్వర్య 
వంతు డనిపించుకొనును. కాని బాహ్యమైన ఐశ్వర్యము- ఐశ్వర్యము కాదని 
లంకాన్వేషణము చేయుచున్న హనుమకు గ్రీమాకొ, “లక్ష్మీవాన్‌ అను విశే 
షణములను (పయోగించుచుండును. 

రావణభవనము సూర్యూనికాంతివలె ప్రకాశించుచున్న ప్రాకారముతో ఆవ 
రింపబడి యుండెను. 

వనము సింహములచే రక్షింపబడినట్లు ఆ భవనము భయంకరులగు 
రాక్షసులచే రక్షింపబడుచుండెను. 


వెండితో చేయబడి, బంగారముచే ఆకర్షింపబడిన చిత్రములగు తోరణ 
ములు, విచ్మితములగు కక్షలు అచ్చట కన్పట్టను. ద్వారము లతిమనోహరములుగ 
నుండెను. . ఏనుగులను అధిరోహించు ప్రధానులగు శూరులు; రథికులు; 
సింహ వ్యా(ఘాది చర్మ ములతో నిర్మించిన తొడుగులు కల దంతము, వెండి, 
బంగారురథములు ఆచట కన్సబ్లను.. . వ ఇష శై 


ee 


సుందరకాండ తత్త వట వీక 461 


ఖా చడావెనాకాగ కామాలు. న. లామా ధాభకాాపతాలతాలు దా. 2! 
ర్త 





చూడదగిన మృగములు, పక్షులు వేలకొలది నిండియుండెను. 

సుశిక్రితులగు బాహ్యరక్షకులచే రక్షింపబడుచుండెను, (శ్రేష్టులగు స్రీలచే 
నిండియుండెను. సంతుష్టిగల స్త్రీలతో, వారి ఆభరణ ధ్వనులతో సముద్ర 
ఘోషమువంటి ఘోషము కల్లియుండెను. 

రాజుల కుపయోగింపదగిన అగరు, చందనము మున్నగు వానితో నిండి 
యుండెను, 

భేరి మృదంగ శంఖాదుల ధ్వనులతో ధ్వనించుచుండిను. సముద్రమువలె 
గంభీరమై యుండెను. 

మహారత్నసమాకీర్ణమై గజాశ్వరథసంకులమై విరాజిల్లుచున్న ఆభవనము 
లంకాభరణమువలె ఉండెను. 

రాజభవనములలో కక్ష్యలుండును. ఆ కక్ష్యలలో ఒక దానిలో ఏను 
గులు, గుజ్జములు, రథములు మొదలగునవి ఉండును. రథికులు, హాస్తికులు 
ఉందురు. 

వేరొక కక్ష్యలో పరిమళద్రవ్యములు తయారు చేయబడుచుండును. 
వేరొక కక్ష్యలో మంగళవాద్యములు వినబడుచుండును. 

వెలుపలి కక్ష్యలు జనకోలాహలములతో నుండెను. 

లోపలి కక్ష్యలు రావణునివద్ద భయముచే నిశ్శబ్దముగా నుండెను. 

ఇట్లు హనుమ రావణభవనములోని కక్ష్యల నన్నిటిని జూచి రక్షకజన 
కోలాహల మింకను సాగుచున్నదని ఇతర (పొసాదముల నన్వే షించుటకు 
బయలుదేరెను. 

ముఖ్యమంత్రియగు ప్రహస్తునియొక్క భవనమును, మహాపార్శ గ్రభవ 
నము, కుంభకర్ణ విభీషణ భవనములను వెదకెను. 

మహోదరుడు, విరూపాక్షుడు, విద్యుజ్జిహ్వుడు, విద్యున్మాలి, వజదం 
స్ర్రుడు, శుకుడు, సారణుడు, ఇంద్రజిత్తు మొదలగువారి భవనములనన్నిటిని 
వెదకెను. వారిభవనములలో నున్న వారి వారి ఐశ్వర్యములను చూచెను. 

అన్నిటిని దాటి మరల రాక్ష సేంద్రభవనమును 'లక్తీ శ్రవంతు డగు 
హనుమ చేరెను. 


రావణుడు పండుకొనియుండగా మేల్కొనియుండు కాపలా కాచెడి 
శూలము, ముద్గరము,: శక్తి, “తోమఠము మొదలగు . ఆయుధములను . దాల్చిన. 


నుందరకొండ తత్త ఎదీ పీక 462 





వికృతేక్షణలగు రాక్షస స్త్రీలను చూచెను. ఆ రక్షోధిపతిభవనమున సేనానివేశ 
ములను సెక్కింటిని చూచెను, కట్టబడియున్న ఎల్లిని తెల్లని గుజ్జములను 
చూచెను. ఉత్తమజాతికి చెందిన రూపసంపన్నములగు ఏనుగులను చూచెను. 
శత్రుగజములతో ఎదిరించి యుద్దము చేసెడి ఐరొవతములవంటి సుశిక్షితము 
లగు మదమును (సవించు ఏనుగులను చూచెను. బంగారు ఆభరణములతో 
కూడిన వేలకొలది కాల్చలమును చూచెను. వివిధాకారములగు పాలకీలను 
చూచెను. అచ్చట లతాగృహములు, చిత్రశాలలు, క్రీడాగృహములు, దివాగృహ 
ములు, కామగృహములని వేరు వేరు ప్రయోజనములకై నిర్మింపబడిన వేరు 
వేరు గృహములను చూచెను. నెమళ్ళు కూర్చుండి నృత్యము చేయుటకు 
ఏర్పరచిన స్థానమును చూచెను. 

అనేక రత్నములతో, నిధులతో నిండిన ఆ భవనము పర మేశ్వరభవనము 
వలె నుండెను. 

అచట పాన్సులు, ఆసనములు, పాత్రలు అన్నియు బంగారుతో తయారు 
చేయబడినవే! 

మద్యములతో తడిసియుండి, మణిభాజనములతో నిండియుండి మనో 
హరముగ నొప్పుచున్న విశాలమగు ఆ భవనము కుబేరభవనమువలె నుండెను. 

రత్నములకాంతితో రావణుని తేజస్సుతో ఆభవనము కిరణములతో [పకా 
శించుచున్న సూర్యునివలె నుండెను. 

(స్త్రీల నూపురధ్యని, మొలనూలుచప్పుడు, మడ్డలధ్యనులు భవనమంత 
టను నిండుచుండెను. 

మేడవరుసలు, వేలకొలది స్త్రీలు, చక్కని అమరికగల కక్ష్యలు అందు 
ఒప్పుచుండను. 

ఇట్ట మహాగృహమున హనుమ ప్రవేశించెను. 

ఆ భవనము వైడూర్యములతో పొదుగబడిన బంగారు జాలక 
f | ములుగలదై వర్లాకాలమందు మెరుపులతో కూడిన మేఘమండ 
అమువఠథె భాసించుచుండెను. 

గృహములో అనేక విధములగు శాలలు, ఆయుధశాలలు ఒప్పుచుందను. 

మేడల పై చంద్రశాలలు విరాజిల్లుచుండెను. & గృహములు నానా 
విధ ధనములతో నిండినవై, దేవాసురులచేత పూజింపబడునవై దోషవర్షితములై 


నుందితకొండ తత్త (దీ వీక 463 





యుండెను. 
మయుడు స్వయముగ ప్రయత్నముతో దేని నెచట ఉంచవలెనో దాని 
నచట నుంచి ఆ భవనమును నిర్మించెను. 


తరువాత అ (ప్రతిమ సౌందర్యముగలది, ఎత్తుగా నున్న మేఘమువలె 
ఒప్పుచున్నది, బంగారుకాంతులతో నిండినది, రావణుని బలమునకు తగినట్లు 
నిర్మింపబడినది యగు వేరొక గృహోత్తమమును జూచెను. అది భూమండల 
మునకు దిగిన స్వర్గమా! అనునట్లు కాంతితో ప్రకాశించుచుండెను. 

అనేకవిధములగు రత్నము లచట పరచబడియుండెను. 

చెట్ల పూవులు అంతట జల్లుకొని, వాని పుప్పొడి వ్యాపించియున్న పర్వ 
తశిఖరమువలె ఆ భవనము భాసించుచుండెను. 

మెజపులతో మేఘము ఆవరింపబడి యున్నట్లు అందగత్తె లైన 'స్త్రీలచే 
ఆ భవనము (పకాగించుచుం డెను. 


హంసలు మోయుచున్న సుకృతాత్ముల సుందరమగు చిమానమువలెి ఆ 
విమానము _ కన్పించుచుండెను. ఆ భవనమే కుబేరుని జయించి తెచ్చిన 
పుష్పకవిమానము. దానిని రావణుడు తనమేడపై నుంచుకొనినాడు. 


రంగురంగుల ధాతువులచే చిత్రమగు పర్వతాగ్రమువలె (గ్రహములతో 
చంద్రునితో చితముగానుండు ఆకాశమువలె, రాశీభూతమైన మేఘములచే 
చిత్రమైన ఆకాశమువలె, బహుచిత్రమై ఆ 'విమానరత్నము ఒప్పుచుండను. 

తత్త [దీ పిక $= 

ఆ విమానమున భూవముండలమంతయు చితరూపమున లిఖింపబడియు 
న్నది. ఆ చిత్రలేఖనమున స్వల్పమగు విషయములు కూడ చక్కగ చిత్రింపబడెను. 

వార్మీ కియొక్క కావ్య నిర్మాణ శిల్పము ఈ చిత్రలేఖనమున గోచరించును, 

“ను హీక్షతా పర్హతరాజిపూర్ణా 

శైలాః కృతాః వృక్ష వితానవూర్ణాః 

వ్నకాః క్రుతాః వుష్పువితానపూర్ణాః 

పుష్పం కృతం కేసరపతవూర్ధమ్‌.” (సుంద.7-9) 

భూమి పర్వతపంక్తులతో చిత్రింపబడినది. పర్వతములు వృక్షపంక్తులతో 
నిండినవిగా _చిత్రింపబడినవి. వృక్షములు పుష్పసమూహములతో నిండినవిగా 


నుందరకొండ తత్త ్పదీవీక 464 





చిత్రింపబడినవి. ఆ పుష్పములు కేసరములతో, పత్రములతో నిండుగా నున్నట్లు 
చిత్రింపబడినవి, 

అంచు పొండురములగు భవనములు, పుష్పములతో నిండిన సరస్సులు, 
సకేసరములగు పద్మములు, చిత్రములగు వనములు చిత్రింపబడినవి. 

అన్నిటికంటె అధికమగు ప్రమాణముగల రత్న్సకాంతులతో సైపెకి వృద్ధి 
నొందుచు నున్నట్లున్న పుష్పకమను మహావిమానమును హనుమ దర్శించెను. 

అందు- 

వైడూర్యములతో వెండితో, పగడములతో పక్షులు నిర్మింపబడియున్నవి. 

నానారత్నములతో భుజంగములు, ఉత్తమజాతి అశ్వములు నిర్మింపబడి 
సని, 

అందమైన ముఖములు, అందమైన రెక్కలు కలిగి కొద్దిగ వంచిన రెక్కలు 
కల్గునట్లు పక్షులను నిర్మించి ఆపక్టుల రెక్కల పై పగడములతోను, బంగారము 
తోను చేయబడిన పువ్వులను అమర్చిరి. అవి మన్మథునకు కామోద్దీపనమున 
నాయపడుచున్నట్టుండును. 

ఆ విమానమునందు. ఒక తామరకొలను కలదు. అందు అందమైన 
తొండములుగల, ఒడలినిండ పద్మ కింజల్కము లంటియున్న ఏనుగులు, సుంద 
రములగు బాహువులతో పద్మములను దాల్చి పద్మమునందు. కూర్చున్న లక్ష్మీకి 
తమంత తామే కలువరేకులతో అభిషేకమును చేయుచుండును. 

ఈ విధముగ ఆ గృహము పరమసుందరము, సరమసుగంధిలము, ఆశ్చ 
ర్వజనకము. 

అట్టి భవనమును చూచియు హనుమ సీతమ్మ కానరాకపోవుటచే అత్యం 
తము దుఃఖితుడాయెను. 

“తతన్తదా బహువిధభావితాత్మనః 

క్పుతాత్మ నో జనకనుతాం నునర్త నః 

అవశ్వతోఒభవ దతెదుఃభితం మనః 

నుచక్టుషః (ప్రవిచరతో మహాత్మ నః” (సుంద.7-17) 

అపుడు అనేకవిధములుగ సీతమ్మను గూర్చి మనసులో ఆలోచించు 
చున్నవాడును, నిశితమైన బుద్దిగలవాడును, చేయవలసిన ప్రయత్నమంతయు 


సుందరకాండ తత్త (దీవిక 465 


చేయుచున్నవాడును, సదాచారసంపన్నుడును, దూరదర్శియు, సూక్ష్మదర్శియు, 
మహాధైైర్యశాలియు నగు ఆ హనుమ మనసు ఎంతయో దుఃఖమును పొందిన 
దాయెను. 

తత్త్వదీపిక :- 

రమణీయములగు వస్తువులను చూచుచున్నను, రమణీయములగు అను 
భూతుల ననుభవించుచున్నను చూడవలసిన ఆత్మవస్తువును చూడనినాడు 
బాహ్య సుందరవస్తు సందర్శముచే కాని, బాహ్యవిషయానుభూతిచేగాని ఆత్మా 
న్వేషణపరుని మనసునకు శాంతికలుగదు. దుఃఖమే కలుగును. అట్టి మహాత్ముని 
స్వరూపము నిందు చిత్రించుచున్నాడు. 
(1) బహువిధభావితాత్ముడు = అనేకవిధములుగ ఆత్మవస్తువును 

గూర్చియే భావన చేయువాడు 


(2) కృతాత్ముడు = దానిని తప్పక పొందవలెనని నిశ్చితమగు 
బుద్ది కల్లి, దానిని పొందుటకు ప్రయత్నము 
థి ౧ (4 
నాచరించినవాడు 
(3) సువర్త్ము = సదాచారసంపన్నుడు. నీతి తప్పని 
| మార్గమున నడచువాడు. 
(4) సుచక్సువు = ఆత్మవస్తువును చూచుటకు తగిన సూక్ష్మ 


దర్శియగు ఆంతరనేత్రము కలవాడు: 


ఇట్టి మహాత్మునికి చూడవలసిన వస్తువు సీత లేదా ఆత్మ. అది కనప 
డనిచో మనసు అతిదుఃఖితమగును. ఇతరునకు సుందరములగు వస్తువులను 
చూడగనే మనసు ఆనందమునే పొందుచుండును. 


ట్రీ వెనుక కక్ష్యలతో కూడిన భవనమును ప్రవేశించి, లో నున్న 


మహాగృహమును చేరి ఆ భవనముమధ్యలో నిల్సిన మణి వజచిత్రితమగు 
విమానమును గాంచెను. మరల దీని మధ్యలో ఉన్న విపులము, ఆయతమునగు 
భవనమును చూచెను. 


తత్త దీపిక : ఫా ఇందు మూడుసార్లు 


కఆససాదాథ లకీ కీ వాన్‌ రొక్ష క సేందనివేళశనమ్‌” 
(సుంద. 6-2. 6-28. 9-4) 
అనుక్లోకపాదమును ప్రయోగించును. సప్తకక్ష్యలను దాటిన తరువాత 


నుందరకాండ తత్త ఏదీ నీక 466 





“హనుమాన్తు9వి వేళమహాగృ హం” 

అని చెప్పీ ఆ భవనమును వర్ణించును. 

“త్వన్యమదధ్యే భవనన్న సంస్టీతం” (సుంద. 8-1) 

అని ఆ భవనము మధ్యలో నున్న వినూనమును వర్ణించును. 

“తస్వాలయవరిష్టన్య మధ్వే విపులమాయతం 

దదర్భభీవన శేష్టం హనుమాన్‌ మారుతాత్మజః” (సుంద.9-1) 

ఆని రానణపత్నులు, రావణుడు పరుండిన భవనమును వర్ణించును. 
దీనిచే మన కొక విషయము తెలియుచున్నది. ఈ మూడు స్థలములలో 
సీత లేదు.కావున ఇవి ఆత్మ స్థానమగు విజ్ఞానమయకోశమునకు “ముందున్న 
అన్నమయ, (ప్రాణమయ, మనోమయ కోశములని భావింపవీలగును. మనోమ 
యకోశమనెడి మూడవస్థానములో మనస్స రూపుడగు రావణుడు శయనించి 
యుండును. ఈ మూడి టిని ఒక్కొక్కదానిని అన్వే షిరచువపుడు ఒక్కొక్కసారి 
హనుమను లక్షీ వంతుడు” అనును. 

ఇప్పుడు ఆ భవనములో మధ్యనున్న మహావిమానమును హనుమ 
కాంచెను. అందు కృత్రిమముగా నిర్మింపబడిన శిల్పరాశి 'ఇట్టిది' అని 
చెప్పుటకు శక్యముకాదు. 

దానినలె వేరొక వస్తువును చేయుటకు శక్యముకాదు. విశ్వకర్మ వానిని 
స్వయముగా ఇది చాల అందముగా నున్నదని తానే ప్రశంసించుచు నిర్మించెను. 
ఈ విమానము ఆకాశమునందున్నది. వాయుమార్గమున సంచరించునట్లు 
స్తా పింపబడియున్నది. 

తత్త్వదీపిక :- 

ఈ శ్లోకములో 

కదివంగతం - వాయుపథ్‌ ప్రతిష్టతం” (సుంద.8-2) 

అనుపదములు ఇది ప్రాణమయకోశమును సూచించుచున్నట్లు స్ఫురింప 
చేయుచున్నవి. 

ఆ విమానమున ఏ ఒక్కటియు ప్రయత్నముతో చేయబడనిది లేదు. 
గొప్ప విలువగల రత్నములు పొదగబడనిది లేదు. ఆ విమానమునందలి విశేష 
ములు దేవభవనములయందుకూడ కన్పట్టవు. మహావిశేషము లేని నిర్మాణము 
ప ఒక్కటియును అందులేదు. 


'నుందరకాండ తత్త దీపిక 467 


t 





తపోఒనుష్టానముచేతను, పరాక్రమముచేతను రావణు' డా విమానము 
నార్జించెను. 

దాని నథిరోహించినవారు మనసులో ఎట్లు తలంచిన ఆ విధమున 
సెక్కుగతుల నడువగలది ఆ విమానము. అనేకములగు విమాన గోపురాది 
సన్నివేశము లందు కలవు. ఒకదాని నొకటి పోలినప్లే యుండి విశిష్టముగా 
నుండును. ఏకాగముగ నున్న మనసుతో శీఘ్రముగ నడచును. దొని గమ 
నమును ఏదియు ఆటంకపరుపజాలదు. ఎంతో పుణ్యమొనర్చిన మ హైశ్వర్య 
సంపన్నులగు ఇంద్రాదుల భవనమును పోలియుండును. దాని భాగములలో 
ప్రత్యేకమగు భాగములు ఎంతో విశిష్టములుగ నుండును.  విచ్మిత్రములగు 
శిఖరములు, అవాంతర శిఖరము లనేకములు అందు కన్సట్టును. 


శారదచంద్రునివలె నిర్మలమై, మనోహరమై యుండును. 
ఆవిమానమును మహాకాయులు, , కుండలశోభితముఖమండలులు అగు 
నిశాచరులు మోయుచున్నట్లు (ప్రతిమలు నిర్మింపబడెను. 


వసంతబుతువునందలి పూవులపరపుకంటు మనోహరమగు దర్శనము 
గలదియు, వసంతమాసముకం కు మధురమైనదియునగు ఆ పుష్పకవిమానమును 
వానరవీరుడగు హనుమ దర్శించెను. 


9 ఇపుడు హనుమ రావణస్తీలు, రావణుడు పరుండెడి భవనమునకు 
వచ్చుచున్నాడు. 

ఆపుష్పకవిమాన మధ్యభాగమున విశాలముగ పొడవుగనున్న ఒక భవన 
(శ్రేష్టము కలదు. 

అది అర్హయోజనము విస్తీర్ణము, యోజనము పొఢవుగలదై యుండెను. 
అందు బహుప్రాసాదములు గలవు. 

ఆయతలోచన యగు వైదేహిని వెదకుచు హనుమ అందంతట తిరుగు 
చుండెను. 

తత్త నదీ పిక $ా 

ఇది హనుమ తిరిగిన రావణభవనములలో మూడవ అంతస్తు. ఇదియే 
మనోమయకోశము. ఇచటకు చేరగానే హనుమను “లకీ వంతు” డనును. 

ఆ భవనమును నాలుగు దంతములు, మూడు దంతములు గల ఏను 


నుందరకొండ తత్త ్వదీవిక 468 





గులతో ఆయుధధారులై భటులు రక్షించుచుండిరి. 

అందు రావణుని పత్నులగు రాక్షస స్తీలు, అతడపహరించి తెచ్చిన రాజ 
కన్యలును నిండియుండిరి మొసళ్ళతోను, తిమింగలములతోను, చేపలతోను 
నిండిన గాలికి కదలాడు చున్న సముద్రమువఠె ఆ భవనము కన్సట్టుచుండెను, 

ఆ రావణభవనమునందు కుబేరుని ఐశ్వర్యము, ఇంద్రుని ఐశ్వర్యము 
ఎల్లపుడు కులతూగుచుండును. కుబేర, యమ, వరుణాదుల ఐశ్వర్యమును 
మించన యైశ్వర్యము అచ్చట కనుట్టుచుండును. 

ఆ భవనములో మధ్యను ఒకస్థానము కలదు. ఈ పుష్పకవిమానమును 
పూర్వము విశ్వకర్మ బ్రహ్మకొణకు నిర్మించెను. ఇది సర్వరత్న విభూ షితము. 
కుబేరుడు తపసుచేసి దానిని బ్రహ్మనుండి పొందెను. పరాక్రమముచే ఆ 
కుబేరుని జయించి రావణుడీ విమానమును తెచ్చెను. 


బంగారు, వెండి తోడేళ్ళ బొమ్మలతో నిండిన స్తంభములతో మేరుమం 
దర సదృశములగు భవనములతో, సువర్ణ సోపొనములతో, సుందర వేదికలతో, 
కాంచనస్ఫాటికవాతాయనము (కిటకీ) లతో, పగడములతో, మణులతో, ముత్య 
ములతో నిర్మింపబడిన నేలలతో, సూర్యమండల సదృశమై ఆ విమానము 
చెలుగొందుచుండెను. 


ఆ దివ్య పుష్పకవిమానమును హనుమ అధిరోహించెను. 

ఆచట పానములయొక్క, భక్ష్యములయొక్క, అన్నముల యొక్క వాస 
నలు గుబాళించుచుండిను. ఉత్తముడగు బంధువును “రమ్ము రమ్మో ని 
పీల్సినట్లు ఆ వాసనలా హనుమను రావణుడున్న వైపు పీలచెను, 

హనువు ఆ రావణ శయనమందిరమును దర్శించెను. ఆ శాల రావణుని 
మనఃకాంత యగు కాంతవలె ఒప్పుచుండను. 


అందు మణులతో మెట్లు, బంగారముతో జాలు, సృటికముతో నేల 
నిర్మింపబడియుండెను. అందు మణిస్తంభములు గలవు. ఆ స్తంభములను 
ముత్యములతో, పగడములతో, వెండితో, బంగారముతో అలంకరించిరి. ఆ. 
స్తంభములు సమానముగ, తిన్నగ, ఎత్తుగ అలంకరింపబడి ఉండెను, 

నేలపై సెద్దతివాచీ పరచియుండెను. దానిపై రాష్ట్రములతో, గృహము 
లతో, భూమండలముంతయు చిత్రింపబడియుండెను. అదె దివ్యగంధములతో 
సువాసితమై యుండెను. విలువగల పాన్సులతో అమర్చబడి యుండెను. 





నుందరకొండ తత్త దీపిక . తగిలి 





అగరుధూపముల పొగజిమ్ముచుండిను. రంగు రంగుల పూవులు పరచుటచే 
చితవర్ణము క కల్షియుండెను. 


తల్లి-పిల్లలను ఆనందింపచేసినట్లు ఆ భవనము ఐదు ఇంద్రియములను 
ఐదు విషయములచే తృ ప్తిపరచు చుండెను. 

హనుమ ఆ భవనమును జూచి “ఇది స్వర్గమా? దేవలోకమా? ఇంద్రపు 
రియా? సిద్ధి క్లే త్రమా?” అని భావించెను. 

అచట కాంచనదీపములు రెప్పవేయకుండ ధ్యానముచేయుచున్నవా 
అన్నట్టు వెలుగుచుండెను. ెద్దజూదగాండ్రచే ఓడిపోయిన జూదరులవలె 
ఆ దీపములు కన్సట్టుచుండెను. 

దీపముల వెలుగు, రావణుని తేజస్సు, భూషణముల కాంతి, వ్యాపించి 
ఆ భవనమంతయు మండుచున్నట్లుం డెను. 

నేలపై పరచిన ఆ యాస్తరణముల పై రంగురంగుల వీరలు, హారములు 
ధరించి నానావేషములతో భూషితలగు వేయిమంది సీ (స్పీలు పరుండియుండిరి. 


అర్ధరాత్రి సమయము దాటుటచే పానముచే నిద్రావశలై క్రీడించి అలసీ 
ఆ స్ర్రీలందరు గాఢనిద్రను పొందియుండిరి. 


ఆభరణముల కదలికచే కల్లు ధ్వని లేకుండ నిశ్శబ్దముగ పరున్న ఆ 
(స్త్రీమండలి సద్దుమణిగియున్న హాంసలతో, (భమరములతో కూడిన పద్మవన 
మువలి నుండెను. 


దంతములు, కన్నులు NE వారి ముఖములు ప్రాతః 
కాలమున విడి సాయంకాలమున మరల మూతపడిన తామర పువ్వులవలె 
కన్సట్టైను. (స్త్రీలతో ప్రకాశించుచున్న ఆ .విశాలమగు భవనము శరత్కాల 
మందు తారలచే శోభితమగు ప్రసన్నమగు ఆకాశమువలె భాసించుచుండెను. 

ఆ స్త్రీలతో కూడిన రాక్షసాధిపుడగు రావణుడు తారాపరివృతుడగు 
నక్ష్మతరాజువలె (పకాణించుచుండను. పుణ్యవశమున ఆక కాశమున_ తారలై- 
కొద్దిగా మిగిలిన పక నాలి భూమికి జారిన తారలా యనునట్లు ఆ (స్త్రీలు 
కన్పట్టుచుండిరి. G స్త్రీలు బాగుగా (తాగి, క్రీడించి చెదరిన ఆభరణములతో 
పరుండియుండిరి. 


కొందణకు బొట్లు చెరిగిపోయెను, కొందణే కాలియందెలు తొలగిపో 
యెను, కొందటజీహారములు ప్రక్కకు జారెను, కొందణే వస్త్రములు జారెను, 


సుందరకాండ తత్త దీపిక 470 





కొందజీ మెడలలోని పుష్పమాలలు తెగి నలిగి యుండెను. 
చంద్రకాంతులవంటి కాంతులుగల ముత్యాలహారములు ముద్ద కట్టి 
హంసలవలె వక్షమున ఒకచోట పడియుండెను. 
కొందజీ మెడలలోని వైడూర్యహారములు కాదంబపక్షలవలె, కొందణీమె 
డలలోని బంగారుహారములు చ(క్రవాకములవలె ప్రకాశించుచుండెను. 
ఆ (స్త్రీలు నదులవలె కన్పట్టుచుండిరి. వారిపై ముక్తావైడూర్య హేమ 
సూత్రములు హంస కారండన చక్రవాకములవలె ప్రకాశించుచుండెను. 
వారి జఘనములు ఇసుకతిన్నెలువలె కన్సట్టుచుండను. 
నిద్రపోవుచున్నపుడు నోటినుండి వెల్వడు గాలికి ముఖముపై పడిన పైట 
చెంగులు పైపైకి లేచుచు పడుచుండెను. వారి ముఖముల నుండి వచ్చు 
నిట్టూర్పు ఆసవగంధములతో వాసితమై యుండెను. 
నిద్రలో ఒడలు తెలియక రావణుని ముఖ మనుకొని సవతుల ముఖము 
లను వాసన చూచుచుండిరి. 
ఒకతె గుండెలపైన- వేరొకతె చేయివేసికొని పరుండెను. ఒకతె గుండె 
ల కు కు తొడ వేసికొని పరుండెను. 
ఇట్లు ఒకరిచేతితో ఒకరిని తాకుచు, ఒకరి తొడలను వేరొకరికి చేర్చు 
కొనుచు ఆ (స్తీలందరు పరుండియుండిరి. ఈ స్తీలవరుస ఒక మాలవలె 
నుండెను. అన్యోన్యము తగులుచుండిన వారి భుజములు ఆ మాలలో సూత్ర 
మువలె నుండెను. 
“అన్యోన్య భుజనూతేణ (స్తీేమాలా (గథితా హి నా? 
(సుంద. 9-63) 
అందముగా ఒక పూల దండనలె ఆ (స్త్రీల సమూహము కన్సట్టుచుండిను. 
ఒకరినొకరు దగ్గరగా చేరి పరుండుటచే ఆభరణములుగాని, అవయవ 
ములు గాని, వస్త్రములు గాని మాలికలు గాని ఎవరివి ఏవో తెలిసికొనుటకు 
వీలులేకుండ కలసి యుండెను. 

అచట రాజర్షికాంతలు, పీతృకా ంతలు, దైత్యకాంతలు, గంధర్వకాంతలు, 
రాక్షసకాంతలు కూడే అతనితో కామపరవశలై కలసి పరుండియుండిరి. 


వారిలో కొందజను వారి సంబంధులతో యుదమును కాంక్షించి హరించి 
తెచ్చెను. కొందరు తమంతతామే కామించి'వచిరి: "' 


నుందరకొండో. తత్త దీపిక | 471 





వారిలో ఏ ఒక్కతెను ఆమె కీష్టములేనిదే, బలాత్కరించి ఆతడు 
పొందలేదు. పరాక్రమముచే పొందలేదు. “ేవలగుణముచేతనే వారి నాకర్షించి 
పొందెను. 

ఇంతకుముం దొకరిని (ప్రేమించి తప్పక వచ్చినది గాని, ఇచట నుండియు 
వేరొకచోట ఆసక్తి గలదిగాని ఒక్క తెయును లేదు. కులవతి 'కానిదిగాని, హీన 
రూపగాని, మర్యాదలేనిదిగాని, దాక్షిణ్యములేనిదిగాని, నివిహీనమగు స్వభావము 
కలదిగాని, కామింపతగనిది గాని అందొక్కతెయు లేదు. 

వీరి నందజను చూడగనే సాధుబుద్ధియగు హనుమ మనసులో “శ్ర్రీరా 
ముని ధర్మపత్ని కూడ ఈ రాక్ష a భార్య లెట్లుండిరో అట్టున్నచో 
ఈతనిజన్మ కోభనమై యుండును” అని తోచెను. 

తత్త (దీపిక :- 

.ఈ ఊహలో మూడురకములుగా భావము వచ్చుటకు వీలున్నది. 

(1) “స్వృయంవరమునకు ముందే రాముని పొందకుండ ఈ రావణుని 
పొంది యున్నచో ఈ రాక్షసరాజు యొక్క భార్యలవలెనే ఈమెకూడ రావణు 
నితో రమించిన ఆతని జన్మ ధన్యమై యుండెడిది.” 

ఇట్టి బుద్ధి హనుమకు కల్షియుండదు. ఆతడు 'సాధుబుద్ధి'. ఆ వాక్యము 
అట్టి అర్థము నిచ్చుచున్నది. 

ఇల్లే మరియొక ఆర్థము వచ్చుచున్నది. 

(2) “ఈ రాక్షసరాజు భార్యలు తమ భర్తతో ఎట్టు ఆనందముగ పరుండి 
యున్నారో అట్లు మా రాముని భార్యకూడ మారొమునితో పరుండియున్నచో 
ఈ రావణుని జన్మ ధన్యమైయుండు” నని సాధుబుద్ధ్దియగు హనుమకు 
తోచెను. 

మరియొక అర్ధము వచ్చుచున్నది. 

(3) “మారాఘవ ధర్మపత్ని వీనిచే అపహరింపబడి ఈ విధముగ ఎట్టు 
న్నదో అట్లు వీని భార్యలు కూడ మరియొకనిచే అపహరింపబడియున్నచో వీని 
'జన్మకు తగినపని జరిగియుండును.” 

ఇట్లు మూడర్థములు తోచుచున్నవి. 

“బభూవ బుద్ది స్తు హరీళ్షరన్య 

యదీచ్భశీ రాఘవభర్మ ప్రతీ 


సుందరకాండ తత్త (దీపిక 472 


ల. ద a ల ల ననన RFR Yen MER ee య 








ఇమా యథా రాక్తనరాజుఖ "ర్యాః 

నుజాత మస్వేతి హి సాధుబుద్రైః” (సుంద. వ. 

హనువు తలంచిన తలంపులో కు లేకున్నను దోషము స్పురించు 
టకు అవకాశమున్నది. రావణుడు తన స్త్రీలతో ఎట్లు కలసియున్నాడో అట్టు 
రాముడు కూడ తనసీతతో కలసి యున్నచో వీని ఐశ్వర్య మవిచ్చిన్నమై వీసి 
జన్మ ధన్యమై యుండెడిది గదా! యని హనుమ భావించెను. కాని వాక్య 
నిర్మాణమున ఆస్తీలమగు అర్థము కూడ స్పురించుటకు అవకాశ మున్నదని 
హనుమకు వెంటనే స్ఫురించెను. 

“వున శ నో౬చిన్తయ దార్తడూవః 

(భువం విశిష్టా గుణతో హి నీతా.” (సుంద.9-73) 

హనువు బాధపడుచు ఆర్హుడై మరం, 

“ఈ రాక్షస స్మస్తీలతో పోలిక చే. కూడ సీత తగదు. వీరి కంటె 
. గుణములలో, పాతి వ్రత్యధర్మములో సీత్ర ప్రత్యేక త గలది” అని అనుకొనెను. 
అట్టి యామెను రాక్ష క్షసస్తీలవలె అని పోర్సినందుకు హనుమ ఎంతో 

బాధపడెను. 

“ర్మ లంకేశ్వరుడు మహాతపశ్శాలియైయుండియు యుక్తము నాలోచిం 
చక య. చేయవలసిన క్రూరమైన పనిని ఆ మహాపతివ్రత విషయమున 
చేసెను. ఆహా! ఏమిది?” అని బాధపడెను. 

be మ ప కళ్ళిద్యతతి సీద్దయే 

యతతా మపి సద్దానాం కరి సాం వేత్తి తత్త ఎత” 

“కాన్ని వేల మనుష్యులలో ఒక్కడు సి సిద్ధికి యత్నించును. యత్నించిన 
వారిలో సిద్దిపర్యంతము కొందరే సాగుదురు. అట్లు సాగిన వారిలో ఏ 
ఒక్కడో భగవత్స రూపము నెరుంగజాలును.” 

అట్లు లంకలో రావణునిచే బంధింపబడిన కొన్ని వేలమందిలో ఒక్కరికీ 
కూడ వానిని వదలి వేరొకనిని పొందవలె ననుకోరికయే కలుగలేదు. వేరొకడు 
పొందదగిన వాడున్నాడను భావనయే లేక హాయిగా నున్నారు. 


ఒక్క సీతమ్మ మాత్రమే రావణుని ఐశ్వర్యమును ధనమును కాదని 
శ్రీరాముని కోరుదున్నది. 


సుందరకాండ తత్త ఎదీ విక 473 





ముముక్షువు (మోక్షమందు కోరికగలవాడు) అగుట ఎంత దుర్లభమో 
దీనిచే తెలియుచున్నది. 


10 అచటనే సృటికమయమగు, రత్నభూ షితమగు, దివ్యమగు 
శయనమును హనుమ చూచెను. ఆశయమునకు ఆధారముగ నిర్మింపబడిన 
పర్యంకముదంతముతోను, బంగారముతోను నిర్మింపబడెను. వైడూర్యములతో 
దానినుండి దిగుటకు మెట్టవంటివి నిర్మింపబడెను. మహామూల్యమగు ఆస్తర 
ణము దానిపై ఉంచబడెను. దాని శిరోభాగమున చంద్రమండల సన్నిభమగు 
తెల్లని గొడుగుండెను. చామరములు చేతిలో పట్టుకొని (స్త్రీలు చుట్టును వీచు 
చుండిరి. 


ధూపపరిమళములు, సుగంధద్రవ్యవాసనలు అంతట నిండియుండెను. 
పుషమాలిక లంతట కటబడెను. 
ఈ లు 


ఆ పాన్సుపై నీరు పట్టిన నల్లని మేఘమువలె రావణుడు పరుండియుం 
డెను. చెవులకుండలములు మెరయుచుండెను. ఆతడు పొడవైన బాహువులు, 
ఎజ్జని నేత్రములు గల్లియుండెను. 'బంగారువస్త్రమును దాల్చెను; మంచి పరిమళ 
ముగల ఎజ్జిచందనము అతని ఒడలి నిండ పూయబడి యుండెను. ఒడలినిండ 
ఆభరణము లుండెను. 

సంధ్యాకాలమున సంధ్యారాగము వ్యాపించిన మెరుపులతో కూడిన నల్లని 
మేఘమువలె ఆతడు ప్రకాశించుచుండెను. వృక్షములతో, పొదలతో కూడిన 
మందరపర్వతము నిద్రపోవుచున్నదా! అన్నట్టుండెను. 

రాత్రివేళ (స్త్రీలతో మద్యమును వించి, క్రీడించి, (పకాశించుచున్న 
శయనముపై నిద్రించుచున్న రాక్షసాధిపుని హనుమ చూచెను. మనసులో 
ఉద్వేగము కల్లెను. 

భయపడినవానివలె ప్రక్కకు తొలగి ఒక మెట్టు నెక్కి వేరొక వేదికపై 
నిలచి నిద్రపోవుచున్న రాక్షసరాజును మహాకపి చూచుచుండెను. 

తత్త్వదీపికః- 

మనసునందలి వాసనలు లేదా చిత్తవృత్తులు మూడుదశలు కల్లియుం 
డును. 

(1) సుప్తదశ (2) క్షీణదశ (3) ఉద్బుద్ధదశ 

"ఒకప్పుడవి నిద్రించుచుండును. అప్పుడు వానిశక్తి బైటకు (పసరింపదు. 


నుందరకొండ తత్త (దీపిక 474. 





'నిద్రించుచున్న వాడెంత క్రూరుడైనను నిద్రపోవుచున్నప్పుడు కూరము 
లగు వ్యాపారములను చేయడు. 

అట్లే ఒకప్పుడు ఆసుర రాక్షసములైన చిత్రవృత్తులు అణగి యుండును. 
ఒకప్పుడు బాగుగా తగ్గి కృశించి లేవన్నట్టుండును. 

కోపము బాగుగా తగ్గినప్పుడు లేదన్నట్లుండును. కాని చిన్న కణమువలె 
నున్న నిప్పుపై కొద్దిగ కొద్దిగ ఊకవేసి రాజబెట్టినచో మరల ఎట్టది ప్రజ్వలిం 
చునో అట్ల ఈ కృశించిన కామక్రోధాదిభావములు కూడ అనుభవింపదగు 
విషయములు లభించు చున్నదో మరల విజృంభించును. ఒకప్పుడు బాగుగ 
విజంభణముగ నుండును. 

కావున నిదాణములై యున్నదశలో అన్వేషణ సాగింపవలెను. రాజస, 
తామసములగు భావనములు ప్రకృతివశమున తగ్గియున్నపుడే అన్వేషణ సాగిం 
పవలెనని దీనిచే సూచింపబడినది. 

అట్టి దశలో కూడ, దానిని జయింపజాలిన శక్తిగలవానికి కూడ, మనసు 
భయమును కల్లించుచునే యుండును. 

అందుచేతనే శత్రుకర్శనుడై వేయిమంది రావణులనైనను జయింపజాలిన 
' హనుమ కూడ, రావణుని జూచి భయపడెను. 

అన్వేషణలో బాహ్యసౌందర్యము, 'విషయభోగము ఎంత ఆకర్షించునో, 
దానికి తట్టుకొని ఆత్మాన్వేషణముననే సాగుట ఎంత కష్టమో ఇంద్రియా 
ర్రములు ఇంద్రియములను ఎంత బలాత్కరించుచుండునో ఇచట మనకు 
కన్సట్టును. 

లోకోత్తరమగు సౌందర్యముగల భవనములు, శిల్పములు, (స్రీలు, మధు 
రములగు భక్ష్యములు, పానములు మున్నగు వెన్నియో హనుమ కిందు 
కన్చించుచుండును. వాని నన్నింటిని చూచుచు వాని వైపు మనసు 
పోకుండ సీతాన్వేషణముననే సాగుచుండెను. దీనిని మనకు తెలియచేయుటకు 
లంకాసౌందర్యమును ఇందెంతో అధికముగా వర్ణించెను. 


అయోధ్యాపుర వర్గనమునకును లంకాపుర వర్గనమునకును భేదము కన్స 
ట్లును. 
లు 

అయోధ్యపుర వర్ణనమున ఆక 


నుందరకొంద తత్త దీపిక 475 





జ అ 
బట్టణముయొక్క వర్థనముకం టె (పజలయొక్క వర్ణన మధికముగా కన్స 


ట్రును. 
లు 


“నాకుండలీ నామకుటీ నొనగ్వీ నాల్పభోగవాన్‌ ” (బాల. 6-10) 

అని వారి సంపదను? 

కననాస్తేక నచానుతకథః నావిద్యాన్‌, నా బహుశ్రుతః” 

(బాల. 6-14) 
అని వారి గుణసంపదను వర్ణించును. కాని-- 

లంకాపుర వర్ధనమున- 

భవన సౌందర్యమును, శిల్పసౌందర్యమును అధికముగా వర్ణించును. 

ఇది బాహ్యాభ్యుదయము. దీనియందాసక్తి కల్గియుండుటయే ఆత్మబంధ 
హేతువు. 

ఈ బాహ్యాభ్యుదయమును చూచియు వశపడనివాడు, దీనివైపు దృష్టి 
మరలక ఆత్మయందే ఏకాగ్రమగు చిత్తముగలవాడు మాత్రమే ఆత్మ దర్శనము 
చేయగలడు. 

ఈ రహస్యమును హనుమ దన్వేషణమున మనకు సూచించెను. 

అట్టు శయనించియున్న రావణుని హనుమ చూచెను. 


బంగారు భుజకీర్తులను ధరించిన తన రెండు భుజములను రెండు 
ఇంద్రధ్వజములవలె పైకి చాచుకొని పరుండెను. ఆ బొాహువులు- ఐరావత 
ముయొక్క దంతములచే గాయపరపబడినవి, వజముచే దెబ్బతినిన బలమైన 
మూపులుగలవి, విష్ణువుయొక్క చక్రముచే గాయపడినవి, సమమైన అంస 
ములుగలవి, మంచిబలముగలవి, మంచిలక్షణములు గల గోళ్ళు- వేళ్ళు కలవి, 
పరిఘలను (గడియలు) పోలియున్నవి. గుండ్రనివి, ఏనుగుతొండములను బోలి 
యున్నవి, ఐదుతలలు గల రెండు పాములవలె నున్నవి, చెవుల పిల్లి రక్తమువలె 
ఎజ్జనైన-చల్లనైన పగిమళముగల విలువగల చందనముచే ఆలంకరింపబడినవి, 
ఉత్తనులగు (స్తీలచే మర్దింపబడినవి, యక్ష కిన్నర గంధర్వ దేవ దానవులను 
మొర పెట్టంచినవి, 

తత్త నదీ పిక :- 

పాన్సుపై పైకి చేతులు చాచుకొని పరున్న ఆ రావణుని చూచి హనుమ. 


నుందరకొండ తత్త దీ పీక 476 





ఆ చేతులనే ఎంతయో వర్థించును. 

ఆ బాహువులు మందర పర్వత మధ్యమమున పగపట్టి పరున్న పాముల 
వలె నున్నవట. 

సర్వకర్మలకు మూలము బాహువులు. కర్మలే మనను బంధించునవి. 
అట్టు బంధ హేతువులగు ఆ రావణుని బాబువులను జూచి హనుమ ఆశ్చర్య 
ముతో వానిని వర్ణించెను. 

కామపూరితమైన మనసుయొక్క (పేరణచేచేసెడి కర్మలను బంధహేతు 
వులుగా గుర్తింపవలెనని ఈ రావణుని బాహువులను మనకు చూపించెను. 

ఆ బాహువులతో రెండు శిఖరములతో నుండిన మందరమువలె రావ 
ణుడు విరాజిల్లుచుండెను. 

భుజించిన పదార్హములయొక్క వాసన, పానగంధము, ఆసవగంధము 
మున్నగు వాసనలతో నిండిన నిట్టూర్పు ఆతని ముఖము నుండి వెల్లడి ఆ 
భవనము నంతను నింపుచుండెను. 

ముక్తామణి విచ్మిత్రమగు కాంచన కిరీటము రావణుని తలనుండి కొద్దిగ 
(పక్కకు సడలియుండిను. 

ముఖము కుండలములతో (ప్రకాశించుచుండెను. 

ఎట్టి చందనము అలుముకొనిపోయిన హారము పీనాయత విశాలమగు ' 
వక్షమున విరాజిల్లు చుండెను, | 

పాన్సుపై పరున్న ఆ రావణుడు మిణుగురులపోకవలె నుండెను. బుసకొ 
ట్టుచున్న పామున? నుండెను. గంగానదియొక్క ఇసుక తిన్నెపై నిద్రించుచున్న 
ఏనుగవళె నుండెను. 

ఆతడు పరుండిన పాన్సునకు నాలుగుప్రక్కల నాలుగు కాంచన దీప 
ములు వెలుగుచుండెను. ఆ దీపములు, మెరుపులు మేఘమును వలె ఆతని 
సర్యావయములను ప్రకాశింపచేయుచుండెను. 

తత్త దీపిక :- 

నదిద్రించుచున్న రావణుని వర్ణించినపుడు, 

“భుజౌ” (సుంద. 10-15) 
అని ద్వివచనముచే రెండు భుజములే ఉన్నట్లును, 


నుందరకొండ తత్త $దీవీక 477 





'నుకుటేన అపవృత్తేని (సుంద. 10-25) 

అని ఏకవచనముచే ఒకే శిరసున్నట్లును మనకు కన్పట్టును. 

పదితలలు, ఇరువది చేతులుకలవాడు కదా, ఇచట ఇట్టల వర్ణించెనని 
సందియము కల్గును. 

కామరూసి గనుక యుద్ధములోను, వెలుపల తిరుగునపుడును పదితల 
లతో ఇరువది చేతులతో నుండి, [పియురాండ్రతో గలసి రమించి నిద్రించినపుడు 
ఒకతల, రెండుచేతులు గలవాడై యుండునని చెప్పవచ్చును. 

కొని ఇందు వేరొకయర్థము కలదు. 

రావణుడు మనస్సు. 

పది ఇంద్రియములు పది ముఖసులు. 

నిద్రించునపుడు ఇంద్రియ వ్యాపారములు విరమించును, మనసు 
మాత్రమే పనిచేయుచుండును. అందుచే పదితలలు ఉండవు, ఇరువది చేతు 
లును ఉండవు. మరల లేచినపుడు ఇంద్రియములు తమ తమ వ్యాపారముల 
నారంభించును, అందుచే పది తలలు లేచును. మనము పండుకొన్నపుడు 
' కన్ను చూడదు, చెవి వినదు. కాని లేచుసరికి మాటలు విన్సడుచుండును. 
వొసనలు వచ్చుచుండును, అందుచే మరల ఇంద్రియములు లేచును. 

ఉదయము లేవగనే సీతమ్మ దగ్గరకు వెళ్ళునపుడు రావణునకు మరల 
పది తలలు కన్సడును. ఒక్కొక్క ఇందియమునకు (పవృత్తి-నివృత్తి అని 
రెండుచేతులు. అందుచే మొత్తేమిరువది చేతులు. 

ఇట్లు ఇంద్రియ న్యాపారములు తగ్గినపుడు హనుమ అన్వేషణము 
చేయుచున్నాడు. 

రావణాసురుని పాదములవద్ద చంద్రముఖులు, చారుకుండల భూషి 
తలు, వాడని మాల్యములు, చెదరని ఆభరణములు దాల్సిన వారు-వృత్త 
వాదిత్రకుశలలు అగు కొందరు (ప్రీలు కూర్చుండి యుండిరి. 

రావణునితో రమించి బడలిక చెందిన (స్త్రీలు అక్కడే పరుండి నిద్రించిరి. 


ఒకతె వీణను కౌగిలించుకొని పరుండెను. ఒక సెద్దనదిలో పడవకు 
తామరతీగ చుట్టుకొనినట్టు ఆమె ఒప్పుచుండెను. 


మరొకామె చిన్న పిల్లవానిని చంక పెట్టకొనినట్లు మడ్డుకమను వొద్య 
మును చంకపెట్టుకొని పరుండెను. 


నుందరకాండ తత్త _దీవీక - 478 





మరొకామె చాలకాలమునకు వచ్చిన (పియుని కౌగిలించుకొనినట్టు పట 
హమును కౌగిలించుకొని పరుండెను. 

వేరొకతె వేణువు, మరొకతె విపంచిని, ఇంకొకతె మృదంగమును, మరొ 
కామె పణవమును, మరొకామె డిండిమమును, మరొకొమె ఆడంబరమను 
వాద్యమును పట్టుకొని నిద్రించుచుండిరి. 

పద్మ పత్రాక్షి, పూర్ణచంద్రానన అగు వేరొకతె 'మదభ్రాంతయై వేరొక 
స్త్రీని కౌగిలించుకొని పరుండెను. 

వీరందరు పరున్నచోట గాక్క వేరుగా శయనముపై శయనించియున్న 
రూపసంపన్నయగు ఒక స్త్రీని హనుమ చూచెను. ముక్తా మణిమయము 
లగు ఆభరణములచే అలంకరింపబడిన ఆమె తన కాంతిచే భవనమునంతను 
ప్రకాశింపచేయుచుండెను. బంగారువలె పచ్చని రంగుగల అతఃపుర స్త్రీలలో 
(ప్రధామరాలగు సుందరాంగియగు ఆ మండోదరిని జూచి మహాబాహువగు 
మారుతాత్మజుడు సీతమ్మ యనుకొనెను. 

తత్త దీపిక :- 

రూపము, యౌవనము సీతమ్మ వలెనే యుండెను. మండోదరి కూడ 
సీతమ్మవలె అందకత్తె. సీతమ్మవలె యౌననవతి. హనుమ సీతమ్మ యనుకొ 
నుటకు ఆ రూపము, యౌవనమే కారణములు. గుణములను బట్టి జూచినచో 
సీతమ్మకు ఈమె ఈడుకాదు. హనుమకు తాత్కాలికముగా అంత ఆలోచన 
తోచలేదు. సీతమ్మయే అనుకొనెను, మహానందము నందెను. 


ఇప్పుడు హనుమ చేయుచేష్టలు ఇట్టు వర్ణింపబడెను. 

“ఆస్ఫోటయామాన చుచుంబ వుచ్చం 

ననన్హ చిశ్రీడ జగౌ జగామ 

స్తంఖా నరోహత్‌ నిపపాత భూమౌ 

నిదర్భయన్‌ న్యాం (ప్రకృతిం కవీనామ్‌.” (సుంద. 10-54) 

“జబ్బలు చరచికొనెను, తొడలు 'చరచికొనెను. గియ్టనత్రిప్పి తోక తీసి 
ముద్దుపెట్టుకొనెను, సంతో షించెను, నృత్యమును చేసెను, పాటలు పాడెను, 


నడచెను, స్తంభము లెక్కెను, భూమిపైకి ఉరికెను, కోతుల సహజచాపల్య 
మును జూపుచు హనుమ విచిత్రములగు చేష్టలు చేసెను." 


నుందరకొండ తత్త దీ వీక 479 





తత్త నదీ పిక $= 
కీతయే అనుకొని హనుమ పొంగిపోయెను. 


నిండుదనములేని పసివారికి ఏదైన హర్షకారణము కల్గినచో ఎట్లగిరిగం 
తులు వేయుదురో అట్ల హనుమ కూడ "ఎగిరి గంతులు వేసెను. ఇది 
పూర్ణమైన స్థితి కాదని కపిచేష్టితమని చూపించుచు, 


“నిదర్భయన్‌ స్వాం ప్రకృతిం కపీనాం” (సుంద. 10-54) 

కపి ప్రకృతిని హనుమ ప్రదర్శించె ననెను. 

పిల్లల కేదైన ఉత్సాహము కల్షినచో గంతులు వేయుదురు. వారి ఆనం 
దము [క్రియల చేతనే ఎక్కువగా ఆవిషృతమగును. 

ఆ విషయమును సూచించుట కిచ్చట కవి (క్రియాపదములను బహుళ 
ముగా వాడను, 

ఇది నిజమైన సీతను చూచుట కాదని ఆతని చేష్టల చేతనే మనకు 
స్ఫురింపచేయుచు చివర కిది కపి ప్రకృతి యని పేర్కొనెను. 

కేవలము శాస్త్రములలో చదివి, ఊహించి, -- 

(1) దర్శించినట్టు అనుభవించుట, (2) (పత్యక్షముగ శ అను 
ఈ రెండింటిలో గల భేదమును మండోదరి దర్శనమున, సీత్రా దర్శనమున 
మనకు కాననగును. 

బుద్ధిచే మాత్రమే ఎజీంగినవారు దానిని అనుభవించినట్లే ఉండును. 
కాని అది “నిజమైన అనుభూతి కాదు. మండోదరి సీతకాదు, కాని సీతవలె 
నున్నది. 

సీతవలె నున్న మండోదరిని జూచినపుడు గంతులు, పాటలు వచ్చెను. 
నిజముగా సీతను జూచినపుడు 

'బాషృపర్యాకులేక్షణః (సుంద. 16-2) 

కన్నీటితో నిండిన కన్నులుగలవాడై హనుమ విచారించుచు మాటాడక 
యుండిపోయెను. 

తుమ్మెద పూవుచుట్టును తిరుగుచున్నంత సేపు ధ్వనిచేయును. పూవుపై 
వ్రాలి మకరందము నాస్వాదించునపుడు మౌనమే తప్ప ధ్వనిచేయదు. 

అట్లే ఆత్మానుభవమును గాని, భగవదనుభవమునుగాని చేయువారు 


సుందరకొండ తత్త దీపిక 480 


న. 


కంఠము గద్గదమ్రై ఒడలు గగుర్వొడిచి, ఆనందాశువులతో తన్మయత 
నందియుందురు గాని కేవలము బాహ్యమగు చేష్టలచే మాత్రమే ఆనందము 
నావిష్కరింపరు. 

కావున ఇచటి దర్శనము సీతా దర్శనము కాదని స్పష్టము చేసెను. 





1] హనుమ ఆ బుద్ధిని వెండనే త్రోసిపుచ్చి స్వస్థచిత్తుడై, 

“న రామేణ వియుక్తా సా న్వవ్హు వృర్ధతి ఖెమినీ 

న భోక్తుం నాప్పులంకర్తుం న పాన మువ సేనితుం” 

(సుంద. 11-2) 

“నాన్యం వర ముపన్హాతుం నురాణా మవీ చేళ్ళరం 

న హి రొనునమః కళ్ళి ద్విద్వతే (తిదశే వప, (సుంద. 11-3) 

అన్వేయ మితి నిశ్చిత్య పానభూమౌ చచార నః? 

(సుంద. 11-4) 

“రామునితో వియోగము నొందిన సీత న్నిదింపదు, భుజింపదు, అలం 
కరించుకొనదు, పానము “సేవింపదు. ఇంద్రుడైనను సరే వేరొక పురుషుని 
సేవింపదు. రామునితో సమానుడు దేవతలలో కూడ లేడు. ఈమె ఎవరో 
వేరొకతెయై యుండును” అని పాన భూమియందు వెతకవలెనని ఏగెను. 

అచట కొందు క్రీడించి బడలినవారు, కొందరు గానముచేసి అలసిన 
వారు, కొందు నృత్తముచే బడలిక నొందినవారై యుండిరి. 


పానముచే మత్తెక్కి మద్దిళ్ళయందు, ఆసనములయందు, పాన్సుల 
యందు పరుండి న్నిద్రించుచుండిరి. భూషణభూషితలగు చాలమంది (స్తీ 
లచ్చట నిద్రించుచుండిరి. 


ఆ పానభూమి సర్వకామములతో నిండియుండెను. 


ఆ పాన భూమియందు మృగముల, మహిషముల, వరాహముల మాంస 
ములు అచట నచట ఉంచబడెను. విశాలమగు వెండిపా తలలో సగముతినిన 
నెమళ్ళు, కోళ్ళు, వరాహములు, వార్థ్రాణసములను పక్టులు మున్నగునవి 
ఉండెను. పెరుగు, సౌవర్భలమను లవణము నంజుకొనుటకు ఉంచబడెను. 
క్రకరములను పక్షులు, చకోరములు, మేకలు, మత్స్యవిశేషములు అచట పాత్ర 
లలోనుంచబడెను. లేహ్యములు (నాకదగినవి), పేయములు ((త్రాగదగినవి), 


సుందరకాండ తత్త దీ పీక 481 


వినిధములగు భోజ్యములు సిద్ధముగా నుంచబడెను. పులుపు, తీపి, ఉప్పు 
కల్గిన చిక్కని, పలుచని పదార్ధములు ఆవాలు పొగుపు వెసిన్‌వి సిద్దము 
చేయబడియుండెను. 

(తీపి, పులుపు, ఉప్పు మొదలగు ఆరు రుచులు కలిగి పలుచగా నున్నచో 
రాగమందురు. చిక్కగా నున్నచో షాడబ అందురు.) 

పానభాజనములందు వివిధములగు ఫలము లుంచబడెను. 


అలంకారమునకు పుష్పము లుంచబడెను. శర్కరాసవము (బెల్లముతో 
వండిన మద్యము), మాధ్వీకాసవము (ఉప్పపూవుతో చేసిన మద్యము), పుష్పా 
సవము, ఫలాసవము మున్నగు వివిధములగు ఆసవములు, దివ్యమగు సుర 
(కల్లు), కృత్రిమముగ తయారుచేయబడిన సుర (కల్లు) అచ్చట ఉంచబడెను, 

బంగారు, వెండి, పృటికముతో సిద్ధమయిన మద్యపాత్రలు అచట కని 
పించుచుండిను. కొన్ని సగము (త్రౌగి వదలినవి, కొన్ని పూర్తిగా |త్రాగినవి, 
కొన్ని ఇంకను త్రాగబడనివి అగు మద్య పాత్రలు అచట కన్సడెను,. 

అనేక విధములగు భక్ష్యములు, పానములు, అన్నములు అచట కన్స'బ్రను. 

చక్కని పాన్సులపై కొందలు స్త్రీలు పరుండియుండిరి. చల్లని చందన 
ముయొక్క, మద్యములయొక్క, పుష్పమాలలయొక్క, అగరుధూపముయొక్క 
వాసనలతో నిండి మంచి పరిమళముగల గాలి ఆ పుష్పక మంతట వీచుచుండెను. 


ఈ విధముగ రావణాంతపురము నంతను హనుమ చూచెను. కాని 
జానకి మాత్రము కన్సడలేదు. 

ఆ స్త్రీలను చూచి ధర్మలోపము కల్షినదని శంకించి హనుమ ఇట్లు 
చింతించుచుండెను. 

“అంఈపురమున పరష్తీలు నిద్రించుచుండగా చూచుటచే నాకు ధర్మ 
లోపము కల్లినది. పర్మస్తీలను చూడవలెనని నేను చూడలేదు. కాని పర్మప్తీలు 
నాచే చూడబడిరి. అవును చూచితిని. కాని, నొ మసిబున కేమియు వికారము 
కలుగలేదు. 

“మనో హి పాతు న్పర్వేషా మింద్రియాణాం (ప్రవర్త నే 

శుభాశుభా న్వ్యవస్థాను తచ్చ మే నువ్యవస్టీతం” (సుంద. 11-41) 

మనస్సే కదా సర్వేంద్రియములను ప్రవర్తింపచేయుటలో కారణమైనది. 
మంచియైనను చెడ్డయైనను మనసు వలననే కల్లును. నా మనసు నిలుకడగా 


నుందరకొండ తత్త (దీ నీక 482 


నున్నది. 

సీతను (స్త్రీలలో వెదకవలెను గాని వేరొకచోట వెదకుట కుదరదుగదా! 
స్త్రీలు ఆం ఉందురు. ఎవ రేజాతికి చెందినవారో వారిని ఆ జాతివారిలో 
వెతకవలెను. (స్తీ తప్పిపోయినదని లేళ్ళలో వెతకముగదా! 


అందుచే నేను పరిశుద్దమగు మనసుతో వెతికితిని. ధర్మ లోపములేదు. 
రావణాంతఃపురము నంతను ” వెతకితిని. కాని జానకి కానరాలేదు. 


దేవగంధర్వకన్యలు, Me మున్నగువారెందజినో చూచితిని. కాని 
జానకిని కాంచలేకపోతిని” అని సీతమును చూడక బాధపడుచు ఆ పానభూ 
మిని విడిచి మిగిలిన ప్రదేశములలో వెదకసాగెను. 

తత్త ్యదీపీక :- 

ఇందు వికారమును కల్లించెడి (స్త్రీలను జూచినను హనుమ యొక్క 
మనసులో వికారము లేకుండుట వర్ణింపబడినది. ఇట్టి స్థితి ఆత్మ దర్శనమునకు 
ముందు ఆవశ్యకము. 

సిత ప్రజ్ఞావస్థలో విషయములను చూచుచున్నను విషయములు మన 
సున కల్లించెడి వికారములు కల్లింపకుండుట ఉత్తమ స్థితి. 


(స్త్రీలను చూచినపుడుగాని, పానభక్ష్యాదులను చూచినపుడు గాని అవి 
భోగములు, భోజ్యములు అనెడి బుద్ధి హనుమకు కలుగలేదు. 


పీతయే ఆతని మనస్సులో మెదలుచున్నది. ఆమెనే ధ్యానించుచు 
సర్వత్ర ఆమెనే అన్వేషించుచు ఆమె కంటె ఇతరములగు వస్తువులను 
చూచినను వాని వలన కలుగవలసిన వికారముల నుండి ఇంద్రియములను 
మనసును వశపరచుకొని, విషయములనుండి ఇంద్రియములను మరలించుకొని 
అన్వేషించుచున్నదశ ఇందు కాననగును. 





మారుతి మరల అన్వేషణమున కుషక్రమించి లతాగృహములను, 
1 చితగృహములను, నిశాగృహములను అన్వే షించెను. కాని 
సీతమ్మ మాత్రము కానరాలేదు. : 
అపుడు హనుమ రఘునందనును |పియమగు సీతమ్మను జూడక బాధ 
పడుచు ఇట్లెన్నోవిధముల ఊహించుకొనుచుండెను. 


“ఇంత వెతకినను సీతమ్మ నాకు కన్సడలేదు. నిశ్చయముగ సీతమ్మ 
చనిపోయియుండును, 


నుందరకాండ తత్త (దీ పీక 483 

తన శీలమును కాపాడుకొనుచు సన్మార్గమును కట్టుబడి పట్టుదలతో 
నిలచిన జానకిని దుష్టకర్ముడగు ఈ రాక్షసుడు చం పీయుండును. 

విరూపములగు అవయవములుగల వికృత వేషములుగల కాంతి హీనలగు 
ఈ రాక్షస స్త్రీలను జూచి జనకాత్మజ చనిపోయియుండును. నేను ఇంత 
కాలము గడిపి, శత్రుసేనలపై పరాక్రమమును చూపక, సీతమ్మను చూడక 
మరల సుగ్రీవుని వద్దకు వెళ్ళుట సాధ్యపడదు. సుగ్రీవుడు తీక్షముగ దండించు 
స్వభావము కలవాడు. 

అంతఃపుర మంతయు వెతికితిని. అంతఃపుర, స్త్రీల. నందజను జొచితిని, 
పత్మివతయగు సీత మాత్రము కన్సడలేదు. 

నా (శమ అంతయు వ్యర్థమాయెను. 

నేను సీతమ్మను చూడకుండ వెనుక కేగిన మా వానరులందరు నన్ను 
చేరి నీ వచటికేగి ఏమి చేసితివి? చెప్పు మనిన నేనేమి చెప్పెదను? 

కాలము మీరి పోవుటచే వారు ప్రాయోపవేశము చేయుదురు. వృద్దు 
డగు జాంబవంతుడు ఏమనునో?” అని దిగులునొందెను. 

మరల ధైర్యము తెచ్చుక్‌ని-- 

“అనిర్వేద శ్థ్రియో మూలం అని ర్వేదః పరం నుఖిం 

అనిరేదో హీ నతతం నర్యారేషు (పవర్తకః 

స్టే నఫలం జనో: _ : త్కరోతి నః 

తస్మా దనిర్వేదక్పుతం యత్సం చేవేహ ముత్తమమ్‌.” 

(సుంద. 12-10, 11) 

“దిగులు పడకుండ ఉత్సాహము  కల్షియుండుట ఐశ్యర్యమునకు 
మూలము. ఉత్సాహమే ఉత్తమమగు సుఖము. ఉత్సాహమే స 
ములయందు మానవుని (ప్రవర్తింపచేయును. మనము చేయు ఏపని నైనను 


ఉత్సాహమే ఫలవంతముగా చేయును అందుచే ఉత్సాహముతో మరల ప్రయ 
త్నించెదనుూ అని అనుకొనెను. 


మందరకొండ తత్త దీపీక 484 





తత్త వదీ పీక హా 

లౌకికమగు కార్యములలో కృషి ఒకసారి భంగపడినను మరల ఉత్సాహ 
ముతో ఎట్లు యత్నము చేయుచుండవలెనో అస్తు ఆత్మాన్వేషణమున కూడ 
ప్రయత్నమును మానక ఉత్సాహముతో ముందునకు సాగుచుండవలెను- అని 
లౌకిక, ఆధ్యాత్మిక సాధారణముగ అనిర్వేదము = ఉత్సాహము ఆవశ్యకమని 
భావించి మరల హనుమ అన్వేషణకు ఉపక్రమంచెను. 

హనువు మరల పానశాలలను, పుష్పగృహములను, చితశాలలను, క్రీడా 
గృహములను, ఇంటి సపెరటితోటలను. అవాంతరవీథులను, భూమీగృహ 
ములను, చతుష్పథమండపములను, ఊరికి దూరముగా రవిహారమునకై 
నిర్మింపబడిన గృహములను ఈవిధముగ అన్ని గృహములను వెదకెను, 

రావణాంతఃపురములో నాలుగంగుళముల మేరయైనను వెతకకుండ వద 
లలేదు. 

వివిధాకారములు గల విరూపములు వికృతలునగు రాక్షసస్తీలు కన్సడు 
చుండిరే గాని సీత కానరాలేదు. 

రూపములో సాటిలేని (శ్రేష్టలగు విద్యాధర (స్త్రీలను హనుమ చూడగల్లెనే 
కాని, రాఘవనందినిని చూడలేక పోయెను. 
పూర్ణచంద్రముఖులగు నాగకన్యలు కంటబడిరేకాని సుమధ్యయగు సీత 
కన్సించలేదు. " 

రాక్ష సేంద్రుడగు రావణునిచే బలాత్కరించికొని రాబడిన నాగకన్యలు 
కన్సడిరే కాని హనుమకు జానకి కన్సడలేదు. 

ఈవిధముగ హనుమ ఎందజనో (స్త్రీలను చూచియు సీత కానరాలేదని 
మరల దుఃఖితుడయ్యెను. వానరుల యొక్క ప్రయత్నము, తాను సముద్ర 
మును దాటుట వ్యర్ణమాయెనని తలంచి శోకము నొందెను. 


నుందరకొండ తత్త దీ వీక 485 





1 9 విమానము నుండి దిగి మారుతాత్మజుడగు హనుమ మనసులో 
ఈ (క్రీందివిధముగా చింతించుచుండిను. 

“రామునికి (పీయ మాచరింపవలెనని లంకనంతను గాలించితిని. కాని 
సర్వాంగశోభన యగు వైదేహిని చూడలేకపోతిని.” 

నీటిపడియలు, తటాకములు, సరసులు, నదులు, దుర్గములు, పర్వత 
ములు, సమస్తము వెతికితిని. కాని జానకి కానరాలేదు. 

సీత రావణభననమున నున్నదని గృధ్రరాజగు సంపాతి చెప్పెను. కాని 
ఆమె ఎచ్చటను కానవచ్చుటలేదు. 

(1) సీత; (2) వైదేహి, (3) మైథిలి అగు జనకాత్మజ దుష్టవర్తనుడగు 
రావణుని వినశయై చేరునా? చేరదు.” 

తత్త నదీ పీక $= 

(1) సీత - అయోనిజ, (2) వైదేహి - విదేహదేశములో జన్మించినది, 
(3) మైథిలి - ఆచార ప్రధానమగు జనక వంశమునకు చెందినది, జనకునిచే 
పెంచబడినది. అట్టి సీత రావణుని ఎంతమాత్రముచేరదు. 


రామబాణములకు భయపడి సీత నెత్తుకొని తొందర తొందరగా ఆకాశ 
మునకు వచ్చుచున్న రావణాసురుని నుండి మధ్యలో పడియుండునా? అట్లు 
రావణుడు పడనీయడు. 


రావణుడెత్తుకొని వచ్చుచుండగా సిద్దులు సంచరించెడి అంతరిక్షమార్గ 
మున వచ్చుచు అడుగున సముద్రమునుజూచి ఆమె హృదయమాగిపోయి 
యుండునా? వీరపత్ని అంత భీరు వగునా? కాదు. 


రావణుడు భుజములతో నొక్కిపట్టి, తొడలతో వేగముగ ఎగిరి వచ్చుచుం 
డగా ఆ విశాలాక్షి యగు సీత తనంత తానే ప్రాణములను వీడియుండునా? 
అట్టయి యుండదు. 


సముదముపై అంతకంతకు పై భాగమున ఏగుచున్న రావణుని 
చేతులనిండి విడిపించుకొనుటకు ఇటునటు గింజుకొనుచు సముద్రములో 
పడియుండునా? రావణుడు పడనీయడు. 

కుదుడగు రావణుడు తన శీలమును కాపాడుకొనుచున్న ఈమె పట్టు 
దల నోర్వలేక తనవారెవ్వరు లేరని భక్షించి యుండునా? తా నత్యంతము 
(యేమించిన యామెను తొనె చంపలేడు. 


నుందరకొండ తత్త (దీ వీక 486 





అ సిలేక్షణ యగు సీత ఈ రాక్షసరాజు భార్యలచే భక్షింపబడి యుండు 
నేమో? రావణుడంతగా (ప్రేమించిన "యామెను ఆతని భార్యలు మాత్రము 
చంపగలరా? చంపరు. 


పరిపూర్ణ చంద్రతుల్యమై తామరరేకులు బోలిన కన్నులు గల రాముని 

ముఖమును ధ్యానించుచు పీత ప్రాణములను వదలి యుండునా? హా 

రామ! హా లక క్షణ! హా అయోధ్యాగ్‌ అని మైథిలి సెక్కు విధముల విల పించి 
(పాణములను వదలి యుండును. అట్లు సీత చనిపోదు. 


ఆమెకు శ్రీరామునియందు నిరతిశయమైన (పేమగలదు. ఆ (పేమచే 
తానెన్ని కష్టములు పడిరపైనను రామునికొజకు ఆమె జీవించి యుండును. 


రావణుడు తన క గోరువంకను పంజరములో బంధించినట్టు 
ఎచటనో బంధించి యుండును. అచట సీత విలపించుచుండును. 


జనకుని కూతురు, నాగటిచాలు నుండి బయల్వెడలిన అయోనిజ రామ 
పత్ని అగు సీత రావణునికి వశమగుట ఏమి? ఈమె విచటనో భూగృహాదులలో 
ధాచబడి యుండవచ్చును. సముద్రములో పడుట మున్నగువాని వలన 
(ప్రాణములను వీడియైన ఉండవచ్చును. లేదా రామ విరహదుఃఖము నోర్వలేనిదై 
స్వయముగ చనిపోయి యుండవచ్చును. 


కాని భార్య అనిన ఎంతో (ప్రేమగల రామున కీవార్త నివేదించుట ఎట్లు? 
నివేదించుటయు దోషమే, నివేదించకపోవుటయు దోషమే. నివేదించితివా చని 
పోవును. 'నివేదించకపోదునా వంచించినట్లగును. విషమముగ నున్నది. ఈ 
పరిస్థితిలో ఏమి చేయవలెనో తోచుటలేదు. 


సీతమ్మను చూడకుండ నేను వెనుకకు తిరిగి కిష్కింథ శకేగినచో ఏమిలా 
భము? నేనీ నూజు యోజనముల సముద్రమును దాటుట వ్యర్థము: లంకలో 
ప్రవేశించుట వ్యర్థము. రాక్షసులను చూచుట వ్యర్థము. 

సుగ్రీవుడు, వానరులు, ఆ రామలక్ష్మణులు కీష్కింథకు చేరిన నన్ను 
జూచి ఏమందురు?ి 

అచటి కేగి రాముని చూచి “సీతమ్మను చూడలేదు” అని నేను చెప్పి 
నచో రాముడు ప్రాణములను వీడును. సీతమ్మ విషయమున చెనికి పరుషమైన, 
భయంకరమైన, క్రూరమైన, అసహ్యమైన దుర్వాక్యమును నేను పలుకగనే ఆ 
రాముడు విని మరి ఉండడు (బతకడు,. 


నుందరకొండో తత్త ఏదీవీక 487 


రామునియందు అధికమగు అనురాగముగల లక్ష్మణుడు రాము డొప 
దను పొందినాడని చూడగనే తానును మరణించును. 


సోదరులిద్దరు మరణించిరని విని భరతుడు కూడ మరణించును. 
మరణించిన భరతుని చూచి శత్రుఘ్నుడు తనువును వీడును. 


కుమారులు మరణించినారని తెలియగనే కౌసల్య, కైకేయి, సుమిత్ర 
కూడ మరణింతురు; సందేహములేదు. 

కృతజ్ఞడు, సత్యసంధుడు అగు సుగ్రీవుడు అట్టి అవస్థను పొందిన 
రాముని జూచి ప్రాణములను వీడును. తరువాత రుమ, తార, అంగదుడు. 
చనిపోవుదురు. 


తమ (ప్రభువు చనిపోయినాడని తెలిసి ఇంతకాల మాతనిచే ఎంతో 
లాలనతో, గౌరవముతో పెంచబడిన వానరులందరు ప్రాణములను వీడుదురు. 
వానరులందరు భార్యలతో, బిడ్డలతో, మంత్రులతో పర్వత _ శిఖరములనుండి 
పడి విషమును త్రాగి, ఆయుధములతో నరుకుకొని, అగ్నిలో ప్రవేశించి, ఉప 
వాసముండి ఏదో ఒక విధముగ (ప్రాణములను వీడెదరు. 


ఇట్లు నేను వెళ్ళినచో ఇక్షాకుకులము, వానరకులము కూడ నశించును. 
అంతటా ఏడుపులే నిండును. 


అందుచే నే నిచట నుండి కిష్కింధానగరికి వెళ్ళను. సీతమ్మ లేకుండ 
సుగ్రీవుని ముఖము నేను చూడలేను. 


నే నిచటనే యున్నచో ధర్మాత్ములగు ఆ రామలక్ష్మణులు ఆశచే (బతి 
కియుందురు. వానరులుకూడ (బతికియుందురు. 


నే నిచటనే చేతిలో పడినది తినుచు, నోటిలో పడినది తినుచు చెట్ల 
మొదళ్ళనే కూర్చుండుచు, వానప్రస్థుడనై యుండెదను. లేదా సాగర ప్రాంత 
మున చితి నేర్పరచుకొని అగ్నిని ప్రజ్యలింపచేపి అందు ప్రవేశించెదను. లేదా 
ప్రాయోపవేశము చేసి, కాకులు, (కూర మృగములు ఈ శరీరమును తినునట్లు 
వదలివైచెదను. లేదా నీటిలో ప్రవేశించి ప్రాణములను వదలుదును. మహర్షులు 
కూడ అట్లు ప్రాణము వదలుదురని వింటిని గాన అది దోషము కాదు. 


ఈ రాత్రి మంగళకరముగ ప్రారంభమైనది. చంద్రోదయముచే రమ్యమై 
ఒప్పినది. హనుమ లంకలో ప్రవేశించిన రాత్రి యని, లోకములో ప్రసిద్ధి 
నొందదగిన ఈ రాత్రి-సీతను చూడకపోవుటచే వ్యర్థమై గడచుచున్నది. 


సుందరకాండ తత్త ఎట్‌ వీక 488 





ఏ చెట్టు మొదటనో కూర్చుండి తాపసుడనై యుండెదను. అంతియేగాని 
సీతను చూడకుండ వెనుకకు వెళ్ళను. 

సీతను జూడకుండ నేను వెనుక కేగినచో దక్షిణ దిక్కున వెదుకుటకు 
బయలుదేరిన వానరులు అంగదుడు కూడ (బతికి యుండరు. 

“ినాశే బహవో దోషాః జీవన్‌ భద్రాణి పళ్వతి” 

(సుంద. 13-47) 

“చనిపోవుటచే ఎన్నో దోషములు సంభవించును. బతికియుండిన సుఖ 
ముల గాంచవచ్చును. అందువలన (ప్రాణములను ధరించియుందును.” 

అని ' ఈ విధముగ అనేక విధములగు ఊహలను చేసుకొనుచు హనుమ 
శోకాక్రాంతుడై యుండిను. 

“మహాబలుడు దశాననుడు నగు రావణుని చంపెదను. సీత నపహరిం 
చిన దానికి ప్రతీకారము చేసినట్లగును. 

లేదా, ఈ రావణుని పైపైకి ఎత్తికొనిపోయి సముద్రమును దాటి పశు 
పతికి పశువును వలె రామునికి చేర్చెదను.” 

ఇట్లు బహువిధములుగ చింతించి ధ్యానశోకములచే నిండిన మనసుకల 
వాడై మరల ఆలోచించుచుండెను. 

“రామపత్ని యగు సీతను చూచువరకు ఈలంకాపురిని మరల మరల 
వెదకెదను. 

సంపాతి వాక్యమును విని, రాముని తీసుకొని వచ్చితినా రాముడు తన 
భార్య కన్సడక పోగనే సర్వవానరులను దహించును. 

ఇచ్చటనే నియతాహారుడైన ఇంద్రియనియమముతో ఉండెదను. నేను 
తిరిగి వెళ్ళిన నావలన నర వానరులందరు నశింతురు.” 

ఇట్లు చింతించుచుండగా అశోకవనము కన్సడినది. 

అదిగో! వృక్షములతో అశోకవనము కన్సట్టుచున్నది. ఈ వనమును 
నేను వెతకలేదు. దీనియందు వెతకెదను. 

వస్తువులను, రుద్రులను, ఆదిత్యులను అశ్విని దేవతలను మరుత్తులను 
నమస్కరించి ఇందు అన్వే షింప పోయెదను” అని ఒక క్షణకాలము మన 
సులో బాగుగా ఆలోచించుకొని మహాతేజశ్చాలియగు మారుతాత్మజుడు లేచి 
సిద్దపడెను. 


సుందరకొండ తత్త ఎదీ వీక 489 





“ఎనమోజన్తు రామాయ నలక్ష్మణాయ 

దేవై చ తస్యె జనకాత్మ జాయైై 

నమో౭స్తు చందార్క మరుద్గణే భః” (సుంద. 13-59) 

హనుమ అశోకవనము నన్వేషించుటకు సిద్దపడి లేచి పైవిధముగ ప్రార్థిం 
చెను. “లక్ష శ్రైణునితో కూడియున్న రామచంద్రునకు నమస్కారము. దేవియగు 
ఆ జనకాత్మజకు నమస్కారము. రుద్ర, ఇంద, యమ, వాయుదేవతలకు 
నమస్కారము. చంద్ర, సూర్య, మరుద్గణములకు నమస్కారము.” ఇట్లు 
దేవతలందరకు నమస్కరించి, సుగ్రీవునకు నమస్కరించి, అన్నివైపుల చూచి 
అశోకవనమును గూర్చి బయలుదేరెను. 

తత్త్వదీపిక :- (ల్‌ 

ఈ ప్రార్థనాశ్లోకము నిత్యము చదువుకొనదగినది. రామాయణ పారా 
యణమున దీనిని ప్రార్థనగా ఉపయోగింతురు. 


వెనుక మహేంద పర్వతమునుండి బయల్లేరినపుడు హనుమ నమ 
స్కారముచేసి బయల్లేరెను. అప్పుడు సూర్యునకు, ఇంద్రునకు, బ్రహ్మకు, 
వాయువునకు నమస్కరించెను. 

కాని ఇపుడు రామునకు, లక్ష్మణునకు, సీతకు ముందు నమస్కరించి ఇ 
తరువాత ఇతర దేవతలకు కూడ నమస్కరించెను. 

భగవదనుగ్రహము, భగవద్భక్తుల అనుగ్రహము, దేవియనుగహము కల్లి 
నవాడు గాని ఆత్మదర్శనము, తద్దా రొ భగవద్దర్శనము లభింపవు. 

ఇతర దేవతలను నమస్కరించుట, వారి యనుగ్రహమును పొందుట 
అంతఃకరణ శుద్ధికి ఆవశ్యకము. కాని ఆత్మస్వరూపావలోకనము చేయవలెననిన 
భగవదను[గ్రహమే ఆవశ్యకము. 

భగవానుని నమస్కరించునపుడు భగవద్భక్తుల ద్వారా దేవి ద్వారానే 
ఆశయింపవలెను- అను నియమమును ఇందు హనువు పాటించెను. 

వెనుక నమస్కారము చేసినపుడు *నమి శృబ్దమును వాచ్యముగా 
ప్రయోగింలేదు. ఈ శ్లోకములో మూడుసార్లు 'నమి శృబ్దమును ప్రయోగించెను. 

'సీతో సాక్షాత్తు “లక్ష్మీ స్వరూపి. ఆమె ఎన్నడును స్వామిని వీడీయుం 
డునది కాదు. జీవస్వరూపమును శిక్తించుటకై ఆమె ఇందు బంధనమున 
నున్నట్లు జీవభావమును నటించుచుండెను. అట్టి యామెను తాను వెళకుట 


నుందరకొండ తత్త ్పదీవీక 490 








ఏమి? “ఇది కేవలం లోకవిడంబనో మని హనుమ ఎజీంగెను. వెంటనే తాన 

న్వేషించువాడు కాడని హనుమ గుర్తించెను. గుర్తించి తానన్వేషించుచు 

నన్న స్వాతంత్ర్య భావన విడిచి పారతంత్యమును ఇందు ప్రకటించెను. 
'నవముః - మః ='నాది, న = కాదు 

ఈ అన్వేషించుటలో “నేను కర్తను కాను, నేను వారి పని ముట్టును' 
అని భావన మనోవాక్కాయములచే ప్రదర్శించి భగవంతుని శరణాగతి చేసెను. 
అపుడు గాని సీతమ్మ దర్శనము ఒసంగలేదు. 

సీతమ్మ కూడ సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణి గనుక ఆమె యనుగ్రహ 
మున్ననే ఆమె దర్శన మిచ్చునని హనుమ గుర్తించి “నమోఒస్తు దేవ్యై 
జనకాత్మజాయై” అని నమస్కరించెను. 

“దేవీ అను పదమునకు |క్రీడించునది, ప్రకాశించునది -- అని యర్థము. 
ఇది యంతయు ఆమె (క్రీడ; కన్సడక పోవుటయు కన్సడుటయు గూడ ఆమె 
క్రీడయే! 

అంతేగాక ఆమె ప్రకాశ స్వరూపిణి. (ప్రకాశము ఇతరమైన వానిని 
ప్రకాశింపచేయును. తానును ప్రకాశించును. అందుచే ఆమెను అన్వే షింపనక్క 
రలేదు. ఆమెయే తనంత తాను కన్సట్టును. అందుకే ఆమెను 'జనకొత్మ జ' 
అనెను. జనకుని కూతురని యర్థము కాదు. “జనకునకు తనను కన్పింపచేసి 
నది అని యర్థము. 


“అమ్మా! ఆనాడు జనకుడు నిన్ను పొందవలెనని యజ్ఞ క్షేత్రమును 
దున్నలేదు. తాను తనంత యజ్ఞక్షేత్రమును దున్నుచుండగ నీ వనుగ్రహించి 
ఆతనికి కన్సడితివి. అట్లే నీ వనుగ్రహించి నాకు కన్సడవలెనేగాని నేను నిన్ను 
చెతుకుటయా?ి” అను భావము స్ఫురించునట్టు పై వాక్యము పల్కెను. 

ఇట్లు ప్రార్థించి “ఇచ్చట తోట కాపలాదారులుండి వృక్షములను కాపా 
డుచుందురు. కావున రాముని కార్యము సఫలమగుటకును, రావణునకు 
కన్సడకుండుటకును, నా శరీరమును సంక్షేపించుకొందు” నని శరీరమును 
చిన్నదిగ చేసెను. . 

తత్త (దీపిక :- 

ఇప్పుడు దేవతలందరు తనకు సిద్ధిని ఒసంగెదరని ఆయా దేవతలను 
క్రీర్తించుచున్నాడు. 


నుందరకొండ తత్త ఎదీ పీక 491 





“స్తీద్దిం మే నంవిధాన్యంతి దేవా న్పరిగణాస్త కహ 

బహ్మో స్వయంభూ ర్భృగవాన్‌ దేవాళ్సైవ దిళంతు మే 

సద్ది మగ్గి శ్ర వాయు శ్ల వురుహూత శ్ర వ్యజభ్లొత్‌ 

వరుణః పాశహస్త శ్ర నోమాదిత్వౌా తదైవ చ 

అశ్వినౌ చ మహాత్మానౌ మరుత శ్ళర్షూ ఏవ చ 

సీద్రిం నర్యాణీ భూతాని భూతానాం చైవ యః (ప్రభుః 

దాన్యంతి మమ యే చాన్వే హ్యద్భష్ణాః పథి గోచరాః” 

(సుంద. 13-65, 66, 67) 

“సర్వదేవతలు, బుషులు నాకు సిద్ధి నొసంగుదురు గాక! (బ్రహ్మ, 
అగ్ని, వాయువు, ఇంద్రుడు, వరుణుడు, చంద్ర సూర్యులు, అశ్వినీ దేవతలు, 
మరుత్తు, శివుడు, సర్వభూతములు, సర్వభూతాధిపతి యగు విష్ణువు నాకు 
సిద్ది నొసంగుదురు గాకీ అని. సిద్ధిని ఒసంగునట్లు సర్వదేవతా సమూహమును 
ప్రార్థించెను. 


“ఉన్నతమగు నాసిక, పాండురములగు దంతములు, పవిత్రమగు మంద 
' హాసము, తామరరేకులను బోలిన నేత్రములు కలిగి మొటిమలు లేక సుందరమై 
ప్రసన్న చంద్రతుల్యమై యుండు ఆ సీతమ్మ ముఖమును ఎన్నడు చూచెదనో? 

క్షుద్రుడు; పాపాత్ముడు, క్రూరకర్ముడు, అతి భయంకరుడు అగు 
రావణునిచే బలాత్కరింపబడిన దుర్చల, దీన అగు ఆ సీత ఎపుడు నా 
కంటపడునో?"” అని ఆమెనో ధ్యానించుచు ఆశోకవనమును ప్రవేశించుటకు 
ఉద్యుక్తుడాయెను. 

14 రావణ భవన ప్రాకాతమునుండి హనుమ ఆశోకవనములోనికి 
దూకెను. ఆ రోజులు వసంతమాస ప్రారంభదివసములు. చెట్లన్నియు పూచి 
యున్నవి. సాలములు, అశోకములు, చంపకములు, చూతములు మున్నగు 
వృక్షము లన్నియు పూచి యున్నవి. 

లాగి వదలిన బాణమువలె ఆ వృక్షవాటికలో హనుమ (ప్రవేశించెను. 

పక్షులు కూయుచుండెను. మృగసంఘము లంతట సంచరించుచుం 
డెను. నెమళ్ళు మదించి కేకలు వేయుచుండెను. 

హనుమ రాజపుత్రి నన్వేషింప చెట్లపై భాగముల సాగుచుండగా సుఖ 


మందరకాండ తత్త $దీ పీక 492 





ముగ నిద్రపోవుచున్న పక్షులు మేల్కొంచెను. చెట్లనుండి పుష్పములు రాలెను. 
ఆ వృక్షసమూహములమధ్య పూలతో నిండిన హనుమ పుష్పమయమగు 
పర్వతమువలె కన్పట్టను. 
వేగముగా పోవుచున్న హనుమచే కదల్పబడిన చెట్లనుండి నేలపై రాలిన 
పూలతో భూమి అనెడి కాంత అలంకరింపబడినట్టుండెను. 


హనుమ గెంతుటచే విరిగిపోయిన శిఖరములు, రాలిపోయిన ఆకులు, 
పూవులు, పండ్లు గల చెట్టు (మోడులై - జూదములో ఓడి వస్త్రములను 
ఆభరణములను గూడ పణముగా పెట్ట దిగంబరులై యున్న జూదగాండ్రవలె 
నుండెను. 


పువ్వులు లేక పండ్లు లేక గాలికి కదులుచున్న ఆ వృక్షములు గల 
వనము-పురుషునిచే ఉపభుక్తయై అంగరాగము చెరిగిపోయి. కేశపాశము జల్లు 
కుపోయి, నఖదంతక్షతములతో బడలియున్న యువతివలె భాసించుచుండెను. 


ఆ వనమునందు మణీ భూములు గలవు. అచటి మణి సోపానములతో 
ఉత్తమ జలపూర్ణములైన వివిధాకారములు గల దిగుడు బావులుండెను. రెండు 
ఒడ్లను పొడవైన చెట్లు గల అమృతము వంటి జలములతో నిండిన నదులు 
పొరుచుండెను. 


పొడవైన శిఖరములతో మేఘమండలమును బోలిన ఒక పర్వతముం 
డెను. ఆ పర్వతము శిలాగృహములతో, నానా వృక్షములతో నిండి యుండెను. 
ఆ పర్వతమునుండి ఒక నది క్రిందకు పారుచుండెను. అట్లు చర చర 
(క్రిందకు పారుచున్న ఆ నది (పియుని ఒడినుండి దూకి పోవుచున్న (పీయు 
రాలివలె నుండెను. ఆ నదీ జలములలో చెట్లకొమ్మలు నదిని ముందుకు 
సాగకుండ అడ్డుపడి యుండెను. (పియమైన బంధువులచే మరల (ప్రియుని 
వద్దకు వెళ్ళునట్లు మరలింపబడిన ప్రణయ కుపితముగు ప్రమదవలె ఆ నది 
కన్సట్టుచుండెను, 

ఆ పర్వతమునకు సమీపముననే అనేక పక్తిసంఘములతో గూడిన తామర 
కొలనులు గలవు. చల్లని నీటితో నిండిన ఒక దిగుడు బావి కలదు. దానికి 
మణులతో మెట్టు కట్టబడి యుండెను. ముత్యములతో దానియందిసుక 
ఏర్పరుపబడినది. అందనేక (పాసాదములు గలవు. 


అసి 


పుష్పములతో, ఫలములతో నిండిన వృక్షములు, ఆ వృక్షముల క్రింద 


నుందరకొండ తత్తు దీపిక 493 





గొడుగులు, ఆ గొడుగుల (క్రింద అరుగులు నిర్మింపబడిను. 


అచట అన్నియు బంగారు వేదికలే. దట్టముగా ఆకులతో పర 
నిన బంగారు గింశుపొవృక్త్షమును ఒకదానిని హనుమ చూచెను. దానివద్ద 
బంగారు వేదికలుండెను. ఆ బంగారు వృక్షముల కొంతిచే వీరుడగు ఆ హనుమ 
బంగారుకాంతి గలవాడై యుండెను. 

పూలతో నిండియున్న, మనోహరమైన అంకురములు, పల్లవములు సమృ 
ద్ధిగా నిండియున్న, ఆకులతో గుబురుగా నున్న ఆ శింశుపా వృక్షమును 
హనుమ అధిరో హించెను. 


“రామదర్శనమునందు ఆసక్తి కలిగియుండు వైదేహిని ఇటనుండి చూచె 
దను. ఈ అశోకవనము చంపకములతో, చందనములతో, వకుళములతో చాల 
. రమ్యముగ నున్నది. రాముని డేవి తప్పక ఇచటకు రాగలదు. వనములో 
సంచరించు నేర్పుగల జానకి సుందరమైన ఈ వనభాగమునకు తప్పక రాగలదు. 
రామునిగూర్చి చింతించుచు కృశించినదై, రాముని గూర్చిన శోకముచే సంతప్త 
యగు జానకి ఈ ప్రదేశమునకు తప్పక రాగలదు. సంధ్యాసమయమున సూర్య 
నమస్కారము చేయ సంకల్పము గల జానకి పవిత్రములగు జలములు గల 
ఈ నదికి ల సంధ్యాసమయమున వచ్చును. ఈ అశోకవనము రాముని 
భార్యయగు సీతమ్మకు తగియున్నది. సీతమ్మయే బ్రతికియున్నచో తప్పక ఈ 
నదివద్దకు వచ్చును.” 

అని భావించి మహాత్ముడగు హనుమ సీతమ్మకై ఎదురు చూచుచు, 
ఆమె ఎటునుండి వచ్చునా యని చూచుచు పూలతో, ఆకులతో గుబురుగా 
నున్న ఆ చెట్టు పై, "పైకి కానరాకుండ కూర్చుండి అంతయు చూచుచుండెను, 


1 ర్‌ ఆ చెట్టుపై కూర్చుండి అశోకవన ప్రదేశమునంతను చూచు 
చుండను, 


సంతానక లతలు అల్లుకొనిన వృక్షములతో, దివ్యగంధరసములతో 
అంతయు శోభావంతమై యుండెను. 


ఆ అశోక వనము నందన వనమువలె నుండెను. 

హర్మ్యములు, ప్రానాదములు అందు నిండియుండెను. 

మృగములు, షక్షులు, కోకిలలు .అంతట కలకలము చేయుచుండెను. 
అన్ని బుతువులలో పూచెడి పూవులు, పండ్లు అచ్చటి చెట్లయందు కాన 


మందరకొండ తత్త దీ పీక 494 








వచ్చుచుండెను. పూలతో నిండిన శోకనాశనములగు అశోకములు వందలకొలది 
ఆ అశోకవనమున నుండెను. 

అది కుబేరుని చైత్రరథమువలె ప్రకాశిరచుచుండెను. వివిధములగు వాస 
నలను వెదజల్లుచు, మనోహర మగు రెండవ య. యన్నట్లు 
చైత్యప్రాసాద మొకటి దగ్గరగా కన్పట్టుచుండెను. ఆ ప్రాసాదమున వేయి 
స్తంభములు గలవు. ఆ ప్రాసాదము కై కెలాసమువలి నుండెను. దాని మెట్లు 
పగడములతో నిర్మింపబడినవి. అచటి వేదికలు బంగారుతో నిర్మింపబడినవి. 
ఉన్నతమై ఆకాశమును అంటుచున్నదా యన్నట్లున్న ఆ |ప్రాసాదము, కాంతిచే 
ప్రకాశించుచు కనులను దోచుకొనుచున్నట్లుండెను. 


హనుమ ఆ చెట్టుమీదనుండి చూచుచుండగా సీతమ్మ కాన్సించెను. . 
ఆమె మలినమైన వస్త్రమును దాల్చి యుండెను. 
రాక్షస స్త్రీలు ఆమె చుట్టును ఆవరించియుండిరి. 


ఉపవాసములచే కృశించి, దీనురాలై, మరల మరల నిట్టూర్పు వదలు 
చుండెను. చాలసేపు చూచినగాని గుర్తించుటకు వీలుగాని రూపముతో 
శుక్లపక్షాదియందు చంద్రరేఖవలె మనోహరమగు కాంతి కలదై యుండెను. 

సహజమగు కాంతి కలిగియుండియు “పైన మాలిన్య మావరించి యుండు 
టచే, పొగ ఆవరించియున్న అగ్నిజ్యాలవలె భాసించుచుండెను. 

బాగుగా నలిగిన ఉత్తమమైన వస్త్రము నొకదానిని దాల్సి బురద యంటిన 
తామరపూవులు లేని తామర తీగవలె అలంకారర హితయై We ws 

సిగ్గుతో దుఃఖముతో వాడిపోయి దీనురాలె లై కుజగ్రహముచే పీ బడింపబడిన 
రోహిణివలే నుండెను. ' 

పీత కన్నీరు నిండిన ముఖము గలదై దీనురాలై ఆహారము లేక కృశిం 
చినదియై శోక ధ్యానపరయై నిత్యము దీనురాలై యుండెను. 

(ప్రియుని చూడక అప్రీయమైన రాక్షసీగణమును చూచుచున్న సీత 
స్వగణము (తనవారు) చుట్టును లేనిదై, శ్వగణము (కుక్కల గుంపు) చే 
చుట్టుకొనబడిన ఆడులేడివలె నుండెను. 

నల్లని త్రాచుపామును బోలిన జడ పిరుదులవరకు (వేలాఢుచుండెను. 


వర్షాకాలము చెళ్ళిన తరువాత నల్లని వనపంక్తితో కూడిన భూమివలె 
ఆమె జడతో గూడిన వీపు కన్సడుచుండెను. 'సుఖములనే అనుభవించుటకు 


సుందరకాండ తత్త ్యాదీపిక 495 


MEE. EN 


తగిన సీతా కష్టముల నెబుగని జానకి, దుఃఖముతో తపించుచుండగా విశా 
లాక్షి యగు సీతను జూచి హనుమ ఆమె సీతయే అని తగిన కారణములచే 
నిర్ణయించు కొనుచుండెను. 


తత్త్వదీపిక = 

ఇచట సీత మూడు రూపములతో కాననగును. 

(1) ఆమె దేవదేవుని దివ్యమహిషియైన లక్ష్మి. 

ఆమెయే సీతయె అవతరించెను. కావున దేవిగా హనుమచే ఆరాధింప 
బడును. ష్‌ 

(2) ఆమె జగన్మాత. తల్లివలె సర్వేశ్వరునకు జీవులకు మధ్యవర్తినియై 
జీవుని సర్వేశ్వరునితో చేర్చునదై యుండును. 

ఇట్లు ఘటకురాలై విభీషణునికి రామునితో కలయికకు పరోక్షముగా 
సాయపడును. 

రావణుడు వినకపోయినను భగవానుడగు రామచంద్రునితో మైత్రి చేసి 
కొనుమని ఉపదేశించి రామునితో ఘటనచేయ యత్నించును. 

(3) జీవునివలె నటించుచు పరమాత్మకు దూరమైన జీవుడు మరల 
పరమాత్మను చేరుటకు ఎట్లు ప్రవర్తింపవలెనో ఆంతరముగ ఉపదేశించును. 

బాహ్యముగ పతివ్రతయగు (స్తీ భర్తకు దూరముగ నున్నపుడు ఎట్లు 
ప్రవర్తించునో ఉపదేశించును. 

ఇట్లు సీత ఇందు భిన్నరూపములుగ కన్సట్టును కావున ఆమెను అన్ని 
రూపములతో మనము దర్శించుచు ఆమె ఇచ్చెడి ఉపదేశములను (గహింపవ 
లెను. 

హనుమ సీతను జూచి-- 

“ఆనాడు కామరూపి యగు రాక్షసుడు అపహరించి తెచ్చుచున్నపుడు 
ఏ రూపమును గాంచితినో ఆ రూపమే. ఈమె యందు కానవచ్చుచున్నది. 

పూర్ణచం ద్రముఖి, శోభన మగు కనుబొమలుగలది, నీలకేశి, వ. 
అందమైన నడుము కలది, తామర రేకుల బోలిన కన్నులు గలది అగు సీతమ్మ 
తన కాంతులచే సర్వదిక్కులను ప్రకాశింప చేయుచున్నది. 

సమస్త జగత్తునకు పూర్ణచంద్రప్రభవలె ఒప్పుచున్నది. అట్టి ఈమె నేలపై 


సుందరకాండ తత్త (దీ పీక 496 








కూర్చుండి, తాపసివలె _నియమశీలరపై, ఆడుత్రాచుపామువలె అధికముగ 
నిట్టూర్పులు వదలుచు దుఃఖముచే ప్రకాశరహితయై యున్నది. 

శోకముతో నిండిన సీతమ్మ పొగ ఆవరించి బైటకు కానరాకుండ లోప 
లనే యున్న అగ్నిహోత్ర జ్యాలవలె నున్నది. 

ఈమె సందిగ్రమగు అర్థముగల (మన్వోది) స్మృతివలె నున్నది. 

తరిగిపోయిన ఐశ్వర్యమువలె నున్నది. 

అధికమగు అవిశ్యాసముచే చెఢిన శ్రద్దవలె నున్నది. 

కార్యము ఫలింపని ఆశవలె నున్నది. 

శ శ 9 

విఘ్నములతో అడ్డుపడిన సిద్ధివలె నున్నది. 

కాలుష్యములతో నిండిన బుదివలేె నున్నది. 

ధి 

అసత్యమగు అపవాదముచే చెడిపోయిన కీర్తివలె నున్నది. 

రాముని పొందకుండ రావణునిచే హరింపబడి కృశించినదై కన్నీటితో 
నిండిన అప్రసన్నమగు ముఖముతో మరల మరల నిట్టూర్సు వదలుచున్న ఈమె 
కాలమేఘములచే ఆవరింపబడిన చంద్రప్రభవలె ఉన్నది. 

చాలకాలము క్రిందట నేర్పిన విద్య పురశ్బరణ-మరల చర్వణ లేకపోవు 
టచే శిథిలమైనచో ఎట్టు సందేహము కల్లునో అట్లు ఈమె సీతమ్మ కానా 
కాదా!" యని హనుమకు సందేహము కల్లెను. 

విశాలాక్షి రాజపుత్రి అగు ఆ సీతమ్మను జూచి అలంకార రహితయై 
యుండుటచే కొంతసేపు సందేహించినను వ్యుత్పత్తి లేనివాడు మాటాడిన 
మాటల కర్ణము తెలిసికొనినట్టు కష్టముతో సీతమ్మను గుర్తించెను. 

ఈ [క్రింది కారణములచే ఆమె సీతమ్మయే యని హనుమ ఊహించెను. 

సీతమ్మ అవయవములయందు ఏ ఆభరణము లుండునని రాముడు 
"పేర్కొనెనో ఆ ఆభరణము లన్నియు ఈ కొమ్మల పై కన్సడుచున్నవి. ఆమె 
తన ఆభరణముల నీకొమ్మ పై 'పెట్టయుండును. 

కర్ణవేష్తములనెడి చెవిదుద్దులు, శ్వదంష్ట్రము లనెడి చెవిపూలు, మణు 
లతో పగడములతో చిత్రములగు హస్తాభరణములు - ఆమెవే! 

ఈ ఆభరణములు చాలకాలము ఆమె ధరించుటచే నల్లబడియున్నవి. 
ఆ ఆభరణములు తీసిన ప్రదేశములు ఆ ఆభరణముల గుర్తులు కలిగియున్నవి. 


నుందరకొండ తత్త (దీ పీక 497 





అందుచే ఈ యాభరణములు ఆమెవే అయియుండునని అనుకొందును. 

అచట బుశ్యమూకమున ఏ ఆభరణముల నీమె పడవేసినదో అవి ఇచట 
లేవు. 

ఇచట నున్న ఆభరణములు అచటలేవు. కావున ఈ యాభరణములు 
సీతమ్మ ఎ! ఈమె దాల్చిన వస్త్రము ఆనాడు కొండమీద నగలు మూటకట్టి 
పడవేసిన వస్తమువలె పచ్చగ బంగారు రంగు కల్లియున్నది. 

ఆనాడీమె నగలకు కట్టిపడవేసిన వస్త్రము ఈమె ధగించిన వస్త్రములో 
భాగమే! 

. చాలరోజులై కట్టుకొనుచుండుటవలన ఈ చీర బాగుగ నలగిపోయినది. 

దీనిరంగు దానిరంగు సమానమే! ఈ బంగారుఛాయ గల వనిత మా 
రాముని పట్టపు రాణియే! 

ఇంతకాలము కన్సడకున్నను ఆ రాముని మనసును వీడని సౌందర్యరాశి 
ఈమెయే! 

రాముడీ మెకొజకు నాలుగు కారణములచే బాధపడుచున్నాడు. 


(1) స్త్రీ కన్సడకుండ పోయిననాడు ఆమెతో కలసియున్న మగవాడు 
ఆమెను రక్షించకుండ యూరకొనుట కారుణ్యము గల వానికి తగదు. అందుచే 
అయ్యో! ఆడుది తప్పిపోయినదే యని దయతో బాధపడుచున్నాడు. 


(2) తామే రక్షకులని ఆశయించియున్న ఆమెను ఎవరో అపహరించిన 
పుడు పురుషుడు వదిలి యూరకుండట క్రూరత్వము అని బాధపడుచున్నాడు. 

(3) అగన్నిసాక్షికముగ వివాహమై ధర్మాచరణమునకు తనకు తోడుపడు 
సహధర్మచారిణియగు పత్ని కన్సడకుండ పోయినదని శోకముతో బాధపడుచు ' 
న్నాడు. 

(4) (పియురాలు కన్పడకుండ పోయినదని కాముముచే బాధపడుచు 
న్నాడు. 

ఇట్లు సీత విషయమున రాముడు 

(1) కారుణ్యము, (2) ఆన్ఫశంస్యము, (3) శోకము, (4) కామము 
అను నాలుగుకారణములచే పరిత పించుచున్నాడు. 

“స్తే (పణ ప్రేతి కారుణ్వొల్‌ ఆగితే త్యాన్ఫుళంన్వాతః 

వత్తీ నేతి శోకేన (పీయేతి మదనేన చ” (సుంట. 15.50) 

(స్రీయని కారుణ్యము, ఆశ్రితురాలని ఆనృ్ఫశంస్యము, పత్నియని శోకము, 


సుందరకాండ తత్త (దీ పీక 498 





(పియురాలని కామము అను నీ నాలుగు రాముని బాధించుచున్నవి. 
అంతేగాని కేవల కామపరవశుడై రాముడు బాధపడుటలేదు. 
హనుమ సీతనుజూచి ఇంకను ఇట్లనుకొనుచుండెను. 


“ఈమె రూపము, అంగప్రత్యంగముల సౌష్టవము రామునికి తగియు 
న్నది. ఆ రాముని రూపము ఈ అసితేక్షణకు తగియున్నది. ఇంతటి 
సౌందర్యము, అనురాగము కల్షియున్న ఈ దంపతులు ఒకరి నొకరు విడిచి 
ఇంతకాలము ఎట్లు బ్రతికియున్నారో తెలిసినది. 

“అస్యా దేవ్యా మనస్త స్మిన్‌ తస్య చాస్యాం ప్రతిష్టితం 

తేనేఒయం స చ ధర్మాత్మా ముహూర్త మపిజీవతి.” 

(సుంద. 15.52) 

ఈమె మనసు ఆ రామునియందే యున్నది. ఆ రాముని మనసు 

ఈమెయందే ఉన్నది. అందుచే వీరు ఒకరి మనసు వేరొకరియందుండుటచే 

జీవించియున్నారుగాని, ఎవరి మనసు వారిలోనే యున్నచో క్షణకాలము కూడ 
జీవింపరు. 

హనుమ మాల్యవత్సర్వతమందు సీతావిరహముతో బాధపడుచున్న రాము 
నిజాచి “ఏమి ఈ శ్రీరాముడు! ఆడుదానికై ఇంత విలపించుట ఏమి? 
వసిష్టుని శిష్యుడు ఒక 'స్తీకై ఇంత అగుచున్నాడేమి” యని మనసులో కొద్దిగ 
పరిహాసముగ భావించెను. 

కాని ఈనాడు సీతమ్మయొక్క సౌందర్యాతిశయమును . చూచి విశేషజ్ఞ 
డగు హనుమ-- 


“దుష్కరం కృతవాన్‌ రామః హీనో య దనయా (ప్రభుః 
ధారయ త్యొత్మ నో దేహం న శోకే నానవీదతి.” 

(సుంద. 15.53) 
“దుష్కరం కతనాన్‌ రామః య ఇమాం మత్తకొశినీం 
సీతాం వినా మహాబాహుః ముహూర్త మపీబీవతి.” 

(సుంద. 15.54) 
“ఈమెకు దూరమై రాముడింతకాలము శరీరము నెట్లు నిలపెట్టుకొ 

నగల్లినాడో! చాల 'దుష్కరమైన పనిని చేసినాడు; శోకముతో శరీరము 


(కుంగియుండవల సి యుండెను. శాని కఠినుడు గనుక బతికియున్నాడు” 
అనుకొనెను. 


సుందరకౌొండ తత్త దీ వీక 499 





ఇట్లు హనుమ సీతను జూచి ఆమె రూప వైభవమునకు ఆశ్చర్యమును, 
ఆనందమును పొంది- 


“ఇంతటి సౌందర్యవతిని, పతివతాధర్మమున సాటిలేనిదానిని పొందిన 
రాముడెంత ధన్యుడో!” 
అని ఒకసారి మనసులో రాముని తలంచుకొని ప్రశంసించెను. 
ప్రశంసింపదగిన శీలసౌందర్యములు గల సీతమ్మను, గుణాభి 


106 రాముడగు శ్రీరాముని తలంచుకొని హనుమ కన్నుల నీరు 
నిండినవాడై సీతమ్మను గూర్చి ఇట్లు విల పించెను. 


వసిషాదులచే శిక్షితుడైన లక్ష్మణునిచే గౌరవింపబడునదియు, రామునికి 
(ప్రీతిపాత్రురాలును అగు సీతమ్మకూడ దుఃఖముతో బాధపడుచున్న దనినచో- 


కాలో హి దురత్మిక్రమః” (సుంద. 16.3) 
“ఎవ్వరికైనను కాలము మీరరానిది” అని తెలియుచున్నది. 
తత్త ్యదీపిక :- 


తానే రకకుడని నమ్మి, తన్నాశయించి యున్నవారిని రకించుటలో 
(PS తప 
పట్టుదలగల రామునియొక్క పూనిక నెజింగినది పీత. 
రాముడు పొరపడినను తాను పొరపాటుపడని ధీమంతుడగు లక్ష్మణుని 
ధీవైభవము నెజింగినది సీత. 


“అందుచేతనే వర్తాకాలములో కూడ గంగ కలతచెందనట్టు కలత చెంద 
కుండ నున్నది.” 


(తత్త ్యదీపీక :). 

సంసారములో బంధింపబడి భగవత్సాప్తికై ఆర్తిపడుచున్న జీవునకు 
శోకము కలుగకుండ ధైర్యము కలిగించునవి రెండు 

(1) భగవంతునియొక్క వ్యవసాయము - పట్టుదల. 

(2) ఆచార్యుని జ్ఞానవైభవము - 

“నీ వాడను అనిన వానిని అభయమిచ్చి రక్తించుటనావతము” అని 
భగవంతుడు పల్కెను, 

“స క్ర దేవ ప్రపన్నాయ తవాన్మీతి చ యాచతే 

అభయం నర్హభూతేభ్యో దదామ్యే తదుతం నుమ.” 

(యుద్ద, 18.33) 


నుందరికొండ తత్త దీ పీక 500 





అను భగవద్యాక్యము మనకు శరణము. 

దండకారణ్యమున బుషులు శరణుపొందినపుడు సీతమ్మ వారింపప్రయ 
త్నింపగా రాముడు- 

“అప్పుహం జీవితం జసహ్వాం త్యాంనా నీత్తే స్‌లక్ష శ్రణొమ్‌ 

నతు (ప్రతిజ్ఞాం నంటశుత్వ బెహ్మణేభ్యో విశేషతః” 

(ఆర. 10.19) 

“ఆశితులకు ఒనర్చిన ప్రతిజ్ఞను పాలించుటకు అవసరమైనచో జీవిత 
మునైనను, సీతనైనను, లక్ష్మణునైనను విడువగల”నని పల్కిన పట్టుదలయే 
జీవులకు శరణము.” 

ధీమంతుడగు లక్ష్మణుని ధీశక్తిశరణము. మాయామృగము ననుసరించి 
రాముడు వెళ్ళబోవుచున్నపుడు ఆ మృగము - మృగముకాదు, మారీచుడని 
ఉపదేశించినవాడు, అన్వేషించినపుడు సాయపడి రక్షింప (పేరణ చేయువాడు 
దీమంతుడగు లక్ష్మణుడు. అట్టి లక్ష్మణుని జ్ఞానము శరణము. 

భగవంతుడు ఆశ్రితులను రక్షించు పట్టుదల గలవాడు. ఒకవేళ వారి 
కర్మము ననుసరించి భగవంతుడు ఉదాసీనుడై యున్నను ఆచార్యుడు రక్షింప 
చేయ: యత్నించును. 

ఇచట సీతమ్మ క్షోభ పొందకుండటకు కారణమును సూచించుచు 


జీవులు ఈ బంధములో నుండియు శోకింపకుండుటకు ఎట్టుండవలెనో 
ఉపదేశించుచున్నది. 


“రామన్వ. వ్యవసాయజ్ఞా లక్ష ణన్య చ దీమతః 

నాత్వర్థం క్షుభ్యతే దేవీ గంగేన జలదాగమే.” (సుంద. 16-4) 
(1) రాముని' శరణాగత రక్షణ వ్యవసాయము 

(2) ఆచార్యుని ధీవైభవము 

మనకు శరణములని నమ్మియుండిన కలత చెందరు. 


హనుమ సీతమ్మను జూచి సీతారాములయొక్క అన్యోన్యాను రూష్య 
మును ఇట్లు భావించెను. ( 


“తుల్వశీలవయోవృత్తాం తుల్యాభిజనలక్త లాం 
రాఘవో 2.ర్గతి వెదీ హీం తం చేయ మసీతేక్షణా.” 
(సుంద. 16-5) 


నుందరకొండ తత్త దీపిక 850] 





వధూవరులకు- 

(1) శీలము, (2) వయసు, (3) వృత్తము (4) అభిజనము, (5) 
లక్షణము 

అనునవి తుల్యములై యుండవలెను. 

(1) శీలము = అలనాటు - స్వభావము 

సీతారాముల స్వభావము దీటుదీయనిది. 

శ్రురాముడు 'ఆకితరక్షణకీలుడు. 

తన్నాశ్రయించిన కాకికి, (గద్దకు, పల్లెవానికి, బోయతకు, వానరునకు, 
క అభయ మొసంగి రక్తించినవాడు శ్రీరాముడు. 

సీత నిరే పక్షముగ రక్షించు సం. కలది. 

రక్షింపదగినవారు తన్ను సరస మన్‌ ప్రార్థింపనక్కర లేకయే తనంత 
తాను రక్షీంచెడి స్వభావముగలది సీత. తనను హింసించుచున్న రాక్షస స్త్రీలను 
తానై రక్తీంచిన కరుణామయి. 

అందుచే సీతారాముల శీలము సమొనము. 

(2) వయసు 

సీతారాములకు సరిపడి యున్నది. 

రామునికి ఇరువది నాలుగేండ్లు నిండినపుడు, 

సీతకు పదునెనిమిదేండ్లు నిండీయున్నట్లు 

మనకు తెలియుచున్నది. ఆది వధూవరులకు తగిన వయస్సు. 

(3) వృత్తము = నడువడి. - 

సీతారాముల నడువడి సమానముగా నుండును. ఒకరి నొకరు విడిచి 
యున్నపుడు ఒకరి పై య. ఒకరికంట నొకరు ఎక్కువగా బాధపడిరి. ఇట్లు 
భర్తగా రాముడు, పత్నిగా పీత చక్కని నడువడిని (పదర్శించిరి. 

(4) అభిజనము = వంశము 

శ్రీరాముడు ఇక్లాకువంశమునకు చెందినవాడు. 

సీత విదేహ రాజవంశమునకు చెందినది. 

(5) లక్షణము = రూపము 

రూపము రామునకును సీతకును పరస్పరము సదృశము. 

ఇట్లు “వారి దాంపత్యము అన్యోన్యము తగియుండెను.” అని ప్రశంసించెను 


మందరకాండ తత్తదీసీక 502 





తత్త ్యదీ పీక ౯ 
పై శ్లోకములో సీతారాము లన్యోన్యము తగినవారని హనుమ ్రశంసిం 


ఇందులో- (1) శీలము, (2) వయస్సు, (3) వృత్తము, (4) అభిజ 
నము, (5) లక్షణము. 

అనునవి ఇద్దరకు సమానములు, 

అతడు రాఘవుడు, ఈమె వైదేహి. 

రాఘవుడు = రఘువంశమున జన్మించినవాడు రాముడు. 

wp యాగమును చేసి బ్రాహ్మణులకు సర్వస్వము నర్సించి 
గురుదక్షిణ యాచింపవచ్చిన _ కౌత్సునికొటి కై మంత్రజపముచేసి. కుబేరుని 
జయించుటకు పోవలెనని రఘువు సంకల్సించెను. అంత కుబేరుడే బంగారు 


వాణెములను వర్షించెను. వాటి నన్నింటిని కౌత్సునకే ఒసంగి తీసికొని పొమ్మని 
రఘువును, తాను కోరినదానికంటె అధికము వలదని కౌత్సుడును పట్టుపట్టిరి. 


ఇట్లు తనయొద్ద లేకపోయినను కోరినవారి కోర్కెలకంటు అధికముగా 
ఒపంగెడి దాత రఘువు. 

అట్టి ఉదారుడగు ధఘువుయొక్క వంశమున జనించినవాడు రాముడు. 

వైదేహి = దేహమును కూడ తనదిగా భావింపని మహాజ్ఞానులగు విదే 
హుల వంశమున జన్మించినది వైదేహి. 

ఆని, ఇంతవరకు సీతారాముల సాదృశ్యమును చూపించెను. 

తంి అని రామునకు 

“ఇయం అని సీతకు. 

సర్వనామములను ప్రయోగించెను. 

రాముడు తత్‌” శబ్దముచే చెప్పబడువాడు. అనగా పరబ్రహ్మమని 
యర్థము. | 

ఇయం అనునది లక్షీ వోచకము. 'ఇ'కారము లక్షీ వాచకము. 

ఇట్లన్నియు ఇద్దరకు సమానముగా చెప్పి చివర- 

అ సీతేక్షణా” 
అను పదమును సీతకు అధికముగా వాడెను. 
“నల్లని చూపులు” గలది పీత. 


నుందరకొండ తత్త (దీ పీక 503 


_- 


న్మేతసౌందర్య మే en అధికము. ఈ నేత్రసౌందర్యమును భావిం 

చియే వ నిదే 1 జీవింపలేనని రాముడు బాధపడెను. 

ఈ సుందరకాండలో సీతమ్మ నేత్రసౌందర్యము, చిరునవ్వు యొక్క 
అందము సూచింపబడుచుండును. 

కఅసీతేకణా, విశాలాకీ, శుచిన్మ తా” 

bn a 

అను పదములు సీతకు అధికముగా వాడుచుండును. 

ఇందామె నేత్రములకు గల నల్లదనము, వైశాల్యము, చిరునవ్వులో గల 
పవితత కన్సట్టును. 

\ కు 

ఆమె నేత్రములు బాహ్యముగ విశాలముగ నుండి నల్లదనము కలవి. 
ఆందుచే అందమైనవి. 

ఆమె తనను హింసించు రాక్షస స్త్రీలపై కూడ కోపమును తెచ్చుకొనుట 
ఎరుగదు. కంటితుద ఎరుసెక్కుట లేదు. పరమ దయావుయి. చల్లనితల్లి. 
తనకు రు చేసినవానిని గూడ పుత్రునిగా భావించెడి బాదార్యము 
'కలది. అందుచే సీ సీతమ్మయొక్క కన్నులలో గల చల్లదనమే నల్లదనము. ఆ నల్ల 
దనమే వాత్సల్యము. ఆ వాత్సల్యము గల చూపులే సీతమ్మకు రామునికంపె 
విశేషము. 

అందుచే సుందరకాండలో తనను చుట్టుముట్టి హింపించుచున్న రాక్షస 
స్త్రీలపై పైగాని, తనను అపహరించి తెచ్చిన రావణునిపైగాని ఆమెకు కోపమువ 
చ్చినట్లు కన్సట్టదు. 

భగవానునికంటె లక్ష్మికి గల వాత్సల్యము ఈ విశేషమే! 

సర్వేశ్వరుడు, జీవుడు చేసిన అపరాధములను క్షమింపడు. తదనుగుణ 
ముగా నిచ్చును. ఆతడు నిగ్రహమునకు = అన్నుగహమునకు కూడ సమర్జుడు. 

కాని, లక్ష్మి అనుగ్రహమునే తప్ప నిగ్రహము నెజుగదు. ఆమె నొత్స 
ల్యస్వభావ. అందుచే ఆమె స నల్లనివి, విశాలములు. 

ఆట్టే లక్ష్మీ స్వభావమే ఇచటి సీత స్వభావము. 

ఇట్లు సీతమ్మను జూచి, రాముని మనసులో తలంచుకొని, ఇట్లనుకొనెను. 

ఈ 'విశాలాక్షికొల కే మహాబలుడగు వాలిని రాముడు చంపినాడు. రావ 
ణునితో తుల్యుడగు కబంధుని చంపినాడు. విరాధుని హతమార్చినాడు. జనస్థా 


వనమున ఆగి శి భోపములగు పదునాలుగు వేలమంది రాక్షసులను, ఖరదూషణ 
త్రికిరులను ల 1 


నుందరక్షాండ తత్తదీపీక 504 





అహా! ఈమెకొజ కే గదా! వాలి పాలించిన ఇతర వానర దుర్లభమగు 
ఐశ్వర్యమును మా సుగ్రీవుడు పొందినాడు. 
ఈ విశాలాక్షి కొజ కే నేను సముద్రమును దాటి ఈ లంకాపురిని 
జూచితిని. 
సముద్ర పరివేష్టితమగు భూమండలము నంతనే కాదు, జగత్తునంతను 
ఈమెకొజ కు తలక్రిందులు చేసినను తగుననియే నా కనిపించుచున్నది. 
“రాజ్యం నా త్రిషు లోకేషు వీతా వా జనకొత్త జా 
(త్రైలోక్య గాక నకలం నీతాయా నావ్రుయాత్‌ కలామ్‌” 
(సుంద. 16.14) 
మూడు లోకముల సామాజ్యము నొకవంక, న కడుగు సీతమ్మ 


నొకవంక ఉంచినచో మూడులోకముల సామ్రాజ్యము సీతమ్మకు ఒక అంశ 
మునకు కూడ సరిపడవు. 

ఈమె మహాత్ముడు, ధర్మశీలుడు అగు మిథిలాధిపతి యగు జనకుని 
కుమార్తె యగు సీత. భర్తయందు దృఢమైన భక్తి కలది. ఆనాడు జనకుని 
యజ్ఞభూమిలోని రేణువులు పద్మ రేణువులవలి ఆమె కంటి యుండును. 

పరాక్రమశాలి, సాధుస్వభావుడు అగు దశరథుని సెద్దకోడలీమెయే! 

ధర్మజ్ఞడు, కృతజ్ఞడు అగు రాముని (ప్రియురాలు, అట్ట యీమె రాక్షస 
(స్త్రీల వశమున నున్నది. ఆహా! ఏమి యాశ్చర్యము! 

సర్వభోగములను విడచి భర్తయందు గ్రేమచే కష్టమనియైన ఆలోచింప 

కుండ నిర్ణనమగు వనమున ప్రవేశించినది ఈమెయేగదా! 

భర్తశుశూషయందే ఆసక్తిగలదై ఫలమూలములను తిని యానందిం 
చుచు అడవిలోకూడ ఇంటిలోనున్నట్పే “ప్రీతితో నుండినది. 

ఈమె మాటాడునపుడు ఎన్నడును చిరునవ్వు తొలగుటలేదు. ఆపదలను 
పొందుటకు తగని యామె ఇంత ఆపదను ఓర్చుకొనుచున్నది. 

ఇట్టి శీలవతియగు ఈమెను రాముడు మరల పొంది రాజ్యము పోయిన 
రాజు రాజ్యమును పొంది ఎంత ఆనందించునో అంత ఆనందించును. 


కామభోగములు లేవు, బంధువులులేరు. అయినను రామునియందు 
“పీతిచే రాముని పొందవలెనను కోరిక కల్లి తన శరీరమును నిల్పుకొనుచున్నది. 


నుందరకొండ తత్త ఎదీ పీక 505 





“నైెషా పశ్యతి రాక్షసః నేమాన్‌ పుష్పఫలద్రుమాన్‌ 
ఏక హృదయా నూనం రాను మే వాను పళ్వతి.” 
(సుంద. 16.25) 

ఈమె రాక్షస స్త్రీలను చూచుటలేదు. పుష్పవృక్షములను గాని, ఫల 
వృక్షములనుగాని “కాంచుటలేదు. రామునియందే "మనసు నిల్పి రామునే 
చూచుచున్నది. 

తత్త దీ పీక $- 

ఇది ధ్యానదశ :- 

సీతయున్న వనము అశోకవనము. ఇది శోకరహిత స్థితి. 

బంధములో నుండి అశోకవనమున నున్నది. ఈ అశోకము సవికల్ప 
సమాధి. 

ఒకే వస్తువును తలంచుచు, ఇతర వస్తువులు చూడక అన్ని వేళల అంతట 
ఒకేవస్తువును గాంచుట ఈ  దశయం దేర్ప్చడును. విషయముల నుండి 
మనసు వెనుతిరిగి భగవంతునే సర్వత్ర జూచుచు ధ్యానించెడి ఈదశలో శోక 
ముండదు. బాహ్యముగ పచ లన ఆంతరముగ కల సియుండును. 


వాని బాహ్య సంశ్లేషము నపేక్షించును. ఇట్టి దశ పొందిననాడే భగవత్సం 
శ్లేషమునకు యోగ్యత కల్లినట్లు భావింపబడును. 


స్త్రీకి నగలన్నిటికంటె 'నగయైనవాడు భర్త. ఆతడు లేక ఈమె ప్రకాశిం. 
చుటలేదు. 


ఈమె దగ్గరలేకపోయినను రాముడు ట్రతికీయుండియేయున్నాడు. ఎంత 
దుష్కరము! తొమరపూవులు పోలిన నేత్రములు కల్షిన ఈ సీత దుఃభించు 
చుండగా జూచి నామనసు కూడ బాధపడుచున్నది. 


అని హనుమ బాధపడెను, 
తత్త్వధదీపిక :- 
హనుమ తన బాధను శబ్దములలో కూడ ఆవిష్కరింపచేయుటకు “క్ష (క్త 
కారము ఎక్కువసార్లు వచ్చునట్లు ఈకిందివిధముగా అనుచున్నాడు. 
“క్షతి్షమా వుష్కరసన్లి భాక్డీ 
యా రక్షితా రాఘనలక్ష ఈ కొభ్వామ్‌ 


నుందరకాండ తత్త్వదీపిక 506 


సా రాక్ష నీభిః నిక్షతేక్షణాభి: 

షో అ హో శ్లో ఇ 

సంరక్ష ఫలే సంప్రతి వృక్షమూలే, (సుంద. 16.29) 

ఈ శ్లోకములో ప్రతిపదమున “క్షి కారము కలదు. ఈ ఉచ్చారణము 
యొక్క క్లేశము, హనునుయొక్క మనఃక్తేశమును సూచించును. 

భూమిని పోలిన ఓరిమి గలది, తానురలను పోలిన కన్నులు గలది, రామ 
లక శ్రైణులచేత రకింపబడునది అగు సీత నేడీచెటు మొదట వికృతేక్షణలగు 
ల SS ళు చ్‌ 
రాక్షస 'స్తీలచే రక్షింపబడుచున్నది. 
ర్‌ ల్‌ 

మంచునకు రాలిపోయిన ఆకులు, పువ్వులు గల తామరతీగవలె శోభ 
లేనిదై వ్యసన పరంపరచే పీడింపబడుచున్నదై, మగచక్రవాకము తోడుగా లేని 
ఆడుచక్రవాకమువలె ఈ జనకరాజసుత దీనావస్థను పొందియున్నది. 

పూలతో నిండిన ఈ అశోకవనములు ఈమెకు అధికముగ శోకమును 
కల్గించుచున్నవి. వసంతర్తువున చంద్రుడు కూడ చల్లని కిరణములు గలవాడై 
ఆకాశమున కన్పట్టుచున్నాడు. 

ఈవిధముగ హనుమ, రాముని గూర్చి, సీతమ్మను గూర్చి పెక్కుభం 
గుల ఆలోచించి ఈమె సీతమ్మయే! యని మనస్సున నిశ్చయించుకొన్న వాడై 
ఆ వృక్షమునందు కూర్చుండియుండెను. 

తత్త వది పీక ;= 





17 ఈ రాత్రి లంకాపురి నన్వేషించుటకు బయత్రేరగనే చంద్రుడు 
సహాయముచేయుచు ఉదయించినట్లు సూచించెను. 


తరువాత -లంకాపురిని అన్నే షించునపుడు చంద్రుడు మధ్యంగతుడై 
యున్నట్లు వర్ణించెను. 
౧ ౯ | 
ఇపుడు మరల హనుమ సీతను దర్శించునపుడు చంద్రుడు ఆకాశము 
యొక్క పరభాగమును చేరినట్టు సూచించెను. 
“(పజగామ నభళ్చుందో హంసో నీల మివోదకమో 
(సుంద. 17.1) 


“హంస నల్లని ఉదకములో పోవుచున్నట్లు ఆకాశమున చంద్రుడు పోవు 
చుండెను అని వర్ణించెను. 


తత్త దీ పీక :- 
చీకటిలో వస్తువును దర్శింపచేయువాడు చందుడు. అకే భగవంతుని 


నుందోరకొండ తత్త (దీ పీక 507 





దర్శించుటకు మననము, ధ్యానము, దర్శనము అను మూడు దశ లుండును. 


లంకలో సీత యున్నదని సంపాతివలన వినినాడు హనుమ. అది శ్రవ 
ణదశ. ఈ దశ కిష్కింధకాండలో చెప్పబడినది. 


కేవలము సుందరకాండలో మనన, ధ్యాన, దర్శన దశలు చూపబడినవి. 


(1) లంకలో ప్రవేశించి సీతమ్మను వెతకవలెనని నిశ్చయించుకొని 
హనుమ బయళ్టేరెను. ఈ దశలో చంద్రుని వెన్నెలవంటి జ్ఞానము విశదముగా 
నుండును. ఇది మననదశ,. 

(2) తరువాత హనుమలంక నన్వేషించును. ఇతరమైన వానిని వేని 
నిచూడక సీతమ్మనే తలంచుచు అంతట తిరుగును. ఇపుడు చంద్రుడు 
మధ్యకు వచ్చి నిలచెను. 


ఆచార్యు డొసంగిన ఆత్మ యాథాత్మ్యజ్ఞానముచే దానినే ధ్యానించుచు 
అన్వేషించెను. ఇది ధ్యానదశ. 

(3) దీని తరువాత హనుమ అశోకవనమున ప్రవేశించి సీతమ్మను 
దర్శించును. ఇచ్చట మరల చంద్రుడాకాశమున సాగుచున్నట్లు వరింపబడెను. 

md ౯౨ 

ఇది దర్శనదశ. 

ఈమూడుదశలలో మొదట జ్ఞానము విశదమైయుండును. తరువాత 
విశదతరమై యుండును. తరువాత విశదతమమై యుండును. 

చంద్రుడు సొచివ్యము చేయుచుండ ఆచెట్టుమీదను కూర్చుండిన హనుమ 
పీతమ్మను చూచుచుండెను. ఆమె బరువుతో నిండిన పడవవలె శోకభారముచే 
దుఃఖమనెడి జలములో మునుగుచున్నట్లుండెను. 

ఆమెకు దగ్గరగా భయంకరరూపలగు రాక్షస్నస్తీ లుండిరి. 

ఏకాకి, ఏకకరి, అకర, శంకుకర, అతికాయ, ధ్వస్త కేశి, అకేశి, కేశకంబ 

ల్‌ oa రాతి ళా | 
ళధారిణి, లంబక్షర్ల, లంబోదర, లంబో ప్పి, చుబుకోప్పి, లంబాస్య, లంబజానుక 
మున్నగు వికృతరూపలగు రాక్షసస్తీలను చూచెను. 
తం 

తత్త నదీ పిక కా 

ఆవరించియుండు ఆసురచిత్తవృత్తులే ఈ రాక్షస స్తీలు ఇంద్రియ 
(పవృత్తులలో అభిన్యక్తమగు ఈ చిత్తవృత్తులను భిన్న భిన్న నామములతో 
ఇందు మనకు చూపిరి. ఆయా ఇంద్రియముల (పకోపమధికముగా నుండిన 
వారిని ఆయా ఇంద్రియముల నామములతో వ్యవహరింపవచ్చునేమొ! కంటిలో, 
చెవిలో, కడుపులో, ముఖములో వికృతములగు వ్వాపారములు గలవారు ఏకాకి 


నుందరకొండ తత్తదీపిక 508 





ఏకకర్ణ- మున్నగు నామధేయములతో వ్యవహరింపబడవచ్చును. ఆత్మ భగవదభి 
ముఖమై ప్రవర్తించునపుడు ప్రతిబంధకములై హిం సించెడి చిత్తవృత్తులే రాక్షస 
స్త్రీలు. 

ఆ స్త్రీలు సతతము క్రోధముగలవారలై, కలహ్నపియులై, వికృతాననలై, 
మాంస మద్య పియలై ఉండిరి. నారు మాంసమును, రక్తమును ఒడలి నిండ 
పూసికొని యుండిరి. వారిని చూడగనే భయముకొల్పగా ఒడలు గగుర్చొడు 
చుచుండిను. 

హనువు కూర్చుండిన ఆ శింశుపావృక్షము లౌవైన మొదలు గలది. 
దానిచుట్లు రాక్షస స్రీలు కూర్చుండిరి. 

రలు య 

"ఆ చెట్టుక్రిందను కూర్చుండిన రాజపుత్రియగు సీతాదేవిని లక్షీ శ్రైవంతు 
డగు హనుమ చూచుచుండెను. సీతాదేవిని స్పష్టముగా దర్శించిన హనుమ 
“లకీ శ్యవంతుడు.” 

ఓ 

సీత కాంతిహీనమై శోకసంతప్తయై, మాలిన్యముతో నిండిన, క్లేశములు 
కలదై, పుణ్యము క్రీణించుటచే భూమియందు పడిన తారకవలె నుండెను. 

తత్త దీపిక :- 

సీతమ్మకు ఇందు చూపిన ఉపమానములు చాల ప్రత్యేకమైనవి. సీకి 
అటువంటి ఉపమానములను ఏ కవియు ఏ కావ్యములోను ఉపయోగింపలేదు. 

ఆమెను స్మ ఏతి సిద్ధి, ఆశ, బుద్ధి, కీర్తి, పూజ, విద్య, వాక్‌, అన్నీఇభ, 
"తారక మున్నగువానితో పోల్బును. 

ఇందు కొన్ని కాంతిమంతములై తాత్కాలికముగ మాలిన్య మావరించి 
నవి. కొన్ని రూపరహిత పదారములు. ఇందు కొన్ని లకీ గ్‌ నామములు. 

థి యలు 
విద్య, వాక్‌, కీర్తి మున్నగునవి లక్ష్మీనామములలో నున్నవి. అట్టి 
3 AY ళు 
సీతమ్మను హనుమ చూచుచు ఇట్లనుకొనుచుండెను. 

“ఈమె దీనవదనయ్టై యున్నను భర్త తేజస్సుచే అదీనయ్రై ఒప్పుచున్నది. 

ఈమె తనశీలముచేతనే రక్షింపబడుచున్నది. 

ఈమె లేడిపిల్లవలె బెదరుచు ఇటునటు చూచుచున్నది. 

శోకముతో నిండిన నిట్టూర్పులతో, చూచుచున్న వృక్షములను దహించు 
చున్నదా అనునట్టున్నదడి. 

శోకములయొక్క సమూహము ముద్దకట్టి యున్నదా అనునట్లున్నది. 

య ఠి లా 
ఉవ్వెత్తుగ పైకి లేచిన దుఃఖపు కెరటమువలె నున్నది. 


నుందరకాండ తత్త దీపిక 509 





రూపు దాల్చిన ఓరిమివలె నున్నది. 

అట్టి సీతను చూచితిని” అని హనుమ మనసులో సంతో షించెను. కన్ను 
లనుండి ఆనందబాష్పములను రాల్చెను. రామునకు నమస్కరించెను. సీతను 
చూడగల్షితినని పొంగిపోయెను. ఆ చెట్టు యొక్క ఆకుల గుబురులలో 
హనుమ దొగియుండెను. 

ప్రై హనుమ అట్లు చెట్టుపై కూర్చుండి పూచిన పూలతో నిండిన 

వనము నంతను చూచుచుండిను. అప్పటికి రాత్రి కొంచెము మిగిలియుండెను. 

తత్త ్యదీపీక :- 

ఈ ర్మాత్రులే జన్మపరంపర. 

రాత్రి = చీకటి యావరించి, ఉన్నవస్తువు ఉన్నట్లు కన్సడని సమయము. 

అజ్ఞాన మావరించి సద్వస్తువగు ఆత్మ కన్సడకుండచేయు జన్మమే రాత్రి. 

అట్టి జన్మ లెన్నో గడచిన తరువాత భగవంతుని యందాభిముఖ్యము ' 
కల్లి, భగవంతుని విడిచి ఉండలేనని వేదన కల్లి, ఆతనిని పొందలేదే యను 
ఆర్తికల్గును... 

అపుడు భగవదనుగ్రహముచే లభించిన జ్ఞానముగల ఆచార్యుడు మనకు 
లభించును. ఆపుడు సత్త్వగుణము వృద్ధిపొందియుండును. ఆ సత్త్వగుణ మే 
వెన్నెల. 

అపుడే సాధకుడు ఆత్మాన్వేషణము చేయును. ఆచార్యుడు శిష్యాన్వేష 
ణము చేయును, ఇట్టి అన్వేషణ మే హనుమ దన్వేషణము. 

ఇది సాగిన రాత్రి ఒక జన్మము. సాయంకాల మన్వేషణ మారంభమైనది. 
కొద్దిపాటి రాత్రి మిగిలియుండగా ఉషఃకాలమున హనుమ సీతాదర్శనముచేసి 
మాటాడును. 

ఇట్లు జీవితములో సాధనక్రమమును ఈ హనుమ దన్వేషణము సూచిం 
చును. 

భగవంతునకు దూరమై పొందవలెనని కోరికకల్లి ఆర్తి కల్షియున్న జీవుడు 
ఎట్టుండవలెనో సీతమ్మ స్థితి సూచించును. అట్టి స్థితిలో ఆత్మ మనసుతో 
పడెడి ఘర్షణ సీతారావణ సంవాదములో మనకు కన్పట్టును. దీనికి తట్టుకొని 
ఎదిరించి నిలచినగాని గురువు అనుగ్రహము లభించి భగవత్వొొప్తి కలుగదు. 
సీతారావణ సంవాదమై రావణుని ధిక్కరించి సీత నిలబడిన తరువాత హనుమ 
సీతతో మాటాడును. ముముక్టువగు జీవునకు మనసుతో కలిగెడి సంఘర్షణ 


-నుందరకొండ తత్త (దీ పీక Rr 510 
i TT TT TE TCT gl 
మే ఇపుడు సీతారావణ సమావేశమున మనము చూచెదము. 


తెల్లవారుజా మైనది. 

వేదవేదాంగముల నధ్యయనము చేయుచు యజ్ఞానుషానము చేయు 
చున్న బ్రహ్మరాక్షసులయొక్క వేదఘోషులు హనుమకు వినబడెను. 

మనోహరములగు మంగళవాద్యధ్వనులతో మహాబాహువగు దశ గీవుడు 
మేల్కొనెను. 


రాక్షసేందుడు సగము జారిన మాల్యములతోను, వస్తములతోను 
మేల్కొనిన వెంటనే సీతమ్మను తలంచెను. ఆమెయందుగల తీవ్రమైన కామ 
ముచే ఆతడు దానిని లోపల అణచుకొని యుండలేక పోయెను. వెంటనే 
విచిత్ర పుష్పఫలవృక్షసంకులము, నానా మృగగణాక్తీర్ణము, విచిత్రము అగు ఆ 
అశోకవనమును (ప్రవేశించెను. 

ఆతనివఎంట వందమంది దేవకాంతలు, గంధర్వకాంతలు అనుగమించి 
వచ్చిరి. కొంతమంది ఆతని కిరుపార్శ్ళ ముల కాంచనదిపములను పట్టుకొనిరి. 
కొందజు స్త్రీలు వాలవ్యజనములను, మరికొందరు తాళవృంతములను దాల్సిరి. 
బంగారు కలశములతో జలమును పట్టుకొని కొందరు వెనుక నడచుచుం 
డిరి. మద్యముతో నిండిన రళ్నమయ పాత్రను పట్టుకొని ప్రక్కను కొందజు 
నడచుచుండిరి. రాజహంసవలిె, పూర్ణచంద్రునివలె తెల్లనైన బంగారుదండము 
గల ఛత్రమును [గ్రహించి వేరొకతె వెనుకను వచ్చుచుండెను. నిద్రమత్తుతో 
బరు జన కన్నులుగల రావణుని భార్యలు మెరుపులు మేఘమువెంట వచ్చినట్లు 
ఆతని ననుసరించి వచ్చిరి. 

ఆ స్త్రీల హారకేయూరములు ఇటునటు చదరినవైయుండెను. ఒడలికి 
పూసికొనిన చందనాదులు చెరిగియుండెను. ముఖములు చెమర్చియుండెను. 
మద్యపుమత్తు, నిద్రమత్తు వదలక _ తిరుగుడుపడుచున్న కన్నులతో, చెదరిన 
పూవులతో, జల్లుకొనిన జుత్తులతో ఆ (స్తీలందరు ఆతని ననుసరించి వచ్చు 
చుండిరి. 


ఆ రావణుడు కామపరాధీనుడై సీతయందాసక్తమైన మనసు గలవాడై 
మదముతో మెల్లగా నడచి వచ్చుచుండెను. 

చెట్టు పై కూర్చుండిన హనుమకు ఆ (ప్రీలయొక్క మొలనూళ్ల కాలి 
యందెల చప్పుళ్ళు వినిపించెను. 


ముందు అనేకములైన దీపములు (పకాశించుచు వచ్చుచుండ నాని 
వెనుక వచ్చుచున్న అప్రమేయ బలపౌరుషములుగల రావణుడు హనుమకు 


నుందరకొండ తత్తదీపీక 511 





అమృతమును మథించగా వచ్చిన నురుగును బ్లోలిన తెల్లని వస్త్రమును 
ఆరావణుడు ధరించియుండెను. పైనుండి జారిన ఉత్తరీయమును విలాసముగ 
తీసి భుజకీర్తిపై వేసికొనుచుండెను. 


హనుమ చెట్టు పైనుండి ఆ రావణుని (స్త్రీలను, రాక్షసాధిపుని జూచు 
చుండెను. “ఓహో! ఈతడా రావణాసురుడు అని మహా తేజశ్ళాలియగు 
ఆ రావణుని తేజస్సుచే ఒక్కసారి త్రోయబడినట్టయి హనుమ పత్రముల 
గుబురులో దాగి కూర్చుండెను. 


రావణుడు సీతను చూడగోరి ఆమె ఉన్న వృక్షమువద్దకు వచ్చెను. 


19 రూప యౌవన సంపన్నుడు, భూషణోత్తమ భూషితుడు అగు 
రాక్షసాధిపుని జూచి పెద్దగాలికి అరటిచెట్టు ఊగినట్లు సీత వణకిపోవుచుండెను. 


తన తొడలతో కడుపును, బాహువులతో పయోధరములను కప్పికొని 
ఏడ్చుచు ఆమె కూర్చుండి యుండెను 


రాక్షసులచే రక్షింపబడుచున్న వై వెచేహిని దశగ్రీవుడు చూచెను. 


ఆమె సముద్రములో మునిగిన “పడవవలె దుఃఖములో మునిగియుం: 
డెను. ఆస్తరణము లేని నేలమీద నియమశీలయై కూర్చుండియుండెను. 
నరుకబడి నేలబడిన ఒక పెద్దచెట్టుకొమ్మవలె ఆమె యుండెను. ఒడలి బట్టిన 
మట్టిరేఖలే ఆమె అవయవములకు ఆభరణములవలె ఉండెను. ఆభరణములను 
దాల్చుటకు దగిన ఆమె, ఆభరణములు లేక యుండెను. బురదప టన తామర 
తూడువలె ఆమె (పకాశింపకయే ప్రకాశించుచుండెను. సంకల్పములనెడి గుట్ట 
ములను పూన్చిన మనోరథములతో రాజసింహుడగు రామునియొద్దకు ఆమె 
వెడలిపోవుచున్నట్టుండెను. ఏడ్చుచు ధ్యానశోకములతో నిండినదై, ఒంటరిగా 
దుఃఖమునకంతమును కాననిదై, రామునే అనుసరించిన మనసుకలదై యుండెను. 
మణిమంత్రాదులచే కట్టుబడి గ గిలగిల కొట్టుకొనుచున్న త్రాచుపామువలె ఆమె 
యుండెను. వృత్తము, “సీలము, నడువడి కల ధార్మికమగు వంశమున పుట్టి 
వివాహముచే దుష్ట్రవంశమున పడిన కన్యవలె ఆమె కన్పట్టుచుండెను. నిజముగా 
లేని అపవాదముతో మౌసినకీర్తివలె. నుండెను. ఆవృత్తి లేకపోవుటచే శిథిలమైన 
విద్యవలె నుండెను. 


సహజముగ పరిశుద్దమై తాత్కాలికముగ రావణ భవన వాసముచే అపరి 
శుద్ధత నందిన సీతకు అట్టి దృష్టాంతములనే ఇచట వాల్మీకి ఉపయోగించెను. 
కీలించిన మహాకీర్తివలె, 'అవమానమునొంది తగ్గిపోయిన శ్రద్ధవలె, బాగుగా 
నృణించిపోయిన పూజవలె, తగ్గిపోయిన భవిష్యత్‌ ధనలాభమువలె, సాగని 


నుందరకాండ తత్త్వ్వదీపీక 512 





ఆజ్ఞనలె, ఇతరులచే అపహరింపబడిన పూజవలె, మంచుచే పూర్తిగా పోయిన 
తొామరవలె, శూరులందణు చనిపోయిన సేనవలె, చీకటిచే మాసిన ప్రభవలె, 
నీరుతీసీ ఒట్టిపోయిన నదివలె, అపవిత్రులగు వారిచే స్పృశింపబడిన యజ్ఞ 
వేదికవలె, తగ్గిపోయిన అగ్నిజ్వాలనలె, రాహువు పట్టిన చంద్రమండలముగల 
పూర్ణిమర్మాత్రివలె సీతమ్మ కన్పట్టుచుండెను. 

ఏనుగు సరసులో దిగి ఆకులను పూవులను పెకలించి, పక్షులను బెద 
రించి తొండముతో కలక  చెందించిననాడు కలగియున్న పద్మినివలె ఫీత్ర 
ఒప్పుచుండిను. 


ఆప్పుడే తీసిన తొమరతూడు ఎండకు వాడినట్టు విరహముచే తపించు 
చున్న సీత ఒప్పుచుండెను. ఉపవాసముచే, శోకముచే, ధ్యానముచే, భయముచే 
బలము తగ్గి శరీరము కృశించి దీనురాలై, ఆల్ఫాహారరపై, తపోధనయై సీత 
కన్సట్టుచుం డను. 

రాముడు ఎన్నడైనను వచ్చి రావణుని పరాభవించునాయని ప్రార్థించు. 
చున్నదొ యన్నట్టుండెను. | 

ఇట్లు రామునికొజ కై ఎదురుచూచుచు, ఏడ్పుచు, రామునే మనసులో 
ప్రార్థించుచున్న ఆ మైథిలిని రావణుడు చంపుదునని భయ పెట్టుచుండెను. 


90 ఇట్లు భర్తనే ధ్యానించుచు దీనురాలై ఆనందవిరహితయై 
రామవిరహమును తపసుగా పాలించుచున్న సీతమ్మకు రావణుడు చేష్టలతో, 
మాటలతో తన అభిప్రాయము నిట్లు వ్యక్తపరచెను. 

“ఓ సుందరాంగీ! నన్ను చూచి భయపడి నీ స్తనములను, ఉదరమును 
నాకు కన్సడకుండునట్లు మరుగుపరచదవేల? ఓ విశాలాక్షీ నిన్ను నేను కౌమిం 
చుచున్నాను. నన్ను గౌరవింపుము. ఇచట మనుష్యులుగాని, కామరూపులగు 
రాక్షసులుగాని ఎవ్యరునులేరు. నావద్ద నీవు భయపడవలసిన అవసరములేదు.” 

తత్త నదీ పిక ఫా 

“మనస్సు మనను వంచించి తనవశమున పెట్టుకొనుటకు ఎన్ని ప్రలోభ 
ములు కల్లించునో ఈ రావణుని ఉపన్యాసములో మనము చూడవలెను.” 


భగవంతునికంటు ఇతరములగు పదార్థములను కోరవలెనని యున్నను 
ఎవరైన మనవారు చూతురేమో యని జంకుచుందుము. ఎవ్వరును చూడని 
చోట తప్పుపనిచేయుటకు జంకుకలుగదు. 


అందుచే సర్వత్ర భగవద్భావన లేనివారికి “ఇచట ఎవ్వరులేరు గదా! 


నుందరకొాండ తత్త దీ పీక 513 





ద 


చేసిన నేమి?” అనిపించును. దీనిని సూచించుచునే రావణుడు “ఇచట ఎవ్వరు 
లేరుగదా! భయమెందుకు?” అని ప్రశ్నించెను. 

“పర స్త్రీలను హరించుట, వారితో రమించుట పాపమను కొందువేమో! 
అది మాకు తప్పుకాదు. అది మాకు స్వధర్మము” అని రావణుడు చెప్పెను. 

“స్వధద్నో రక్షనొం భీరు నర్హథైవ న నసంశయః 

గమనం వా పర్మన్తీణొం హరణం నంప్రమధ్య వొ” 

(సుంద. 20.5) 

“ఓ పిరికిదానా! రాక్షసులకు పర్మస్తీలను బలాత్కారముగా హరించుట, 
వారితో రమించుట అనునవి సర్వధా స్వధర్మములు; సంశయములేదు.” 

తత్త్వదీపిక :- 

పరుడగు సర్వేశ్వరుని (స్తీలగు ఆత్మలను, బలాత్కారముగా హరించుట, 
వానిని తనివిగా చేసికొని రమించుట, మనసుయొక్క ధర్మము. ఆత్మ సహ 
జముగా శుద్దస్వభావము కలదైనను కర్మవశమున ఏర్పడిన ప్రకృతి వికారమగు 
శరీరములోని మనస్సునకు వశమగును. జీవులందరు పరమాత్మచే భరింసబడి 
పరమాత్మ కే సర్వవిధముల చెందెడి వారు కనుక పర్మస్తీలు. వారిని తనవశము 
చేసికొని వారితో కలిసి విహరించుట మనసునకు స్వధర్మమని రావణుడు 
చెప్పెను. 

“ఓ మైథిలీ! బలాత్కరించి తెచ్చుట మాకు స్వధర్మమైనను నన్ను 
కోరనిదే నిన్ను నేను సృశింపను. కామము నా శరీరములో అధికముగ విజృం 
భింపనిమ్ము, ఎంత విజృంభించినను నిన్ను స్పృశింపను. నీవు భయపడకుము. 
నన్ను నమ్ముము. నిజముగ నాయందు పీతికల్లి యుండుము. శోకపరాయణు 
రాలవు కాకుము” అని రావణుడు మరల చెప్పెను. 

తత్త దీపిక కత 
ఇచ్చట రావణుడు చెప్పిన వాక్యము పరిశీలింపదగినది. 
“ఏవం చైత దకొమాం తు న త్వాం సృగక్ష్యాము మైథిలి” 
(సుంద. 20.6) 

“బలాత్కరించి హరించుట మాకు స్వధర్మ మే అయినను ఆకామవగు 
నిన్ను నేను స్పృశించను” అని రావణుడు చెప్పెను. మనసు మనను బంధిం 
చుటలో గల రహస్యము ఇచ్చట తెలియచేయబడెను. మనసునకు బంధింపగల 
శక్తి యున్నను, బంధించుట దానిస్వభావమే అయినను కామము లేని జీవుని 


నుందరకొండ  తత్తదీపీక 514 


శాయి నదిలా నానన చన్వభాలదాత్రారాలంలకయపాకులిను 


ఆది బంధింపదు. కామమే బంధహేతువు. భగవంతునికంట ఇతరము 
లగు పదారమును అనగా బంగారు లేడిని సీత కోరుటచేతనే రావణుడామెను 
బంధింపగల్లీను. ఇపుడు రాముని తప్ప ఇతర మైనదానిని కోరకుండుటచే రావ 
ణుడామెను స్ప ఎశింపలేకున్నాడు. 

“అకామ'యను పదమునకు రెండర్ధములు. కోరిక లేనిది, విష్ణువునందే 
కోరిక గలది. “అ” కారమునకు విష్ణువని యర్థము. 

విష్ణువునే కోరి విష్ణువుకంటు ఇతరములగు విషయములను కోరని వానిని 
మనసు బంధింపదు. రావణుడును అంతే! రావణునికి అది బ్రహ్మ శాపము, 





రావణుడింకను సీతతో ఇట్లు చెప్పుచున్నాడు. “ఒంటిజడ దౌల్ఫి నేలపై 
పరుండి, మలినమగు వస్త్రమును దాల్చి ధ్యానముతో ఉసవాసముతో నుండుట 
నీకు తగదు. విచిత్రములగు మాల్యములను, చందనములను, పరిమళ ద్రవ్య 
ములను, వస్త్రములను, ఆభరణములను స్వీకరింపుము. నాతో కూడియుండి 
పానమును సేవించి యోగ్యములగు శయనాసనములను ఉపయోగించుకొ 
నుచు, గీతనృత్తవాద్యములతో హాయిగా కాలము గడుపుము.: (స్తీరత్నమవు, 
నీవిట్లు ఆభరణములు లేకుండుట తగదు. నీ యౌవనము గడచిపోవుచున్నది. 
ప్రవహించి పోయిన నీరు మరల వెనుకకు రానట్ల గడచపోయిన యౌవనము 
వెనుకకు రాదు. అది గడచిపోకముందే భోగముల నన్నుభవింపుము.” 

తత్త ఎదీ పీక వా 

లోకములో మనకు గూడ మన మనస్సు ఇట్టి ఉపదేశములనే చేయు 
చుండును. భగవత్రాప్తికై సాధనచేయునపుడు మనసు దానినుండి వెనుకకు 
లాగుటకు ఇట్లు బోధపరచును. “ఈ  జడలెందుకు? ధ్యాన మెందుకు? ఈ 
కాషాయములు - మురికి బట్టలు ఏమి? ధ్యానము, ' ఉపవాసము ఏమి? అనుభ 
వింపగల్లిన శక్తి యుండగా విషయముల ననుభవింపవలెను గాని మానుటయా? 
మానిన తరువాత ననుభవింపగలమా?” అని యౌవనము గడచిపోవుచున్నదని 
రావణుడు బాధపడును. రాముడును బాధపడును. రావణుడు విషయోపభోగ 
ముల ననుభవింపగల్లిన బాహ్యమైన శరీరసంబంధియగు యౌవనమును గూర్చి 
(పలపించును. 


శరీరమే ఆత్మ అనుకొనువారు “జన్మ నెత్తుట విషయములను అనుభ 
వించుట కొట కే” అని భావింతురు. అట్టివారికి విషయముల ననుభవింపగల 
వయస్సు గడచిపోవుచున్నదని రావణునివలి బెంగగానుండును. కాని ఆత్మ 
శరీరముకంటె వేరు; అది శరీరమును ప్రవేశించుట, భగవంతుని పొంది, 
భగవదనుభవము నొందుటకు ఆ అనుభవమునకు యోగ్యమైనది మానవజన్మ 


నుందరకొండ తత్త (దీపీక 515 


మొక్కటియే! 
మానవజన్మ యౌవనమువంటిది. అది గడచిపోక మునుపు భగవద 


నుభవము నందవలెను. లేకున్న పురుషుననుభవింపకుండ గడచిపోయిన (స్తీ 
యౌవనమువలిె మానవజన్మ వ్యర్థమగును. 


“న చేదివో వేదీ న్మహతీ వినష్టీః” అని ఉపనిషత్తు, 
మానవజన్మనందియు భగవదనుభవమునకై యత్నింపక విషయానుభన 


ముననే మునిగియుండునారికి గూర్చి భగవానుడు విచారించుచుండును. అది 
రాముని విచారము, 


దేవతలు నిత్యము యౌవనము కలవారనుటలోని రహస్యమిదియే! నిత్య 
భగవదనుభవశీలురగువారే దేవతలు. దానినే యౌవనముమందురు. ఇట్లు 
రావణుడు సీతమ్మను రామునియందు మనసు విడచి భోగములయందు 
(పవర్తించునట్టు ఉపదేశించుచుండును, 

రావణుడీంక..౨ ఇట్లు చెప్పుచున్నాడు. “వెదే హీ! రూపయౌవనశాలివగు 
నిన్ను జూచి సాక్షాత్తు బ్రహ్మయైనను వదలి వెళ్లగలడా! నీశరీరములో ఏ 
అవయవమును జూచిన ఆ అవయవమునందే నాచూపు కట్టబడుచున్నది. ఈ 
నీ మోహమును విడిచిపెట్టుము. నాకు భార్యవుకమ్ము. నెను అన్నిదిక్కుల 
నుండి ఎందజనో స్త్రీలను అపహరించి తెచ్చితిని. వారిలో నీవు పెద్దరాణివై 
యుండుము. లోకములను కొల్లగొట్టి నేను తెచ్చిన రత్నములు, రాజ్యము, 
నేనుకూడ నీవారమే! నీవు నన్ను (ప్రేమించితివా ఈ భూమండలము నంతను 
జయించి జనకున కొపగెదను. నా కెదురుగ నిలబడగల్లిన బలశాలి ఎవ్వ 
డులేడు, యుద్ధములలో దేవదానవుల నెందజనో నేనొడించితిని. హాయిగా 
నీవు అలంకారములను స్వీకరింపుము. కాంతిమంతములగు భూషణములు నీ 
అంగముల  నలంకరించుగాక! భోగములను అనుభవింపుము, పానమును 
సేవింపుము, రమింపుము. నా అనుగ్రహముచే రమించుచున్న నిన్నుజూచి 
నీ బంధువులందరు రమింతురుగాక! నా ఐశ్వర్యమును, శోభను చూడుము. 
అడవిలో నారబట్టలు దాల్చి, విజయవార్త నెలుంగక, రాజ్యముపోయి సంచ 
రించుచున్న రామునితో నీకేమి పని? అడవిలో వ్రతములను -పూని నేలపై 
పరుండెడి రాముడు బతికియున్నాడో లేడో! ఒకవేళ ఉన్నను నా నుండి 
నిన్ను పొందలేడు. 


నుందరకొండ తత్త్వదీపిక 516 


“చారు స్మ తే! చారుదంతి! చారు నేతే! విలాసీని! మునోహర సీ!” 
(సుంద. 20.29) 

సుందరమగు చిరునవ్వుకలదానా, సుందరమగు పలువరుస గలదానా, 
సుందరమగు నేత్రములు గలదానా, నా మనసును నీవు హరించుచున్నావు. 
నిన్ను చూచి నాభార్యలతో రమింప నాకు కోరిక కల్లుటలేదు. నా అంతఃపుర 
ములో నివసించెడి స్తీలెందరు గలరో అందరిమీద నీకు ప్రభుత్వము కల్లును. 
వారందరు నీకు అప్పరసలు లక్ష్మికివలె పరిచర్యలు చేయుదురు. రాముడు 
తపస్సులోగాని, బలములోగాని, పరాక్రమములోగాని, ధనములోగాని, తేజస్సు 
లోగాని, యశస్సులోగాని నన్నుపోలనవాడుకాడు.” 

తత్త దీ పీక క 

దేహాత్మాభిమానముచే అహంకరించిన మానవుడు భగవంతుని గూర్చి 
పల్కెడి పలుకు లిట్లే యుండును. ఇది యంతయు మనసుయొక్క (ప్రభావము. 
భగవంతునికంటు “నేనే గొప్ప” అనిపించును. ఐశ్వర్యములను, భోగమును, 
భాగ్యములను జూపి భగవంతునకు దూరముచేయ యత్నించును. చివరకు 
శావణుడు చెప్పినమాటలు మనకు మనసు నిత్యము చేయునట్టి అసదుపదేశము 
చూడము. 

“సీ విహార రమన్హ భుంక్ష J భోగాన్‌ 

భననిచయం (వదిశామి మేదినీం చ 

మయి లల లలనే యథా నుఖం త్తం 

త్యయి చ నమేత్వ లలన్తు బాంధవా స్తే.” (సుంద. 20-35) 

తత్త్వదీపిక :- 

ఈ శ్ఞోకరచనలు విచిత్రమైన ప్రక్రియలో సాగినది. త్రాగి భోగలాలసుడై 
హేలగా తిరిగెడి మానవుని నడకలోని ఊపు ఈ శ్లోకము నడకలో కన్పించును. 

“త్రాగుము, తిరుగుము, రమించుము, అనుభవించుము భోగములను, 
ధనమును భూమిని నేనొసంగెదను. నాయందు నీవు హాయిగా రమించియుం 
డుము. నిన్నుచేరి నీ బంధువులు హాయిగా రమింతురుగాక!” 

తత్త దీ పిక $ా 

ఇదియే మన మనసు నిత్యము చేసెడి అసదుపదేశము. “త్రాగు, 
తిరుగు, భోగములననుభవించు” ఇదియే జీవిత పరమార్హమని బోధించును. 
రొవణుడును అదియే బోధించినాడు. i 


నుందరకొండ తత్త (దీపీక 517 


ఇందు *లల్‌”అను ధాతువును కవి ప్రయోగించినాడు. దీనికి తూగుట, 
ఊగుట, రమించుట అను భావములు కలవు. 

త్రాగుటలో రమించుటలో గల సుఖముచే ఊగెడి ఊగు ఈ 'లల్‌'అను 
ధాతువుచే సూచించెను. ఇట్లు రావణుడు సీతతో తన అభిప్రాయమును 
నావిష్కరించెను. 


91 క్రూరరాక్షసుడగు రావణుని మాటలను విని ఆర్హురాలైన సీత 
దీనస్వరముతో, దినముగా, మెల్లగా ఇట్టు బదులు పల్కెను. 

దుఃఖముతో బాధపడుచు, ఏడ్పుచు, వణకిపోవుచు పతివతయగు ఆ 
సీత్ర భర్తనే ధ్యానించుచు ఇట్లు పలికెను. 

గడ్డిపోచను మధ్యలో పెట్టి పవిత్రమైన మందహాసముకలదై మాటాడు 
టకు ఉప(క్రమించెను. 

తత్త నదీ పక = 

పతివత యగుటచే పరపురుషునకు ఎదురుగా తాను మధ్యలో వ్యవధా 
నము లేకుండ నిలువరాదని గడ్డిపోచ నుంచుకొనెను. 

_ పరపురుషునితో సాక్షాత్తుగ మాటాడరాదని మధ్యలో గడ్డిపోచను పెట్టను. 

గడ్డిపోచకైనను నాతో మాటాడుట క్తర్ణతకలదు కాని నీకులేదని రావణు 

నకు సూచించుటకు గడ్డిపోచ నుంచెను. 


ఎండిన గడ్డిపోచవె నీవు దహింపతగియున్నావని సూచించెను. రాముని 
య. కల్లెనా వెనుక ఇట్టి గడ్డిపోచయే ఒకటీ కాకిని మూడులోకములు 
(తిప్పెను. “నీకును అదే గతి పట్టు నని తృణమును మధ్యలో సొక్లే పించెను. 


ఈవిధముగ అనేక వకు భావములు స్ఫురించునట్లు తృణమును 
మధ్యలో నిక్తేష బంచును. 


సాక్షా జగన్మాత పత 


కుమారుడు అనరాని మాటలొడినను వాత్సల్యముచే తల్లికెట్లు కోపము 
రాదో అట్లే సీ సితమ్మకు కోపము రాలేదు. 

పాప ము తెలివితక్కువవాడు, కోరకూడనిదానిని కోరుచున్నాడని జాలితో 
మందహాసము చేసెను 

మోయలేని బరువును, తినలేని పదార్థమును పసివాడు కోరినపుడు ల్లి 
ఎట్లు చిన్ననవ్వు నవ్వునో అట్లామె నవ్వెను. : 

ఆ నవ్వులో పవిత్రతయే కాని కాలుష్యములేదు, |క్రోధములేదు, ద్వేష 


నుందరకాండ తత్త దీపిక 518 


ములేదు. సీత ఇట్లు చెప్పుచుండెను. 

త్త్సణ మంతరతః కృత్యా (ప్రత్యువాచ శుచిన్మ తా 

నివర్తయ మనో మత్తః న్వజునే క్రియతాం మనః” 

(సుంద. 21.2,3) 
గడ్డిపోచను మధ్యనుంచి సవిత్రమగు చిరునవ్వుగలదై సీతమ్మ ఇట్టు 
పల్కెను. 

“నా నుండి మనసును మరలింపుము. నీవారియందు మనసు నుంచు 
కొనుము. పాపము చేసినవాడు సిద్ధిని కాంక్షించుట ఎంత అయుక్తమో నీవు 
నన్ను కాంక్షించుట అంత అయుక్తము.” 

తత్త దీపిక $= 

ఇచ్చట సీత చెప్పెడి సమాధానము ఉపదేశమువలె కన్సట్టును. పర 
(స్త్రీలను కాంక్తీంచెడి పురుషుల కిది మహోపదేశము. పరమాత్మ కే చెందిన 
ఆత్మను స్వతంత్రమని తనదిగా భావించెడి జీవులకు చేసెడి జ్ఞానోపదేశమిది. 

రావణాసురుడు చేసిన పనినే మనమందరము చేయుచున్నాము. 

ఈ జగత్తులో ఏ ఒక్కటియు పరమాత్మచే వ్యా పీంపబడని పరమాత్మ కే 
చెందనిదిలేదు. బాహ్యమైసి ప్రకృతియు వానిదే! అంతరమగు జీవుడును వాడే! - 


కాని అజ్ఞానముచే వానికి చెందిన పదార్థములను నావియని భావింతుము. 
వానికే చేందిన ఆత్మను “నేనో అని స్వతంత్రముగా భావింతుము. 


భగవంతునికి చెందిన సీతమ్మ యే ఆత్మ. దానిని తాను తనదిగా చేసి 
కొనవలెనని రావణుడు ప్రయత్నించుచున్నాడు. 
దీనిని ఎటీంగి సీత ఉపదేశించుచున్నది. 


నాది అని బుద్ధిపుట్టుటకు కారణము మనస్సు. అది తాబేలువంటిది. 
దానిని తిరగవేసి పడవేసినవో ఒక్క దెబ్బతో చనిపోవును. 


అటి 'మనళి అను శబ్దమును తిరగవేసిన 'నమళీ అగును. దీనిని 
ఉచ్చరించుచు దీని యర్థమును మనసులో భావించినచో భగవంతునికి చెందిన 
దానిని తనదిగా చేసికొనుబుద్ది నశించును. 


నమః =మః నాది, న = కాదు, అని యర్థము. 

ఇదే త్యాగము. దీనితో అనుభవించిననాడు మనసునకు బంధించు 
శక్తిపోవును. 

ఆగ భాననగాానునిది, అనుభవింపచేయువాడు | పీతినందువాడును భోగ 


నుందరకౌండ తత్త దీ పీక 519 





నుడే! అను భావనతో సాగిననాడు మనస్సు బంధకము కాదు. 
అందుచే రావణునకు సీత “మనసును మరలింపుము”అని ఉపదేశించెను. 
సీతమ్మనుండి మనసును మరలింపుము అని ఒక యర్థము. 


'మనళి అను శబ్దమును తల క్రిందుచేసి పలికి దాని యర్థమును భావన 
చేయుము అని రెండవ యర్థము. 

పాపము చేసినవాడు సిద్ధిని కోరుటకు అర్హుడుకాడు. 

తత్త (దీపిక :- 

పాపమనగా భగవత్‌ ప్రాప్తికి ప్రతిబంధకము. అదియే “నేను, నాది” 
అనుకొనుట. 

భగవత్‌ ప్రాప్తియే సిద్ధి. 

"పై పాపముకలవానికి భగవత్‌ ప్రాప్తి అర్హతలేదని సీతమ్మచెస్పెను. 

“రావణా! పతివతనగు నేను ఉత్తమమగు వంశములో జన్మించితిని. 
ఉత్తమ వంశమునకు చెందిన "నేను “అకార్యమును చేయరాదు” అని పలికి ఆ 
రావణునికి వెనుతిరిగి మరల ఇట్లు చెప్పనారంభించెను. “నేను నీకు పొందడ 
గిన భార్యనుకాను. నేను పరభార్యను. పతివ్రతను. ధర్మము నాలోచింపుము. 
మంచిగా (పవర్తింపుము.” 

“యథా తవ తధా న్యేషాం దారా రక్హ్వా నిశాచర 

ఆత్మాన మువమాం కృత్య స్వేషు దారేషు రమ్యతాం.” 

సుంద. 21.7) 

పరుని భార్యను అనుభవింపవలెనని కోరిక కల్లినపుడు ఒక్కసారి తన 
విషయమున గూడ “నాోభార్యను వేరొకడు బలాత్కరించి చెరబట్టినచో ఎట్టుం 
డును” అని ఆలోచించుకొనవలెను. 

తన భార్యను తాను ఇతరులకు వశముగాకుండ రక్షించుకొనవలెనని 
ఎట్లు ప్రయ ంచుచుండునో ఆస్తే ఇతరుల భార్యనుకూడ రక్షింపవలెనని 
తలంచి నీభార్యలతో నీవు 'ఠమించుము. 

తన భార్యతో సంతుష్టిపడక ఇంద్రియచాపల్యముచే పరస్త్రీని కాంక్షించు 
వాడు ఆ పర్మస్తీలచే తప్పక పరాభవము నొందును. 

మాతృమూర్తివలె ఎంత ఉదారముగ ఉపదేశించుచున్నదో చూడుడు. 


నుందరకాండ తత్త వట పీక 520 


= 








కహ సంతో న వానంతి నతో వా నానువర్త్‌ సే 

తథాహి విపరీతా తే బుద్ది రాచారవర్ణితా,” (సుంద. 29.9,10) 

“మీ పట్టణమున మంచివారెవరును లేరా? ఉన్నను వారిని నీవు ఆశ్ర 
యించి అడిగి వారు చెప్పిన మంచిని వినవా? నీవు పెద్దల నాశ్రయించి 
మంచిని గ్రహింపలేదని నీనడువడిలేని బుద్ధియే తెలుపుచున్నది. నడువడి లేని 
బుద్ది రావణుని బుద్ది. అది ప్రమాదకరము. 


లేదా పెద్దలు చెప్పిన మంచిని ఈ రాక్షసుల వినాశనమునకై నీకు విన 
వలెనని బుద్ధిపుట్టలేదా? నిశ్చలమైన మనసులేని రాజు రాజ్యమును పాలించుచు 
న్నచో సమృద్ధములైన రాష్ట్రములు, నగరములు కూడ నశించును. నీనొక్కడవు 
చేసిన తపువలన లంకయంతయు కొద్దికాలములోనే నశింపగలదు. రావణా! 
నీవు చేసిన పాపకర్మలచే నీవొకనాడు చనిపోయిననాడు సర్వభూతములు నీ 
మరణమును ఆభినందించును. (క్రూరుడు అదృష్టవశమున చనిపోయినాడని 
అందరు సంతో షించెదరు. 


“శక్యా లోభయితుం నాహం ఐళ్య ర్వేణ దనేన వా 
అనన్యా రాఘవే శాహం భాన్క రేణ (ప్రభా యథా.” 
(సుంద. 21-15) 
“ఓ రావణా! నీ అంతఃపుర (స్త్రీలను, రాజ్యమును, నిన్ను నియమించు 
అధికారము లభించునని, ధనము నొసంగెదనని నన్ను లోభ పెట్టితివి, కాని 


నేను వానిచే లోభ పెట్టబడుదాననుకాను. శామునితో వేరుగా గాక సూర్యునితో 
కాంతివలె ఎల్లప్పుడు కలిసియుండుదానను నేను.” 


తత్తదీపీక :- 
తాను లక్షీ శదేవినని రావణునకు సీతమ్మ తెలియజేయుచున్నది. భగవం 
తునితో విడువక నిత్యము కలసి యుండెడిది లక్షి శ 


సూర్యునితో కాంతివలె, పూవుతో వాసనవలె భగవానునితో విడువడి 
యుండనిది లక్ష్మి. 


ఆ రాముడే పరమాత్మ. “నే నాతనితో వీడియుండని లక్షి సని”అని 
సూచించెను. 


లక్షీ శ్రనౌారాయణులకు గల సంబంధమే సీతారాములకు గల సంబంధము. 


“సూర్యునినుండి ప్రభను వేరుచేయుటకు ప్రయత్నించుట ఎంత అవి 
వేకమో నన్ను రామునినుండి విడదీయ ప్రయత్నించుట అంత అవివేకము. 


నుందరకొండ తత్త (దీ పీక 521 


సరలోకములను నియమించువాడు రాముడు. అందుచే ఆతడు సర్వే రుడు. 
ఐశ్వర్యమాతనిది. నేను లక్ష్మిని. అందుచే ధనము నాది. ఆ రెండిటి నన్ను 
లోభ పెట్టుట ఎటు సాధ్యపడును? అంతేకాదు. 

“లోకులందజ చే యాచింపబడు లోకనాథునియొక్క భుజమును రక్షక 
ముగా నమ్మి దానిపై తలమోపి పరుండిన నేను ఈనాడు వేరొకని భుజము 
ఎట్టు తలగడగా అంగీకరింపగలను? నే నారామునకే తగిన భార్యను. కావున 
రావణా! నన్ను రామునితో చేర్చుము.” 

తత్త (దీపిక క 

భగవత్‌ ప్రాప్తిని కాంక్రించు జీవుడు విషయభోగము లెదురుగా వచ్చి 
లోభపెట్టుచున్నను వానికి వశపడక భావింపవలసిన భావనను సీత ఉపదేశిం 
చుచున్నది. పరమాత్మ కే చెంది, పరమాత్మ చేతనే రక్తి ంపబడి, పరమాత్మ చేతనే 
అనుభవింపబడదగిన ఆత్మ, ఐశ్వర్యమునకు ధనమునకు వశపడి భగవానునికి 
దూరమై మనసునకు వశమగుటకంటు అవివేకములేదు. 

వాడే రక్షకుడని, వాడే భర్తయని దృఢముగ నమ్మియుండవలెను. ప్రతి 
కణము మనను మనసు లోభపెట్టుచునే యుండును. 


ల 
దానికి వశపడకుండ ఉండవలెను. సీతమ్మ రావణునికి ఎవ్వరును ఉప 
దేశించువారు లేరుగదాయని తానే ఉపదేశించుచున్నది. 
“మిత్ర మౌపయికం కర్తుం రామ న్ల్రానం వరీప్రతా 
వధం చానిచ్చతా ఘోరం త్యయా౭.సా వుడుష్డ్‌భు 
“9 స్ట 
విదిత స్తెబా ధర్శ జ్ఞ శృరణొాగతవత్త) లః 
తేన మైత్రీ భవతు తే యది బీవితు మిచ్చస.” 
(సుంద. 21.19,20) 


“రావణా! లోకములో నిలుకడ కావలెనని కోరినచో రామునితో మ్మైతి 
చేసికొనుటయే నీకు తగును. రామునితో మైత్రి యొనరించుటకంటు చనిపో 
వుటయే మేలని నీవు భావించినను ఘోరమైన చావు చావకుండుటకైనను 
రామునితో మైత్రి చేసికొనుము.” 


తత్త దీ పీక $ా 
రావణుడు దురభిమాని. అందుచే “రాముని శరణాగతిచేయు”మనిన 


అహంకరించి తిరస్కరించునే మో యని తల్లి పిల్లవానికి నచ్చురీతిని చెప్పినట్టు 
రామునితో మైత్రి చేసికొమమని చెప్పినది. 


నుందరకొండ తత్త దీపకి 522 





మైత్రి యనిన రావణుడంగీకరింపవచ్చును. 

శరణాగతి యనిన రాముడు గొప్పవాడు, తొను తక్కువవాడను భావన 
వచ్చును. 

మ్రైతి యనిన ఇద్దరు సమానులే .అను భావన వచ్చును గనుక రావణు 
డంగీకరింపవచ్చునని తల్లి తలంచెను. 


“నీవుండవలెనని కోరిన, రామునితో మైత్రి చేసికొను”మనెను. 


సర్వవస్తువులయొక్క ఉనికి వాని యధీనము. చెట్టుకొమ్మ నరికెడివాడు 
చెట్టుపై కూర్చుండియే కొమ్మను నరుకవలెను. ఆస్తే భగవానునకు ద్రోహము 
చేయదలంచి భగవంతుని వస్తువును అపహరింపదలచినవాడు కూడ వాని 
నాశ్రయించియే తన ఉనికిని నిలబెట్టుకొనవలెను. 


కొని రావణుడు దురహంకారియై “ఉనికి లేకపోయిన లేక పోవుగాక, 
కాని రాముని ఆశ్రయింపను” అనునేమోయని “నాయనా! ఈ శరీరములో 
నున్నంతకాలము సుఖముగా నుండుటకు వాని యను[గ్రహ మెట్లు కావ 
లెనో, ఈ శరీరమును వీడుటకు కూడ వాని అన్నూగహము కావలెను. వాని 
అనుగ్రహము లేకున్నచో సుఖమైన మరణము రాదు.” 

అందుచేతనే రావణుడు సైన్యముపోయి, బంధువులు పోయి, మంత్రు 
లుపోయి, సోదరులుపోయి, కుమారులు పోయి, చివరకు ఒక్కొక్క తల తెగి 
చిత్రవధ ననుభవించెను. అందుచే హాయిగా మరణించుటకు కూడ నాని 
అనుగ్రహము కావలెను. 

ఇందులో-- 

“తేన మైతీ భవతు తే యది జీవితు మిచ్చి” 

జీవింపవలెనని కోరిక ఉన్నచో వానితో మైత్రిని కాంక్షింపుమునుటలో ఒక 
విశేషము కలదు. 

మన మందరము శరీరముతో నుండి కదలుట మా(త్రముచేతనే జీవిం 
చుచున్నామనుకొనుచున్నాము. కాదు ఇది జీవించుటకాదు. 

శరీరమును ఆత్మ వీడకుండ ఉండుట జీవించుట. ఈ బాహ్య శరీరము 
ఆత్మను వీడకుండ నుండుట శరీరము జీవించుట. శరీరమున కాత్మ ఎట్లో 
ఆత్మకు పరమాత్మ అప్లే ఆత్మయై. ఉండును. ఆ పరమాత్మతో దూరముగా 
కుండ (ప్రేమతో కలసియుండుట యధార్థమైన జీవించుట. అట్టి జీవించుట 
కాంక్షించినచో పరమాత్మతో మైత్రి యుండవలెనని సీతమ్మ. ఉపదేశించెమ. 


నుందరకొండ తత్త. ఎదీ పిక 523 





“రామునితో మైత్రిచేసికొను మంటివి గాని ఇంత ద్రోహముచేసిన నన్ను 
రాముడిపుడంగీకరించునా?” అని జంకకుము. రాముడు ధర్మజ్ఞుడని, శర 
ర. లోకములో (ప్ర సిద్ధి నొందినవాడు. తన్నాశ్రయించినవారిని 
రక్తి ంచుటయే తన ధర్మమని ఎటీంగినవాడు రాముడు. తానే రక్షకుడు అని 
నమ్మి వచ్చినవారి దోషములను కూడ ఆతడెంతో ఇంపుగా స్వీకరించును. 


దోషములను భోగ్యముగా తీసుకొనుటయే వాత్సల్యము. కొస్తనలిగిన 
గడ్డిని కూడ వాసన చూచి విడిచిపెబ్లడి ఆవు తానీనిన దూడ ఒడలియం 
దలి మాలిన్యమును ఆహారపదార్హముకం'శు రుచ్యముగా భుజించును. ఇదియే 
వాత్సల్యము, 

రావణా! నీదోషములను కూడ రాముడు భావింపడు. అందుచే వానితో 
మైత్రి చేసికొనుము” అని సీతమ్మ ఉపదేశించెను. 

మనము కూడ రావణుని వలెనే భగవంతున కాగ్రహమును కరల్లించెడి 
అపరాధముల నెన్నిటినో చేయుచుందుము. వానికి ప్రాయశ్చిత్తములేదు. 
ఆతడు ధర్మజ్ఞడు శరణాగతవత్సలుడు అని గుర్తించివాడే ఉపాయమని వానిని 
పేమించుటయే కర్తవ్యము. 

“రావణా! ఆ శరణాగతవత్సలుడగు రాముని అనుగ్రహింప చేసికొను 
టకు నన్నాతని కొసంగుము. ఆట్టిచ్చితివా నీకు క్లేమమగును. లేదా నీ 
వాతనిచే వధ నొందెదవు.” 

తత్త దీపిక :- 

రావణునకు సీతమ్మ చేసిన ఈ యుపదేశము సంసారుల కందణకు 
ఉపదేశమే! 


వాని వస్తువును మనదిగా చేసికొని అహంకరించు సంసారులమగు 
మనము ఆచరింపవలసినది వాని వస్తువును వాని కర్పించుటయే! 

“రావణా! ఇంద్రుడు వదలిన వజమైనను, యముడైనను నిన్ను చంపక 
వదలిన వదలవచ్చును గాని లోకనాథుడగు రాముడు నిన్ను విడువడు. 

రాముని ధనుస్సుయొక్క శబ్దమును నీవు త్వరలోనే వినగలవు. రామల 
క్ష్మణనామాంకితములగు బొజపపలు నీపై త్వరలో పడగలవు. 

విష్ణువు మూడడుగులచే రాక్షసులాక్రమించిన లక్ష్మిని మరల తీసికొని 
పోయినట్లు నా భర్త నన్ను కొద్దికాలములోనే తీసికొని వెళ్లును. 

జనస్థానములో సీ? నీరాక్ష సబలము చనిపోగా రాముని ఎదిరింపచేతగాక ఈ 
అకార్యమును' చేసితివి. 


.. సుందరకొండ తత్త (౮దీపీక b24 





ఆ నారసింహులగు సోదరులు ఆశ్రమమునుండి బైటకేగినపుడు నీవీ 
యసాధుకృత్యమును చేసితివి. 

రామలక్ష్మణుల వాసన తగిలినచో నీవు “పెద్దపులి వాసనకు కుక్కవలె 
ఓర్వలేక పారిపోయి యుందువు. కొద్దిరోజులలోనే లక్ష్మణునితో కూడిన 
రాముడు తన బాణములతో నీ ప్రాణములను సూర్యుడు కిరణములతో నీటిని 
పీల్చినట్లు పీల్చి వేయగలడు. 

నీవు కుబేరుని కొండకే వెళ్ళినను, వరుణుని సభకు వెళ్ళినను పిడు 
గుపడిన చెట్టువలె నీవు రామునిచే 0 తప్పదు. 


29) ఇట్లు సీత పలికిన పరుషవాక్యములను విని రాక్షసాధిపుడిట్లు 
పల్కెను. 
“బతిమాలిన కొలది (స్త్రీకి లొంగినట్లగును. మంచిమాటలు మాటాడిన 
కొలది పురుషడవమానింపబడుచుండును. నీపై కల్గిన కామము నాకోపము 
నాపివేయుచున్నది. అమార్గములో పోవుచున్న గుజ్జములను మంచి సారథి 
ఆపినట్లు కామమే నా కోపము నాపు చున్నది. మనుష్యులకు కామము 
ss ప్రతికూలమైనది. ఎవరియందు కాముముండునో వారియందు దయ, 
బసృహము కల్గుచుండును. అందుచే ఈ మాయ సన్న్యాసినీ వేషమున నటిం 
చుచున్న నిన్ను చంపలేకున్నాను, నీవు నన్నాడిన పరుష వాక్యములకు నిన్ను 
మ్రూరముగ చంపవల సియుండెను” అని అనుచుండగనే అతనికి కోపము అంత 


కంతకు అధికమాయెను. 
కోపము నాపుకొనలేక “సీతా! నీకు సంవత్సరము గడు నొసంగితిని, 


ఇక రెండు మాసములు మాత్రమే మిగిలి యున్నవి. అప్పటికి నీవు నాపాన్సున 
ఉండవలెను. అప్పటికి కూడ నీవు నన్ను అంగీకరింపనిచో మావంటయింటిలో 
నిన్ను నాకు ప్రొద్దున భోజనమునకు వినియోగింతురు” అని బెదరించెను. 

ఈవిధముగ రావణుడు భయ పెట్టుచుండగా రావణుని వెంటనున్న దేవ 
గంధర్వ ప వికృతములైన చూపులతో, విషాదముతో చూచుచుండిరి. 

కొందు సీతను పెదవులతో, కొందు ముఖములతో, కొందు కన్ను 
లతో సంజ్ఞలు చేసి ఓదార్చుచుండిరి. 

సీతమ్మ మరల కొంచెము ఆశ్వాసమునొంది రాక్షసాధిపుడగు రావణు 
నితో తన పాతివత్య బలమునకు తగినట్లు ఇట్లు మాటాడెను. 

“రావణా! ఈ పట్టణములో ని శ్రేయస్సును కోరెడివాడెవ్వడును లేడు. 
అందుచేతనే నిన్నెవ్వడును ఈ పాపపు పనినుండి మరలింపలేదు. 

ఇంద్రునియొక్క భార్యయగు కేల వేరొకరిచే కోరబడరాని దానను. 





ధర్మాత్ముడగు రామచంద్రుని భార్యమ నన్ను నీవు తప్ప ఈ లోకములో 
వేరొక డెవ్వడును మనసులోవైన కామించునా? 

రాక్షపాధమ! అమిత సరాక్రమశాలియగు రాముని భార్యను చీవాడిన 
పాపపుమాటలకు ఫలితమును నీవెచ్చటకు పోయినను అనుభవింపక తప్పదు. 

రాముడును, నీవును ఈలోకములోనే ఉన్నారని సమానులను కొనుచు 
న్నావేమొ! 

మదించిన ఏనుగు, చెవులపిల్లి ఒక అడవిలో కలపి యుండుట లేదా? 
రాముడు ఏనుగువంటివాడు. నీవు నీచమైన చెవుల పిల్లివంటి వాడవు. రాముడు 
_ పరాక్రమహీనుడు, అడవిలో నున్నాడు ఆని ఏవేనో మాటలతో రాముని ఆక్షేపిం 
చుచుంటివే! నీకు సిగ్గులేదా? వారి కంటికి కూడ నీవు కన్పడలేదే! పతివ్రత 
నగు నన్ను దుష్టమగు భావనతో చూచిన నీ విరూపములగు క్రూరములగు 
నేత్రములు ఎందులకు నేలపడలేదో తెలియదు. 

ధర్మాత్ముడగు రామచంద్రుని భార్యను. దశరథుని కోడలను. ఇట్టి 
దుర్వాక్యములను పల్కిన నీ నాలుక ఏల చీలుకొనిపోలేదో?” 

“అనందేశాత్తు రొమన్వ తపన శ్వానుపొలనాల్‌ 
న త్యాం కుర్మి దశగ్రీవ! భన్మ భస్మార్గ తేజసా.” (సుంద. 22-20) 

“రాముని సందేశము లేదు కనుక, నేను తపసును పాలించుచున్నాను 
గనుక నిన్ను నేను భస్మము చేయలేదు. నీవు భస్మమగుటకు తగి. యున్నావు. 
నిన్ను భస్మముచేయుటకు తగిన తేజస్సు నాకున్నది. కాని చేయను. 

తత్త ్యదీపీక :- 

ఈ శ్లోకము పాతివ్రత్య లక్షణమును, భగవంతుడే ఉపాయమని నమ్మిన 
ప్రపన్నుల లక్షణమును తెల్పుచున్నదీ. పతివ్రతయగు (స్తీ భర్తయే తనకు రక్షకు 
డని నమ్మియుండవలెను. తనను రక్షించుకొను ప్రయత్నము, శక్తి యున్నను 
తాను చేయకూడదు. భగవంతుడే ఉపాయమని నమ్మియున్నవారు తవు 
రక్షణమునందు తమ ప్రయత్నము లేక యుండవలెను. శక్తియున్నను దానివి 
వినియోగించుకొనరాదు. సీతమ్మ దానినే ఇచట విరూపించినది. భగవానుడు 
తొనే జీవుల కందణకు రక్షకుడనని-- 

కప్పత్రిం విళ్ళ౬న్వాత్మే శరం” 

అని చెప్పియుండెను. కాని జీవుడు తనను తానే రక్షించుకొనవలెనని 
వేదములో చెప్పలేదు. అందుచే రాముని సందేశము లేదు అనెను. 


నుందరకొండ తత్త (దీపీక 526 





తాను తపసుచేయుచున్నాననెను. రామునికి దూరమై రావణుని బంధ 
ములోనున్న సీత చేయుచున్న తప్పేమి? రాముడే రక్షకుడని నమ్మి తనను 
తాను రక్షించుకొను ప్రయత్నమును మానుటయే తపస్సు. న్యాసమే తపస్సు. 
రక్షణభారమును పరమాత్మయందుంచుట న్యాసము. ఇట్టి తపస్సులో సీతమ్మ 
ఉన్నది కనుక రావణుని దహింపలేదు.. 

సీతమ్మకు రావణుని దహించు శక్తియున్నదా ఆను సందేహమక్కర 
లేదు. ఆంజనేయుని తోకకు నిప్పంటించినపుడు -- 

కీరో భవ హనూమతఃో (సుంద.53-28) 

అని హనుమంతునకు చల్లబడుమని. అగ్నిని ప్రార్హించగనే అన్ని చల్లబ 
డెను. అట్టి సీత “దన్గ్లోభవ దశానన” ఆని యనినచో అగ్నిహోత్రుడు రావణుని 
దహింపడా! కాని యామె అనలేదు. పాతివత్యమునకు గల శక్తి ఆమెకు 
తెలియును. కాని అ శక్తిని తనను రక్తించుకొనుటకు వినియోగించుకొనలేదు. 
ఇదియే పాతివ్రత్య ధర్మము. శరణాగత ధర్మము. 

“రావణా! నన్ను నీవు దొంగిలించుకొని వచ్చితినని భావించుచున్నా 
వేమొ! నన్ను దొంగిలించుకొనివచ్చుట నీకు సాధ్యముకాదు. నిన్ను చంపుటకు 
ఈ ఏర్పాటు చేయబడినది. సందేహము లేదు. కుబేరుని సోదరుడవు, శూరు 
డవు, బలవంతుడవు, రాముని ఆశ్రమము నుండి మాయచే దూరముచేసి 
భార్యాచౌర్యము నేల చేసితివి?” 

సీతమ్మ పల్కిన ఈ మాటలను వినగనే రావణుని కన్నులు ఎజ్జవై 
తిరుగుడుపడుచుండెను. రావణుడు భయంకరముగ సీతవైపు చూచెను. 


అపుడు రావణుడు భయంకరమైన రూపముతో నీలజీమూతమువలె 
నుండెను. ఆతని భుజములు, కంఠములు భయంకరముగ కన్పట్టుచుండెను. 


సింహమువంటి గమనము కలవాడై, మండుచున్న నాలుకలు, ఊగు 
చున్న కీరీటములు కలవాడై, చిత్రములగు మాల్యములను - అంగరాగములను 
తాల్చినవాడై, రక్తమాల్యములను - రక్తవస్తములను దాల్సినవాడై, భయంకర 
మగు భుజకీర్తులు గలవాడై, చూచుటకు భయముకొల్పుచుండెను. అమృత 
మథన సమయమున మందరమునకు కట్టిన వాసుకివలె ఆతని మొలకుకట్టిన 
మొలనూలు కన్సడుచుండెను. . 


పరిపూర్ణమగు భుజములతో రెండు శిఖరములతో గూడిన కొౌండవలె 
నుండెను. రక్తపల్లవపుష్పములతో గూడిన అశోకములతో నిండిన పర్వతమువలె 
బాలసూర్యవర్ణముగల కుండలములతో రావణుడు (పకాశించుచుండెను. ఇన్ని 


నుందరకాండ తత్త ఏదీ పిక 527 


యలంకారములతో అలంకరింపబడి మూర్తీభవించిన వసంతమా!' కల్పవృక్షమా! 
అనునట్టుండను. కొని, 


క శానచైత్యపతి మో భూషతోఒ పీ భయంకరః” (సుంద.22-29) 


శ్మశానములోని చైత్యమువలె ఎంత ఆలంకరింపబడినను భయమును 
కొల్పుచునే ఉండెను. 

కోపముచే ఎజ్జనైన నేత్రములు గలవాడై సీతమ్మను జూచుచు పొము 
వలె నిట్టూర్పు వదలుచు సీతమ్మతో - 

“నీత్రి లేనివానిని, ధనము లేనివానిని అనుసరించుటయందు ఇంత పట్టు 
దల గల నిన్ను ఇప్పుడే చంపెదను అని పల్కెను. 

ఏకాక్షి ఏకక్షర్ణ మొదలగు రాక్షస స్తీలతో “ఈ జానకి నాకువశమగునట్లు | 
మీరందణు కలసి ప్రయత్నము చేయుడు. సామ దాన భేదోపాయములను, 
అవసరమైనచో దండమునైనను ఉపయోగించి ఆమెను లొంగదీయుడు” అని 
చెప్పి కొమమన్యువులతో నిండిన మనసుకలవాడై సీతమ్మను మరల బెదరించెను. 

అపుడు ధాన్యమాలిని వేగముగా రావణునివద్దకుచేరి, కౌగిలించుకొని 
రావణునితో నిట్లనెను. 

“మహారాజా! నాతో క్రీడింపుము. ఈ సీతతో ఏమి? ఈమె మనుష్య స్తీ. 
కాంతి హీన, దీన. నీవార్హించిన భోగములను అనుభవించెడి అదృష్టము ఈమెకు 
లేదు. పోనిమ్ము. నిన్ను (గ్రేమింపని వారిని (ప్రేమించిన సుఖముండదు. నిన్ను 
కోరుచున్న యామెను అనుభవించిన (పీతికల్లును” అని ధాన్యమాలిని పలుకగా 
నవ్వుచు ఆమెతో కలిసి ఆటనుండి బయల్వెడలి భవనమును చేరెను. 


23 రావణు డీవిధముగ సీతమ్మను బెదరించి, రాక్షస స్త్రీలతో చెప్పీ 
వెడలిపోయిన తరువాత భీమరూపులగు ఆ (స్త్రీలు సీత చుట్టును చేరి కోప 
ముతో పరుషముగా-- 

“సీతా! మహాత్ముడగు రావణుని భార్యగా నుండుటను నీ వాదరింపకు 
న్నావు. చాల తప్పు చేయుచున్నావు” అని పల్కిరి. 

తరువాత ఏకజట అను రాక్షసీ “సీతా! ప్రజాపతులు ఆరుగురిలో 
నాల్గవ (ప్రజాపతి పులస్త్యుడు, ఆ పులస్త్యుని మానసపుత్రుడు మహర్షియగు 
విశవసుడు. ఆ విశ్రవసుని కుమారుడే ఈరావణుడు. అట్టి ఉత్తమవంశమున 
జన్మించిన రావణుని నీ వంగీకరింపకపోవుట యుక్తముగా లేదు. నా మాట 


మందరకాండ తత్తదీపీక 528 





వినుము” అవెను. 

తరువాత హరిజట అను రాక్ష సి పిల్లి గుడ్డు కలదై కన్నులు (తిప్పుచు 
“ముప్పదిమూడు కోట్ల దేవతలు, దేవరాజగు ఇంద్రుడు కూడ మా రావణునిచే 
ఓడింపబడినవారలే! కావున వానికి భార్యవుకమ్ము” అనెను. 

తరువాత ప్రఘుస యను రాక్షసి |క్రోధముతో :సీతను భయ పెట్టుచు 
“పరొక్రమముచే మదించినవాడు, శూరుడు, యుద్ధములో వెనుతిరుగనివాడు 
నగు మా రావణునకు భార్యగా నుండుట నీ భాగ్యము. తన (సేమకు, 
గౌరవమునకు స్థానమైన భార్యనుగూడ విడిచి నిన్నందఅకు రాణిగా చేయబో 
వుచున్నాడు. ఇంతకంటె నీయదృష్టమే మున్నది?” అనెను, 

తరువాత వికట యను మరియొక రాక్షసి, “దేవ దానవ గంధర్వులను 
జయించిన రావణుడు నీకు లభించినను నీవు దాని నంగీకరింపకుండుట 
క్షమింపరానిది” అనెను. 


తరువాత దుర్ముఖి “మా రావణుని యొద్ద భయముచే సూర్యుడు 
ఎండకాయడు. గాలి గట్టిగా వీచుటకు భయపడును. అట్టి వానిమాట పాటిం 
పకుండుటకు నీకెంత ధైర్యము? నీకు మంచి చెప్పుచున్నాను గ్రహింపుము. 
లేనిచో నీవు (బతుకవు” అనెను. 


24 మరికొందరు రాక్షస స్తీలు సీతచుట్టుచేరి “విలువగల పాన్సులతో 
నిండిన సర్వభూతనునోహర మగు అంతఃపురమున నుండుటకు అంగీకరింపకు 
న్నావు. మనుష్య స్తీవి గావున మనుష్యునకే భార్యవు కావలెనని కోరుచున్నావు. 
రామునినుండి మనసును త్రిప్పికొనుము. రామునకు భార్యగా మరి ఎన్న 
డును ఉండబోవు. మూడు లోకముల ఐశ్వర్యమును అనుభవించెడి రావణుని 
భర్తగా పొంది హాయిగా విహరింపుము. రాజ్యము పోయినవాడు. కోరికలు 
తీరనివాడు. ధైర్యహీనుడు, మనుష్యుడు నగు రాముని కోరుచున్నావు. ఏమి 
ఈ తెలివితక్కువతనము” అనిరి. 

రాక్షస స్త్రీలు పల్కిన ఈ మాటలు విని కన్నీరు నిండిన నేత్రములతో 
సీత ఇటు పల్కెను. 

ళా 

“మీరందలు చెప్పుచున్నది లోకవిరుద్దము. మనుష్యస్తీ రాక్షసునకు భార్య 
యగుటకు తగదు. నన్ను మీ యిష్టము వచ్చినట్లు తినివేయుడు. కాని మీ 
మాటను నేను చేయలేను. 


“దీనో వా రాజ్వహీనో వా యో మే భర్తా న మే గురుః 
(సుంద. 24-9) 


నుందరకొండ తత్త ్వదీవీక 529 





దీనుడే కానిండు, రాజ్యహీనుడే కానిండు నాకు భర్త ఎవడో వాడే 
గౌరవింపదగినవాడు. 

సువర్చల సూర్యుని, శచీదేవి ఇంద్రుని, అరుంధతి నసిష్ణుని, రోహిణి 
చంద్రుని, లోపాముద్ర అగస్త్యుని, సుకన్య చ్యవనుని సావిత్రి సత్యవంతువి, 
శ్రీమతి కపిలుని, మేధయంతి సౌదాసుని, కేశిని సగరుని దమయంతి నైషధుని 
ఎట్లనుసరించియుండి ప. నేనుకూడ అప్తే రామునే, అనుసరించి 
యుండు పతివ్రతను” అని సీత చెసె ప్పెను.. 


ఆమాటలను విని రాక్షస స్రీలు కోపముతో పరుషములగు వొక్యములతో 
ఇట్లు భయ పెట్టుచుండిరి. 
శింశుపావృక్షము పై కూర్చుండిన హనుమ ఏమియు మాటాడకుండ 
కూర్చుండి రాక్షస సస్తీలు సీతను భయసపె పెట్టుచున్న మాటలను వినుచుండెను. 
వ భు వణకుచున్న సీతయొక్క చుట్టును చేరిన రాక్షస స్తీలు పెద 
వులు వేలవేసికొని ఆమె మీదకు వచ్చి క్రూరముగ భయపెట్టుచుండిరి. 
సీత ఆ రాక్షసస్తీలు చుట్టుముట్టగా ఆ శింశుపావృక్షమును దగ్గరగా 
చేరి శోకముతో విలపించుచుండెను. 
. అపుడు వినత యను రాక్షసి “సీతా! భర పై నీవు చూపుచున్న (పేమ 
చాలును. ఏ విషయమైనను ఎక్కువగా చేయరాదు. 

“నర్మ తాతి క్రతం భ్మదే వ్యసనా యోవకల్పతే” (సుంద.24-21) 
ఎక్కువ చేసిన ఏదియైనను దుఃఖమునే కల్గించును. మనుష్యస్తీగా నీవు 
చూపిన పాత్మివ్రత్యమునకు సంతోషము. కొని నీ మేలుకోరి చెప్పుచున్న నా 
మాటను వినుము. పర్వరాక్షసులకును భర్తయగు రావణుని భర్తగా పొందుము. 
ఆతనికి విక్రమము, రూపము, దాక్షిణ్యము, త్యాగము మున్నగు గుణము 
లెన్నియో కలవు. రాముడు దీనుడు, మనుష్యుడు. రావణుని పొందినచో 
దివ్యాంగ రాగములను, దివ్యాభరణములను నీవు పొందెదవు. సర్వలోకములకు 
నీవే నియంత్రివై యుండెదవు. సీతా! దీనుడు, ఆయువు మూడినవాడు నగు 
రాముడెందుకు? వదులుము, నేను చెప్పినమాట నీవు చేయకపోతివా ఇప్పుడు 

నిన్ను మేము భక్షింతుము” అనెను.. 


అపుడు వికటయను మరొకతె లేచి పిడికిలి పెకెత్తి గరించుచు *మెథిలీ! 


నుందరకొండ తత్త (దీవీక 530 
సత పు. స సు 





నీయందు దయవలన ఇంతకాలము నీమాటల నోర్చితిమి. ఇప్పుడింక మేము 
చెప్పిన మాటలను వినుము. సముద్రముయొక్క ఇవతలి ఒడ్డునకు తేబడితివి. 
రావణాంతఃపురమున ఉంచబడితివి. ఇచ్చటి కెవ్వరును చేరలేరు. రావణభవ 
నములో బంధింపబడి మాచే రక్తీంపబడుచున్న నిన్ను సాక్షాత్‌ ఇంద్రుడైనను 
కాపాడలేడు. నీ హీతమునుకోరి పల్కుచున్నాను నామాటలు వినుము. 
వ్యర్ధముగ కన్నీరు కార్చకుము. శోకమును వీడుము. (ప్రీతిని పొందుము. 
సంతోషముతో నుండుము. దైన్యమును వదలిపెట్టుము. రాక్షసరాజుతో 
హాయిగా (క్రీడించుము. ఓ పిరికిదాన! స్రీలకు యౌవనము స్థిరముగా నుండదు. 
అది గడచిపోకమునుపే సుఖము ననుభవింపుము. రావణునితో కలసి హాయిగ 
-ఉద్యానములలో, పర్వతప్రాంతవనములలో విహరించుము. సుందరీ! ఏడు 
వేలమంది స్త్రీలు నీ వశమున నుందురు. రావణుని భర్తగా భజించుము. 
నేను చెప్పినట్లు వినకపోతివా నీ గుండెలు పెకలించి భక్తింతుము” అని 
భయ పెట్టను. 

అపుడు చండోదరి యను రాక్షసి శూలమును ద్రిప్పుచు సీత మీదకు 
వచ్చి “రావణుడు హరించి తెచ్చిన ఈ లేడిచూపుల సీతను జోచి నాకు నో 
రూరుచున్నది. ఈమె యకృత్తు, ప్లీహము, హృదయము, ఆంత్రములు, శిరసు 
కూడ తినవలెనని నాకు కోరికగా నున్నది” అనెను. 

అప్పుడు ప్రఘస అను రాక్షసి “ఎందుకట్లు ఊర కుండెదరు? రండు. 
ఈ దుర్మార్గురాలి పీక పిసికెదము. మనుష్య (స్తీ చనిపోయినదని ప్రభువునకు 
తెలియజేయుదము. సరే! మీరు తినివేయుడని ప్రభువనును. సందేహము 
లేదు” అనెను. 


అప్పుడు అజాముఖి అను రాక్షసి “ఈమెను ఖండించి సమానములగు 
ముక్కలను చేయుడు. మన మందజము పంచికొందము. నా కీ వివాదము 
నచ్చలేదు. వేగముగ పానము తెండు” అనెను. 

తరువాత శూర్పణఖ అను రాక్షసి * అజాముఖి చెప్పినది నాకును నచ్చి 
నది. సర్వశోకవినాశినియగు సురను తెండు. మనుష్య మాంసమును తిని 
నికుంభిలా నృత్యమును చేయుదము” అనెను. 


ఈవిధముగ బెదిరింపగా సీత ధైర్యమును వీడి ఏడ్పుచుండెను. + 


నుందరకాండ తత్త దీ వీక 531 





95 ఆ విధముగ పరుషముగ పెక్కుమాటలు మాటాడుచున్న రాక్ష 
సస్తీల మాటలను విని, కన్నీటితో, గద్గదమైన స్వరముతో సీత ఇట్లు పలికెను. 

“మనుష్య (స్తీ రాక్షసునకు భార్య యగుట తగదు. మీరందటు నన్ను 
తినుడు. మీ మాటను మాత్రము వినను” అని దృఢముగ చెప్పి సీత దుఃఖిం 
చుచుండిను. 

అశోకవృక్షముయొక్క పూచిన ఒక కొమ్మను బట్టుకొని కన్నీటిధారలతో 
వక్షఃస్థలమును తడుపుచు గాలికి కదలుచున్న ఆరటిచెట్టువలె వణకిపోవుచు 
న్నదై, వివర్ణవదనరమై యుండెను, వెడల్చి, పొడవైన ఆమె జడ కదలుచున్న 
(త్రాచుపామువలె కన్సడెను. 

“హా రామ! హా లక్ష శా! హా కౌస్య! హా సుమిత్రా!” యని 
. విలపించుచుండెను. 

“అకాలమునందు మృత్యువు దుర్లభ మని పండితులు చెప్పిన మాట 
సత్యము. 

'మ్రూరరాక్షసు లింత బాధించుచున్నను రామునికి దూరమై కూడ నేను 
జీవించుచున్నాను. 


దురదృష్టవంతురాలనై సముద్రమధ్యములో బరువుతో నిండిన పడవ 
గాలికి భగ్నమైనట్లు నేనిక నశింతును. రాక్షసీవశమున నుండి భర్తను 
చూడక ప్రవాహము కొట్టన ఒడ్డువలె కూలిపోవుచున్నాను. 

తామర రేకుల బోలిన కన్నులు గలవాడును, సింహమువలె నడచువా 
డను, కృతజ్ఞుడును అగు నా నాథుని ధన్యులెవరో దర్శింతురు. స్వామియగు 
రామునకు దూరమైన నేను విషమును త్రాగినవానివలె మరణింపక తప్పదు. 
జన్మాంతరములో ఎట్టి పాపము చేసితినో కదా! ఈ జన్మలో ఇట్టి ఘోరమైన 
దుఃఖము నందితిని. ఈ శోకముతో ఇక నేను ప్రాణములను వీడుదును, 
మనుష్య జన్మ -- అందులో (స్తీ జన్మ అ స్వేచ్చగా ప్రాణములను వీడుటకు 
కూడ అర్హత లేనిది గదా! ఛీ!” అని కన్నీళ్ళతో విల పించుచుండెను. 


926 జనకాత్మజ ఇంకను ఈ ్రిందివిధముగా దుఃఖించుచుండెను. 
“రాఘవుడు మరొక పనిమీద ఉండగా కామరూపి యగు రాక్షసుడు మొర 
a గ ఒక 
పెట్టుచున్నను లెక్కచేయక బలాత్కరించి తెచ్చినాడు. ఈ రాక్షస్మస్తిలు నన్ను, 


నుందరకొండ తత్త $దీవీక 532 





భయసెట్టుచున్నారు. ఈ దుఃఖముతో ఇక నేను బ్రతకలేను. నాకు జీవిత 
మక్కరలేదు. ధనమక్కరలేదు. భూషణము లక్కరలేదు. రాముడులేని నాకు 
వీనితో పని ఏమి? నాగుండె రాతివలె కఠినమైనది. జరామరణములు లేనిది. 
అందుచేతనే ఇంత దుఃఖమును తట్టుకొని నిలచినది. 


ఛీ! నేను పత్మివతను గాను. గౌరవింపదగినదానను కాను. రామునకు 
ఎడముగా నుండి క్షణకాలమైనను జీవితమును నిల్పుకొనదగునా? [పియుడు 
లేని నాకు జీవితమునందు శ్రద్ద ఏమి? ఈ శరీరము ముక్కలు చేయబడినను 
సరే, తినివేయబడినను సరే, దీనితో నాకు ప్రయోజనము లేదు. 


ఈ రావణుని కామించకపోవుటకాదు, ఎడమకాలితో తాకుట కూడ 
నేను చేయను. తనను, తనవంశమును నేను తిరస్కరించుచున్నానని మూరు 
.. డెజుంగకున్నాడు. క్రూరస్వభావముతో నన్ను మరల మరల ప్రార్థించుచున్నాడు. 
నన్ను రెండు ముక్కలు చేసినను సరే! బ్రద్దలు చేసినను సే! ఏ కీలున కా 
కీలు ఊడదీసినను సరే! మండుచున్న అగ్నిలో దహోంచినను సరే! రావణుని 
మాత్రము పొందను.. 


ఓ రాక్షసులారా! మీ రెందుల కింత సేపు (శ్రమపడి పల్కెదరు? 


ప్రసిద్ధుడు, ప్రాజ్ఞుడు, కృతజ్ఞుడు, దయాశీలుడు అగు రాఘవుడు నా 
భాగ్యహీనతవలన నేడు దయలేనివా డాయెనని అనుకొందును. జనస్థాన 
ములో ఒక్కడు పదునాల్లు వేలమంది రాక్షసులను సంహరించిన రాముడు 
ఈ రాక్షసులను చంపి నన్ను పొందలేడా! కొద్దిపాటి పరాక్రమముగల ఈ 
రావణుడు నన్ను బంధించినాడు. ఈ రావణుని చంపుట రామున కసాధ్యము 
కాదు. దండకారణ్యములో విరాధుడను రాక్షసుని చంపిన నా రాముడు నన్ను 
రక్షింపడా? సముద్ర మధ్యములో లంక యున్నది గావున ఎవ్వరును చేరలేరని 
అనుకొందురేమొ! మా రాముని బాణములకు ఈ సముద్రము అద్దుకాదు. 
లక్ష్మణునితో కూడియున్న రామునకు నే నిచ్చట నున్నానని తెలి సియుండదు. 
అందుచే రాముడు నన్ను రక్షింప రాలేదు. న నిచ్చట నున్నానని తెలిసినచో 
ఓర్వడు. రావణు డపహరించినాడని చెప్పెడి జటాయువు కూడ రణములో 
రావణుచే హతుడైనాడు. నే నిచ్చట నున్నానని మారామునకే తెలిసియుం 
డునా లోకమున రాక్షసులు లేకుండ చేయును. లంకాపురిని దహించును. 
సముద్రము నింకించును. నీచుడగు రావణుని కీర్తిని, పేరును కూడ లేకుండ 


మందరకాండ తత్త ౮దీవీక 533 





చేయును. నే నిపుడెట్లడ్చుచున్నానో అట్లు భర్తలు పోయి రాక్షస స్త్రీలు 
ఇంటింట ఏడ్డురు. రామలక్ష్మణుల కంటబడినచో రావణుడు క్షళికాలమైన 
జీవింపడు. చితాధూమములతో ఆవరింపబడి గ్రద్దలగుంపులతో సంకులమై ఈ 
లంక కొద్దిరోజులలోనే శ్మశానసదృశ మగును. కొద్దిరోజులలో నొ కోరిక 
తప్పక నెరవేరును. మీరు చేయుచున్న దుర్మార్గప్రవర్తనయే మీకు కీడు కల్గునని 
తెలియచేయుచున్నది. 

లంకలో అశుభము లగు సూచనలు కన్పట్టుచున్నవి. అందుచే కొద్ది 
రోజులలో లంక మాసిపోక తప్పదు. పాపాత్ముడును రాక్షసాధముడగు 
రావణుడు చనిపోవగనే లంక విధవవలె నగును. పండుగలతో కూడిన లంక 
భర్తపోయిన (స్త్రీ వలె అగును. ఇంటింట ఏడ్చుచున్న రాక్షస స్త్రీల రోదనములను 
కొద్దిరోజులలోనే విందును. రామబాణములచే ద హింపబడ్‌ అంధకారావృతయ్పై, 
కాంతి హీనరమై లంకాపురి యుండగలదు. ఈ నృశంసుడగు రావణుడు పెట్టిన 
గడువు పూర్తికావచ్చుచున్నది. పాపాత్ములగు రాక్షసులకు చేయకూడని పని 
కూడ తెలియకున్నది. వీరు చేసిన అధర్మము మహోత్సాతమును కల్గించును. 


ఈ రాక్షసులు ధర్మము నెజుంగరు. ఒకనాడు తప్పక నన్ను ప్రొద్దునవేళ 
భోజనమునకు ఖండింతురు. నే నేమి చేయగలను? విషము నిచ్చెడివారైనను 
ఎవరును ఇక్కడలేరు. నే నిచ్చట జీవించియున్నానని రాముడెజుంగడు. ఎఆీగి 
యున్నచో వారు నన్ను అన్వేషింసక యుండరు. నేను కన్సడలేదను దుఃఖముచే 
దేహమును వీడి. రాముడు దేవలోకమునకు ఏగియుండును. ఆ దేవలోకము 
నందలి సిద్దులు, గంధర్వులు, బుషులు ధన్యులు. రాజీవలోచనుడగు రాముని 
వా రచ్చట కాంచుచుందురు. ధర్మమునే కాంక్షించెడి రాజర్షియగు రామునకు 
భార్యవగు నాతో ఏమి పని? చూచినంతసేపు (పీతి యుండును. చూడనప్పుడు 
చేమ ఉండదు. ఎంతమాట! అట్టు  కృతఘ్నులు (శ్రేమను వీడుదురు గాని 
మా రాముడు (ప్రేమను వీడడు. ఏవో నా దుషృతములున్నవి. నా భాగ్యము 
తరిగిపోయి ఉండును. అందుచే రామునికి దూరమై బాధపడుచున్నాను. 
చార్మితములో మచ్చ లేనివాడును, శత్రుసంహారకుడు నగు రామచంద్రునికి 
దూరమై జీవించుటకంటు మరణించుట మేలు. మూలఫలములను తినుచు 
అడవిలో తిరుగుచున్న రామలక్ష్మణులు అ(స్తసన్నా్యాసము చేసియుందురా? 
లేక దురాత్శుడగు రావణునిచే వంచనతో చంపింపబడియుందురా? ఇట్ల 
పరిస్థితిలో చనిపోవలెనని యున్నది. కాని ఇంత దుఃఖములో కూడ దైవము 


నుందరకాండ తత్త ఏదీ వీక 534 








నాకు చావు పెట్టలేదు. 
షపీయా న్స సంభోవే ద్దుఃఖం ఆఅ(పీయా దధికం భయం 
తాఖ్యాం హీ యే వియుజ్యన్తే నమస్తే షాం మహాత్మనామ్‌”, 
(సుంద.26-50) 
“పియమైన వస్తువు లభించునపుడు దానిని పొంది మరల దుఃఖము 
నొందక సుఖమే ఎవ్వరనుభవింతురో, అపియమగు వస్తువువలన ఆధికమగు 
భయము నెవ్వరందకుందురో అట్టి మహాత్ములకు నమస్కారము. ఇక నేను 
రామునికి దూరమై రావణుని వశమైతిని గాన ప్రాణములను వీడుదును.” 


27 ఈ విధముగ సీత రాక్షస(స్తీలతో తన అభిప్రాయమును స్పష్ట 
'ముగ చెప్పెను. 

అపుడా రాక్షస స్రీలు కోపముతో రావణునితో చెప్పుటకు వెళ్ళిరి. 

కొందు సీతను జేరి మరల పరుషముగా ఇట్లు మాటాడుచుండిరి. 

“పాపనిశ్చయము గలదానా! సీతా! నేడు నీ మాంసమును రాక్షస స్త్రీలు. 
భక్టీంతురు” అని భయ పెట్టుచుండిరి. 

ఆచటనే పండుకొనియున్న విభీషణుని పుత్రికయగు త్రిజట నిద్రనుండి 
మేల్కొని-- 

“ఓ అనార్యలారా! నన్ను తినివేయుడు. సీతను మాత్రము తినవద్దు. 
ఈమె జనకుని కూతురు, దశరథుని కీష్టమైన కోడలు. ఇప్పుడు నేను ఒడలు 
గగుర్చొడుచునట్టి భయంకరమగు స్వప్నమును గొంచితిని ఆ స్వప్నము 
రాక్షసుల వినాశమును రాముని విజయమును సూచించుచున్నది” అని పల్కెను. 

(త్రిజట ఇట్లు పలుకగనే క్రోధ మావేశించియున్న రాక్షస(స్త్రీలందజును 
ఒక్కసారి భయపడి త్రిజటతో “నీవు చూచిన స్వష్నమేమొ చెప్పుము” అనిరి. 

ఇట్టువారు. ఆడుగగనే త్రిజట తన స్వప్నము నిట్లు వివరించెను. 

“ఏనుగుదంతములతో చేయబడిన దివ్యమైన ఒక పల్లకీని వెయిహంసలు 
మోయుచు అంతరిక్షమున తెచ్చుచుండెను. ఆ శిబికయందు తెల్లని మాల్య 
ములను, తెల్లనివస్తములను దాల్చిన శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో కలసి 
కూర్చుండి యుండెను. పీత తెల్లని వస్త్రములను దాల్చి సముద్రమధ్యమున 


నుందరకాండ తత్త దీ వీక 535 





నున్న ఒక పర్వతముపై కూర్చుండియుండెను. రాముడా హంసలు మోయు 
చున్న పల్లకితో సీతవద్దకు వచ్చెను. (పభ సూర్యునితో కలసినట్లు సీతమ్మ 
రామునితో కలసినది. అపుడు రాముడు నాల్గుదంతముల ఏనుగును లక్ష క్ష 
ణునితో కలసి అధిరో హించియుండెను. శుక్షమాల్యాంబరములను ధరించిన ఆ 
రామలక్ష్మణులు జానకిని చేరిరి. ఆ కొండశిఖరమునకు దగ్గరగా ఆకాశము 
నందు నిలచిన ఏనుగుపైకి రాముడు సీతమ్మ నెక్కించెను. సీతమ్మ రాముని 
ఒడిలో కూర్చుండెను. ఆమె ఆ ఒడినుండి కొద్దిగ లేచి సూర్యచంద్రుల 
నిద్దణను చేతితో రాయుచుండెను. తరువాత ఆ రామలక్ష్మణులతో, పీతతో 
కూడిన ఆ ఏనుగు లంకపైన నిలచెను. అపుడు సీతారామలక్ష్మణులు 
ఎనిమిది వృషభములు పూన్సిన రథము _ నధిరోహించిరి. తరువాత వారే 
పుష్పక విమానము నధిరోహించి ఉత్తరదిక్కున కేగుచుండిరి. ఇట్లు విష్ణుపరా 
కముడగు రాముడు సీతా లక్ష్మణులతో గూడి ఉత్తర దిక్కున కేగుచుండగా 
నేను చూచితిని. మహాతేజశ్శాలియగు రాముడు దేవతలచే గాని, రాక్షసులచే 
గాని జయించుటకు శక్యమైనవాడు కాడు. 


ఇక రావణుడు- నేలపై నూనెలో ఎట్టనివస్త్రములు దాల్ఫి (త్రాగి మదించి 
గన్నేరు పూలదండతో పడియుండగా చూచితిని. రావణుడు పుష్పకవిమా 
నమునుండి నేలపై పడెను. నల్లనిబట్ట కట్టుకొని నున్నని గుండుతో ఒక 
ఆడుది ఈద్బుచుండగా కన్పడెను. గాడిదలు పూన్చిన రథముతో ఎజ్జని 
మాల్యములను, ఎట్టిని చందనమును పూసికొని నూనె (తాగుచు నవ్వుచు 
నృత్యము పతులు. దక్షిణదిక్కుకు పోవుచుండెను. మరల నాతడు గాడిదనెక్కి 
దకి క్షీణదిక్కుకు పోవుచుండగా భయముచే గాడిదనుండి నేలసె పై తలక్రిందులుగా 
పడెను. వెంటనే లేచి త్మొటుపడుచు భయముతో పిచ్చివానివలె దిగం 
బరుడై ఏవేవో చెడ్డమాటలను పల్కుచు దుర్గంధము నరకోపమమునగు 
మలపంకమున ప్రవేశించి అందు మునిగెను. అపు డొక (స్తీ నల్లని, 
ఎజ్జని వస్త్రమును దాల్చి ఒడలినిండ బురద పూసికొని రావణుని కంఠ 
మందు బంధించి దక్షిణదిక్కునకు లాగుచుండెను. ఇట్లు కుంభకర్ణుడు 
కూడ కన్సడెను. రావణుని కుమారులందఖు తైలములో పడియుండిరి. 
నూనె పూసికొని దశగ్రీవుడు వరాహముతో, ఇంద్రజిత్తు గింశుమారముతో, 
కుంభకర్ణుడు ఒంపెతో దక్తిణదిక్కునకు పోవుచుండిరి. ఒక్క _ విభీషణుడు 
మాతము తెల్లని గొడుగువేసికొని, శుక్షమాల్యాంబరములను ధరించి, తెల్లని 


నుందరకాండ తత్త ఏదీ వీక 536 








చందనము పూసికొని శంఖదుంధుభిధ్వనులతో, నృత్తగీతములతో, పర్వతము 
వంటి నాల్లుదంతములుగల ఒక ఏనుగును అధిరో హించియుండెను. మరియు 
విభీషణుడు నలుగురు మంత్రులతో ఆకాశము పై నిలచియుండెను. గుజ్జము 
లతో ఏనుగులతో రథములతో కూడిన ఈ లంకయంతయు గోపురములు 
తోరణములు విరిగి సముద్రములో పడియుండెను. రాముని దూతయగు 
ఒక వానరుడు లంకను కాల్చిచేసినట్లు చూచితిని. నూనెత్రాగి, నృత్యము 
చేయుచు, నవ్వుచు, భస్మమైన లంకలో రాక్టసస్తీలు ప్రవేశించుచున్నారు. 
కుంభకర్ణాదులందయు రక్తవస్త్రములను దాల్చి గోమయహ్రదము (పేడమడుగు) 
లో ప్రవేశించి యుండిరి”. 


. “అందుచేత తొలగుడు. ఇంక ఆమెకంట పడకుడు. రాముడు సీతను 

పొందును. రాక్షసులతో పాటు రావణుని చంపును. క్రూరవాక్యములు 
పలుకకుడు. సీతమ్మను యాచింతము. అదియే తగిన పని యని నాకు 
అనిపించుచున్నది. ఇంత దుఃఖములో' నున్న ఆమెను గూర్చి ఇట్టి కల ' వచ్చుట 
ఆమెకు దుఃఖము తొలగి (పియము కల్గునని తెలియచేయుచున్నది. ఇంత సేపు 
ప సీతమ్మను బెదరించితిరో ఆమెను ఇపుడు యాచింపుడు. రాముని వలన 
మనకు ఘోరమగు భయము రానున్నది.” 

షపణీపాత ప్రనన్నాహి మైథిలీ జనకాత్మజా 

అలమేషా పరిత్రాతుం రాక్షస్యో మహతో భయాత్‌.” 

(సుంద.27-44) 

“నమస్కరించిన మాత్రముననే వెనుకటి తప్పులను చూడక అనుగ్రహిం 
చునది జానకి. ఈమె మనలను మహాభయమునుండి రక్తింపసమర్జురాలు." 

తత్త (దీపిక :- 

ఈ *్లేకము మాతృస్వభావమును, లక్షీ శ్రస్వభావమును, సీతాస్వభావ 
మును చిత్రించును. ఆమెకే ప్రత్యక్షముగ అపరాధము చేసిన వారలను 
కూడ క్షమింపజాలిన బాదార్యవతి. తాను క్షమించుటయేకాదు. ఇతరులు 
హిం సింపకుండ రక్షించును. 

రాక్షస్మస్తీలు చేసిన తప్పిదమునకు, హనుమ ఆగ్రహించి రావణ వధా 
నంతరము .వారిని చంపవలెనని ఉద్యుక్తుడాయెను. అపుడు సీతమ్మ-- 


నుందరకాండ తత్త (దీ పీక 837 





న కర్ణి న్నాపరాధ్యతి?” (యుద్ద. 116-44) 

తప్పుచేయనివాడెవడు? ఆని వారిని హనువు చంసకుండ రక్తి ంచెను. 

ఇట్లు (ప్రణిపాత మాత్రముచే ప్రసన్న యగునది తల్లి సీతమ్మ. అందుచే 
ఆమె నొశ్రయించిననే రక్షణ లభించునని (త్రిజట ఉపదేశించినది. 

“త్రిజట ఇంకను ఇట్లు చెప్పెను-- మరియు చూడుడు. విశాలాక్రియగు 
ఈ సీతమ్మ ఆవయవములలో ఏమాత్రము వైరూప్యమురాలేదు. కాంతిమా 
త్రము కొంచెము తగ్గెను. అందుచే తప్పక సీతమ్మ కార్యము నెరవేరును. 
రావణాసురుడు నశించును. రాముడు జయించును. అదిగో చూడుడు. 
ఈమెకు (పియము కల్లబోవుచున్నదని తెలియజేయుచు ఈమె ఎడమకన్ను 
అదరుచున్నది. ఎడమ భుజము కూడ ఆదరుచున్నది. ఎడనుతొడ అదరు 
చున్నది. ఈ నిమిత్తములన్నియు సీతమ్మ ఎదుట రాముడు నిలచినట్లు 
తెల్తుచున్ననవి. 1 

“అదిగో చెట్టుమీద పింగళిక యను పక్షికూడ కూయుచున్నది. ఆ పక్షి 
కొమ్మలలో బాగుగ దాగియున్నది. చాల సంతోషముతో నున్నది.” 

“విచారింపకుము నీ భర్త వేగముగా వచ్చును. ఇది శోకమునకు తగిన 
సమయము కాదని మరల మరల ఉత్తమమగు నాంత్వనవచనములను పల్కు 
చున్నట్లున్నది. శ్రీరామునకు స్వాగతవచనములను పల్కుచున్నట్లున్నది.” 

తత్తదీపిక $ 

ఈ పక్షి పల్కిన పల్కులను గూర్చి చెప్పిన ఈ శ్లోకము ఇందు చాల 
ముఖ్య మైనది. 

జప్పక్టీ చ ళశాఖానిలయః (దప్రహ్నష్షః 

వునః వున శోత్త మసాంత్యవాదీ, 

నుస్యాగతాం వాచ ముదీరయానః 

పునః పునశ్ళోదయతీవ హృష్టః” (సుంద. 27-51) 

(1) పక్షి :- ] 

ఈ శోకములో వర్ణింపబడిన “పక్షి” ఈ సుందరకాండకు ప్రధానుడైన 
. హనుమ. ఆతడా చెట్టు" గుబుర్లలో దాగియున్నాడు. పల్కబోవుచున్నాడు. 
ఆతడే ఆచార్యుడు. 


నుందరకొండ తత్త ఏదీ పీక 538 





రామునికి దూరముగా ' నున్న.' సీతమ్మకు రాముని సందేశము నందింప 
వచ్చి ఇంతవరకు పరీక్షించుచున్న హనుమ ఇంక మాటాడెడి శుభసమయ 
మాసన్నమైనది. 
మహాపురుషుడు, జ్ఞాని యగు ఆచార్యుని స్వభావము నీశ్లోకము చిత్రిం 
చుచున్నది. 
బ్రహ్మనిష్టుడై, ఆచరణముచే పరిపూర్ణుడైన ఆచార్యుడు-జ్ఞానియగు 
మహాపురుషుడు “పక్షి” 
పక్షములు కలది పక్షి ఇది ఆకాశమున విహరించును. అట్లాకాశమున 
పోవుటకు సాధనములు పక్ష ములు=రెక్కలు. 
- ఆకాశమే పరబ్రహ్మము. దానిని చేరుటయే ఆకాశమున విహరించుట, 
ఆ=అంతట పూర్తిగా; కాశ పకాశించునది- ఆకాశము. 
"అనగా స్వయంప్రకాశమగు పరమాత్మ. 
“ఉభఖాభ్యా మేవ షక్షాభ్యాం యథా ఖే పక్తీణాం గతిః 
తథైవ జ్హానకర్శ భఖ్యాం నియతా వరమా గతిః.” 
రెండు రెక్కలతో పక్షి ఆకాశమున సాగునట్లు జ్ఞానకర్మలచే పురుషుడు 
పరమగతి నొందును. 


యజ్ఞము, దానము, తపస్సు అనునవి ఆచరించి అంతఃకరణ వైర్మ 
ల్యమును సంపాదించిననాడే జ్ఞాన మావిర్భవించును. అట్టి జ్ఞానముతో 
ఆరాధ్యుడగు పరమపురుషు నెజీంగి పరమపురుషు సమారాధనరూపముగా 
కర్మల నాచరించుటయే సిది. 

ణా శ 
అటు జ్ఞానకర్మలు రెండును కలవాడే ఆచార్యుడు. “ఆచార్య శబము 
3) (ee gl యె 

నకు నిర్వచనము కూడ అదియే! 

కఆచినోతి హి శాస్త్రారాఆచారే సాపయ త్వపీ 

త్త రా 

నయ మాచరతే యస్మాత్తస్మా దాచార్య . ఉచ్చతే.” 

వేద శాస్త్రములలో చెప్పిన విషయములను తెలిసికొనవలెను. తెలిసికొ 
నిన వానిని ఇతరులచే ఆచరింపచేయవలెను. తానాచరింపవలెను. అట్టివానిని 
ఆచార్యుడనవలెను. అట్టు జ్ఞానానుష్టానములతో పరిపూర్ణుడయి పరబ్రహ్మానుభ 
వమును అనుభవించుచు వేదవేదాంగముల నధ్యయనముచే సిన (శో త్రియుడగు 


నుందోరకొండ తత్త ఏదీసీక 539 
బ్రహ్మనిష్కుడే పక్షి 

(2) శాభానిలయః 5 

శాఖలయందు బాగుగ లీనమైయున్న దీ పక్షి 

వేదశాఖలే శాఖలు - కఠశాఖ, కలాపశాఖ మున్నగునవి. వానిని అధ్య 
యనము చేసినది మొదలు మరణపర్యంతము స్వాధ్యాయప్రవచనములను 
చేయుచుండవలెను. దాని యర్థము నెజింగి ఆచరించువాడు కావలెను. 
వేదములో పూర్వభాగములో చెప్పిన కర్మల నాచరించుట, ఉత్తరభాగములో 
చెప్పిన పరబ్రహ్మ విషయమున (శవణమునన నిదిధ్యాసనములను ఒనర్సుట 
పాటింపవలెను. 

ఆచార్య లక్షణమును వివరించుచు- 

“ఆచార్యో వేదసంవన్చ్రః విష్ణుభక్తో విమత్సరః 

మంతజ్లో మంత్రభిక్తశ్ళ సదా మంత్రాశ్రయ ళ్ళుచిః 

గురుభక్తి నమాయుక్తః పురాణజ్లో విశేషతః 

ఏవం లక్షణసంపన్లః గుతురిత్యభిధీయతే.” 

అని వేదజ్ఞాన సంపన్నుడే గురువు కాదగునని చెప్పబడినది. 

“స్తి్దం నత్సంప్రదాయే స్టే ధియమనఘుం 

(శోత్రియం (బ్రహ్మా నిష్టమ.” 

అని వేదవేదాంగముల నధ్యయనము చేసినవాడు, బ్రహ్మనిష్టుడు గురు 
వుగా నుండదగునని తెలియుచున్నది. 

ఉపనిషత్తులలో - 

“న గురు మేవాభి గచ్చేల్‌ నమిత్సాణః 

(శోత్రియం (బ్రహ్మా నిష్టమ.” 

అని శ్రోతియునే గురువుగా ఆ్యశయింపవలేనణ చెప్పబడినది. అందుచే 
వేదశాఖానిలయుడు గురువు. ' 

(3) ప్రహృష్షః 

ఎల్లప్పుడు సంతుష్టమైన హృదయము కలవాడై యుండవలెను. విషయ 
ములను కామించి వాని లాభాలాభములచే సుఖదుఃఖములను అనుభవించు 





నుందరకొండ శత్త దీపేక 540 





సంసారులవలె గాక సదా భగవద్దుణములనే అనుభవించుచు ఆ అనుభవముచే 
కల్గిన (పీతి నిండిన హృదయముతో ఎల్లప్పుడు సంతుష్టుడై ఉండవలెను. ఆ 
పీతి హృదయమునుండి ఆనందబాష్పములుగా, గగుర్చాటుగా బైటకి ప్రసరిం 
చుచుండును. అట్టి యనుభవము గలవాడే ఆచార్యుడు. 

“ఆహ్లాద శీత్ర నేతాంబుః పులక్షీక్సుత గొత్రవాన్‌ 

నదా వరగుణానిష్టః ద్రష్టవ్యః నర్హదే హిభిఐ” 

భగవదనుభవానందముచే చల్లని కన్నీరు కార్చుచు ఒడలు గగుర్చొడు 
చుచు భగవద్గుణముల ఆవేశము కల్లి ఎల్లప్పుడు అందజకు కన్సడవలయును. 

(4) “పునః వునళ్ళ ఉత్తమ సాంత్యవాదీ” :- 

నురల మరల ఉత్తమమైన సాంత్వనవచనములను గురువు చెప్పుచుండ 
వలెను. 

భగవంతుడు నిరంకుశుడని అపరాధములను జూచి క్షమింపడని సామా 
న్యముగ భగవంతుని చేరుటకు భయపడుచుందుము. భగవంతుని చేరుటకు. 
భయములేకుండ ఆతడు పర్కిన సాంత్వనవచనములను చెప్పి ధైర్యమును 
ఆచార్యుడు కల్లించుచుండును. 

భగవంతుడు పురుషోత్తముడు, దయామయుడు. ఎచట మనము పొంద 
వలెనన్న అచటనే ఉండును. అతని చేరుటకు ఎచ్చటకును పోనక్కరలేదు, 
ఏమియును సమర్పింపనక్కర్లేదు, సర్వసులభుడని శిష్యునకు గురువు ధైర్యమును 
కల్గించుచుండవలెను. ఆ పురుషోత్తముడు పల్కిన సాంత్వనవచనములను, ఆ 
పురుషోత్తమునిగూర్చి సౌలభ్యమును (ప్రదర్శించు వచనములను పల్కవలెను. 

“ఉత్తమఃపురుష స్త్వన్యః పరమాత్మే ఒత్యుదాహృతళి 

“ఉత్తమపురుషుడు పరమాత్మ. ఆ పరమాత్మ సాంత్వనవచనములను 
_ ఆచార్యుడు చెప్పుచుండెను. ఆత డెక్కడో ఉండడు. మన హృదయములలోనే 
ఉండును. అతనితో వివాదము లేకున్నచో ఎచ్చటకును నీ వేగనక్కరలేదు. 
గంగాది, దివ్యతీర్థములను గాని, కురుక్షేత్రాది పుణ్యక్షేతములను గాని దర్శిం 
పనక్కరలేదు” అని గురువు సాంత్యనవచనములను చెప్పును. 

“యమో వైవన్యతో రాజా య స్తవెష హృది సతః 

తేన చే దవివాద స్తే మా గంగాం మా కురూ గమః 

“యముడు, వైవస్వతుడు, రాజునగు ఎవడు నీ హృదయమందున్నాడో 


నుందఠకాండ తత్త దీపిక 541 


వానితో నీకు వివాదము లేకున్నచో గంగాది తీర్థములకు గాని, కురుశ్తేత్రాది 
న్రేతములకు గాని వెళ్ళకుము. 

చేతనాచేతనములను నియమించువాడు కావున పరమాత్మ యముడు. 

ఆతడే సూర్యమండలమున నుండువాడు గావున వైవస్వతుడు. 

ఆనందింపచేయువాడు కావున రాజు. 

సర్వనియామకుడు, సూర్యమండలాంతర్వర్తి, ఆనందప్రదుడు నగు పరమా 
త్మయే సర్వమానవుల హృదయములందుండువాడు. వానితో వివదించుటచేతనే 
చేసిన అపరాధములకు ప్రాయశ్చిత్తముగా తీర్హయాత్రలకేగుట, పుణ్యనదీస్నా 
నము చేయుట ఆవశ్యకము లగును. అందుచే వానితో వివదింపకుండుటయే 
చేయదగినపని” అని గురువు ఉపదేశించును. 

ఇచట యముడు, వైవస్వతుడు, రాజు అను మూడు పదములలో అంద 
ముగా మనకు భగవంతుడేర్పరచిన మూడు భయస్థానములను సూచించెను. 

చనిపోయిన తరువాత పై లోకములో యమునిచే బాధపడుదుమని 
పాపములను ఆచరింపము. 


సూర్యుడు 'ప్రకాశించుచుండగా పగటివేళ పాపము చేయుటకు భయప 
డుదుము. 


ఈ రెంటిని లక్ష్యము చేయనివారు కూడ రాజునకు భయపడి పాప 
మును చేయకుందురు. 


ఈ మూడును భగవత్స్వరూపములే! 
ఈ మూటిని లక్ష్యము చేయనివారు కూడ అంతర్యామియగువానికి 
Pee 
భయపడుదురు. 


కాని వానితో గూడ వివాదము పెట్టుకొని “నేను స్వేతంత్రుడను, 
అంతయు నాదే” అనెడివారు కొందటుందురు. ఆ వివాదమునే మానవలెను. 


భగవంతునితో జీవునకు 'కల్గు వివాదమును ఒక భక్తుడు అందముగ 
చిత్రించెను. 
“త్తంమేఒహం మే కుతస్తత్తదపీకుత ఇదం వేదమూల 
(ప్రమాణా 
9 { 
దేతచ్చా౭.నాది సిద్దా దనుభవవిభవాత్త్రర్థి సాక్రోళ (పై 


నుందరకొండ తత్త ఏదీవీక 542 





క్యా౭_౭కోళః?కన్య?గ తొదిషు మమ విదితః కో౭_త్రసాక్షీ ; ని 
నుదీః స్యా 

ద్దంత! త్యత్సక్షపాతీ న న ఇతి న్సకల సౌ మృగ్యమధ్యస్థవత్త యే గొ 

భగవంతుడు మన నెట్లనను తనవారినిగా చేసికొనుటకు ప్రయత్నించు 


చుండును. మనము వానికి దూరముగా నుండుటకే ప్రయత్నించుచుందుము. 
అట్టిచో భగవంతు డెన్నియో ప్రయత్నముల నొనర్చుచుండును. 


భగవంతునకు నిత్యము చేయు అభిషేకము భగవంతునకు మురికి పోవు 
టకు కాదు. “భగవంతుడు నిరంజనుడు కదా! ఆతనికి మరల మురికి 
యుండునా? స్నానమెందుకు?” అని సందేహము కల్షినది ఒక భక్తునకు. 
స్నానము చేయుచున్న భగవన్మూర్తిని జూచి, “ఓహో! స్వామీ, నాతో వివాదము 
కలిగి ఏ విధముగను జయింప లేక చివరకు ప్రమాణము చేయుటకు స్నానము 
చేయుచుంటీవా?” అని భావించినాడు. 

జీవులకు భగవంతునితో కల్గిన వివాదమును చూడుడు. 

భగవంతుడు జీవునితో “త్వం మే, నీవు నావాడవు” అనును. జీవు 
లందరు తనకే చెందినవారు గనుక తనకు దూరమైన వారిని మరల తనవా 
రినిగా చేసికొనుటకు “నీవు నా వాడవు అని భగవంతుడనును. జీవుడు 
అవివేకి కదా! పసిపిల్లవలె అన్నమాటయే మరల అనును “నీవు నావాడవు" 
అనిన “నీవు నావాడవు" అనునని భగవంతు డనుకొనెను. 

“భగవంతునికి మనము చెందినవారము అని యనుకొనినను “భగవం 
తుడు మనకు చెందినవాడు. అని యనుకొనినను సంబంధము నంగీకరించిన 
వాడే యగును గనుక భగవంతుడు సంతోషించును. “త్వం మేీ అని 
మే అనును, అని భగవంతుడనుకొనెను. 

కాని జీవుడు చాల గడుసరి. “త్వం మే” అనిన “అహం మే” అనెను. 
“నేను నావాడను” అని జీవుడనెను. 

భగవంతు డాశ్చర్యపోయెను. “ఈ జగత్తులో (ప్రతివస్తువుకూడ నాదే 
గదా! వీడు “నేను నావాడను” అని అనుకొనుచున్నాడేమి? అని తలచి,'కుత 
స్తత్‌” “లది యెట్లు?” అనెను. 

జీవుడు “తద పికుతళో “నేను నీవాడనగుట మాత్రము ఎట్లు” అనెను 


అపుడు భగవంతుడు “ఇదం వేదమూల ప్రమాణాత్‌ ౫ “వేదములో అట్లు 


నుందరకాండ తత్త (దీ పీక 543 





చెప్పబడి యుందడుటవలనో ఆనెను. 


“పతిం విశ్వస్య” “విశ్వమునకంతకు ప్రభువుగా భగవంతునే వేదము 
పేర్కొనెన” అని ప్రమాణము చూపెను. 

జీవుడు “ఏతచ్చ అనాది పిద్దాత్‌ అనుభవవిభవాత్‌” “అనాదిగా నేను 
నా వాడనని అనుభవించుచున్నాను. మీ లిఖిత ప్రమాణ మెంత గొప్పదో 
మా అనుభవమంత గొప్పది” అనెను. 

భగవంతుడు “హన్త! సాక్రోశ ఏవి “నీ అనుభవమును ఎప్పటికప్పుడు 
కాదని చెప్పుచునేయుంటిని గదా” అనెను. ఒకరొక ఇంటినో, భూమినో ఒకరి 
దానిని అనుభవించుచున్నప్పుడు యజమాని వారి అనుభవమును చెల్లనీయ 
కుండ తనది యని అప్పుడప్పుడు కోర్టుమూలముగ తెలియచేయుచుండును. 
అట్లే భగవంతుడు కూడ “ఈ విశ్వమంతయు నాది, ఈ జీవులు నావారు” 
అని తెలియచేయుచుండెను. 

జీవుడు “క్యాక్రోశః కస్య?” “ఎక్కడ? ఎవరు చెప్పిరి?” అని యడిగెను. 

భగవంతుడు “గీతా దిషు మమ విదితః”. “గీత మున్నగు వానిలో నేనే 
చెప్పితిని” అనెను. వేదములో చెప్పినది కాలదోషము పట్టుచున్నదని మరల 
భగవద్గీతలో 'మమైవాంశః' జీవుడు నాఅంశము అనియు 'నా పర్మాప్రకృతి” 
అనియు భగవానుడే మరల చెప్పెను. 

జీవుడు 'మీదని మీరు చెప్పిన సరిపడునా?” *కోఒత్ర సాక్షీ?” “స్నా 
ఎవరు?” అని యడిగెను. 

భగవానుడు *సు సుధీఃస్యాల్‌ » “జ్ఞానులగు వ్యాసపరాశరాదులు సాకు! లు” 
అనెను. జీవుడు *హన్త! త్వ త్పక్షపాతీ ; సి “ఆతడా! మీ పక్షపాతి” అనెను. 

“ఇతి నృకలహే మృగ్య మధ్యస్థవత్త్యం” “ఈ విధముగ జీవునకు భగ 
వంతునికి ఏర్పడిన వివాదములో చివర 'కేవిధముగను భగవంతుడు జీవుని 
జయింపలేక ప్రమాణము చేయుటకు స్నానము చేయుచున్నాడా!” అనినట్టుం 
డెనట. 

భగవంతునితో జీవునకు కలుగు వివాదసరణి ఇది. 


ఇట్టి వివాదము పడకుండుటయే చాలు. భగవంతుని పొందుటకు, 
పాపములను పోగొట్టుకొమటకు ఏమియు చేయనక్కర్రేదు. భగవంతుడు 
సులభుడు. “ఆతడే మనకై ఇంత యత్నము చేయుచుండును అని 


నుందరకాండ తత్త ఎదీ విక 544 





ఉత్తమసాంత్వనవచనములను గురువు చెప్పుచుండును. 

(5) “సుస్వాగతాం వాచ ముదీరయానణి :- 

సు=చక్కగా సంప్రదాయబద్ధముగా, స్ఫ=తనకు, ఆగతాం=వచ్చిన, 
వాచం= వాక్కును-మంత్రమును, ఉదీరయానః=చెప్పుచున్ననాడు. 

భగవంతునినుండి, లక్ర్మినుండి పూర్వాచార్యపరంపరలో వచ్చిన మంత్ర 
ములను శిష్యులకు ఉపదేశించుచుండును. గురుపరంపరాప్రాప్త్రమగు మంత్ర 
ములనే ఉపదేశింపనలెను గాని సంప్రదాయ సిద్దము కాని మంత్రముల 
నుపదేశింపరాదు. 

(6) “పునః వునశ్రోదయతీవో :- 

మరల మరల శిష్యుని అపమార్గమున పడకుండ (పేరణ చేయవలెను. 

'స్థాలిల్యేశా సితారమ్‌' అని అపమార్గమున ప్రవర్తించునపుడు శాసించు 
వాడే గురువు. గీతలో ఒకసారి ఉపదేశించి మరల అర్జునుడు (ప్రశ్నించిన. 
''దుర్మేధా? యని కృష్ణభగవానుడు నిందించును. కాని ఆచార్యుడు శిష్యుని 
మరల మరల చెప్పి సన్మార్గమున (ప్రవర్తింప చేయును గాని విసుగుచెందడు. 

(7) హృష్టః :- 

శిష్యుడు భగవదనుభవము ననుభవింపగా జూచి యానందించువాడు. 
తన యనుభవముకంటె శిష్యానుభవమును చూచి గురువు ఎక్కువ ఆనందిం 
చును. 

ఇట్లు ఈ శ్లోకములో- 


“జ్ఞానకర్మలు కలవాడు, వేదాధ్యయన సంపన్నుడు, భగవదను భవజనితా 
నందము ననుభవించునాడు, భగవద్విషయకము లగు సాంత్వన వచనములను 
పలుకువాడు, ఆచార్య పరంపరాప్రాప్తమగు మంత్రముల నుపదేశించువాడు, 
సదా శిష్యుని పరెశీలించువాదు, శిష్యానుభవముచే ఆనందించువాడు, గురువుగా 
నుండచగినవాడు” అని నిరూపింపబడినది. అట ఆచార్యుడు ంభించుటయే 
శుభశకునము. 

ఆచార్యస్వరూపు డగు హనుమ చెట్టుపై నున్నాడు అని దీనిచే సూవిత 
మైనగి. 


నుందరకొండ తత్త పదీ పిక 545 


98 ఆ రాక్షసరాజగు రావణుడు పల్కిన మాటలే సీత వునసున 
మెదలుచుండెను. ఆతడు పల్కిన .అపియములైన మాటలకు అడవిలో 
సింహము పైబడగ, బెదిరిన ఆడ ఏనుగువలె సీత బెదిరిపోయెను. 

ఆ రాక్షస ప్రీలమధ్య రావణుని మాటలకు బెదరినదై వనమున ఒంట 
రిగా వదలిన బాలికవలె సీత విలపించుచుండెను. 


పెద్దలు అకాలమున మృత్యువు రాదని చెప్పినమాట నిజము. ఇంత 
భయసె పెట్టబడుచున్నను నేను (బతికియే యున్నాను. 


సుఖ మేమియు లేకపోయినను, దుఃఖములతోనే నిండియున్నను నా 
హృదయము ముక్కలగుటలేదు. 


ఏమిచేయను? నా తప్పు లేదు. రావణుడెంత ప్రయత్నించినను నా 
మనస్సు నాతనికి వశము చేయలేను. అతడు నన్ను తప్పక చంపును. 

గర్భములో నున్న బిడ్డను సుఖప్రసవము కానపుడు శల్యముతో ఛేదించి 
నట్లు నన్ను ఈ రాక్ష సేంద్రుడు తప్పక శస్తములతో ముక్కలు చేయును. 

చాలకాలమునుండి దుఃఖపడుచున్న నాకు రావణునిచే చంపబడుట కింక 
రెండుమాసములే గడువు. రాజాపరాధము చేసి బంధింపబడిన తస్కరుని 
వధించినట్లు నన్ను వధింతురు. - 
హా రామ! హా లక్ష్మణ! హా సుమిత్ర! హా రామజనని కౌసల్య! గాలికి 

సుడిలో పడి సముద్రములో మునుగుచున్న పడవవలె నేమ మునిగిపోవుచు 

న్నాను. 

మృగరూపమును దాల్సి వచ్చిన మృత్యువు బలశాలురగు రామలక్ష్మణు 
లను విద్యుదభిఘాతముచే రెండు సింహములను చంపినట్లు చంపియుండును. 
మృత్యువే మృగరూపమును దాల్సి వచ్చి నన్ను ఆనాడు లోభపెట్టినది. 
మూఢురాలనై రాముని తమ్ముడగు లక్ష్మణుని, లక్ష్మణుని అగ్రజుడగు 
రాముని వదలుకొంటిని* 


తత్త నదీ పిక ; 
ఇచ్చట 
కరానూనుజం లక్ష ఈ ివూర్హుజంచో (సుంద. 28-10) 


అని రామానుజుడు, లక శ్రకా(గ్రజుడు అని రామలక శ్రైణులను వ్యవహ 
క్‌ య్‌ 


నుందరకొండ తత్త $దీపీక 546 





రించెను. 


ఆచార్యుడు, భగవానుడు-జీవునకు రక్షకులు, మోహముచే వారి నిద్ద 
అను వదలుకొనిన జీవుడే బంధమున బడును. 


గురువును భగవత్సంబంధముతోను, భగవానుని ఆచార్య సంబంధము 
తోను భావింపవలెను. మహాపురుషుడగు "ఆచార్యుని ప్రసాదించినవాడు కావృన 
భగవానుడు మన కారాధ్యుడు. అట్టి భగవానుని చేరుటకు సాయపడెడివాడు 
కావున ఆచార్యుడు సేవింపదగినవాడు. 

ఈ విషయమును న “రామానుజుడు” అని లక్ష్మణుని, 
“లక్ష్మణపూర్వజుడు” అని రాముని సీత ఇందు భావించెను. 

“హా రామ! సత్యవత! హా దీర బాహు! పూర్ణచంద్ర సమానవక! 
జీవలోకమునకు హితమును పీయమును గూర్చువాడ! నే నీ రాక్షస స్తీలచే 
చంపబడుచున్నానని నీ వెటుంగవు కదా! 


అనన్వ దైవత్త్య మయం క్షమా చ్‌ 

భూమౌ చ శయ్యా నియమ శ్చ ధర్మే, 

పతివతాత్వం విఫలం మమేదం 

క్రతం కుతే ఘే షన మానుషాణామ్‌; 

మోఘో హి ధర్మ ళ్ళరితో మయాఒయం” (సుంద.28. 12,13) 


రాముడు తప్ప వేరొక దైవమును నే నెజుంగను. ఓరిమితో నుంటిని. 
నేలమీద పరుంటిని. నియమముతో ధర్మము నాచరించితిని. పతివ్రతవై 
యుంటిని. కృతఘ్నులగు మనుష్యుల విషయమున చేసినట్టు రాముని 
విషయమున చేసిన ధర్మపాలన కూడ వ్యర్థమైనది. రాముని కాంచలేకపోతిని. 
కలిపేద నని ఆశ కూడ లేదు.” 


తత్త త్త (దీ పీక క 

భగవత్‌ ప్రాప్తిని కోరి, ధర్మము నాచరించి, ఫలము సిద్ధింపక, బాధ 
పడుచు, కాలవిలంబనము నోర్వలేక, ఉపాసకులు ఇట్లు బాధపడుచుందురు. 
చేసిన దంతము వ్యర్థ మనిపించును. సీతమ్మ అట్టి దశను పొందెను. 


“తండ్రిగారి యాజ్ఞను నియమముతో ప ననమునుండి మరల పట్ట 


ణమున కేగి నేను లేకపోయినను మరికొందటు స్త్రీలతో రాముడు హాయిగా 
రమించుచుండును. 


నుందరకొండ తత్త ఏదీపీక ర్‌47 


రామ నేను మాత్రము నీయందే కామము కల్లి, నీయందే అనురాగము 
నుంచుకొని, వ్యర్థమగు తపసు నాచరించి, భాగ్యహీనవై, నీయందలి (పేమ 
నాకు వినాశమునకే సాయపడగా జీవితమును వీడుచున్నాను. 

విషముతోనో, వాడియైన శస్తముతోనో ఇంక వేగముగా (ప్రాణములను 
వదలెదను. నాకిచట విషము నిచ్చువా డెవడు? శస్తము నిచ్చువా డెవడు?” 
అవి సీత బహువిధములుగ విలపించి సర్వాత్మనా రామునే స్మరించుచు, 
వణకిపోవుచు, నోరు ఎండిపోవుచుండ, పూచిన శింశుపా వృక్షమును చేరెను, 

శోకముతో తపించిన సీత అనేకవిధముల ఆలోచించి చివరకు జడ 
ఉరిపోసికొని ప్రాణములను వదలి, యముని సన్నిధి చేరెద నని నిశ్చయించు 
కొనెను. 

సుకుమారగాత్రి యగు సీత అపుడా చెట్టుయొక్క పూచిన కొమ్మను 
వంచి పట్టుకొని యుండెను. | 

అట్టు రాముని, రామానుజుని తలంచుకొనుచుండగ శోకమును ఉసశ 
మింపచేపెడి, ధైర్యమును కల్లించెడి కొన్ని నిమిత్తములు కన్పప్టైను. 


్ర చెప్పుట కలవికాని దుఃఖము ననుభవించుచున్న, వ్యధనందుచున్న, 

| జ | : 
పతివ్రతయై-హర్షవిరహితయై- దీనమనస్కయైయున్న సీతమ్మకు శుభశకునములు 
కన్స ట్టిను. 

ఐశ్వర్యము గలవానిని సేవకులు వచ్చి ఆశ్రయించినట్టు శుభశకునములు 
ఒకదానిపై నొకటి ఆమెకు పొడచూపెను. 

వక్రము లగు పక్ష శ్రములతో, నల్లనగు తారకతో, సుందరమై, చివరల 
ఎజ్జగీతలు కల్లి మిగిలిన భాగము తెల్లగా నున్న ఆమె వామ నేత్రము స్పందిం 
చెను. ఆమె వాము భుజము కంపీంచెను. ఏనుగుతొండమును పోలియున్న 
ఆమె ఎడమతోడ అదురుచు రాము డెదురుగా నున్నప్లే భావింపచేసెను. 

నిలచియున్న సీతమ్మయొక్క బంగారురంగు గల చీర కొద్దిగా జారెను. 


ఈ నిమిత్తములు ఇంతకు ముందుకూడ ఆమెకు కల్లినని. బింబఫల 
మువంటి అధరోష్టముగల, ఆందమైన కన్నులు గల, నల్లని కేశములు గల, 

వ్య ఇ 5 అ 
తెల్లని పలువరస గల ఆ సీతమ్మ ముఖము రాహువు వీడిన చంద్రునివలె 
ఆనందముతో నిండెను. 

ఎండకు, గాలికి, వాడి కన్సడకుండ పోయిన విత్తనము వర్షముచే మరల 


సుందరకాండ తత్త దీ పీక 548 
TT కర. త్త నన 





ఉత్తేజము నందినట్లు సీతమ్మ ఆనందము నొందెను. 
“సా వీత్రశోక్రొ వ్యపనీతతంద్రీ 
శాంతజ్యరా హర్ష వివృద్దసత్తా ఏ 
అశోభతార్వా వదనేన శు కే 
ఠీతాంచునా రాత్రి రివోదితేన” (సుంద. 29.8) 


సీతమ్మ శోకముతొలగినదై, జాడ్యములేనిదై జ్వరము శమించినదై, 
హర్షముతో వికసించిన _చిత్తముకలదై, సంతోషముతో నిండిన ముఖముతో, 
ఉదయించిన చంద్రునితో కూడిన రాత్రివలె కాంతివంతమై విలసిల్లుచుండెను. 

తత్త బీ పిక : | 

దీనితో సీతమ్మ దుఃఖము అంతమగుచున్నది. హనుమ బైటికి వచ్చుచు 


న్నాడు. రాక్షసుల నందణను చంపగల శక్తి కలవాడయ్యు హనుమ చెట్టుయొక్క 
ఆకులలో దాగి యుండెను. గాని ఇంతవరకు కానరాలేదు. 


పీతావిలాపమును, రాక్ష ఫ్సీ తర్ణనమును, త్రిజటా స్వప్నవృత్తాంతమును, 
అంతయు విని చివరకు బైటికి వచ్చును. 

ఇది యంతయు ఆచార్యుడు చేయు శిష్యపరీక్ష. 

శిష్యునకు ఐదు లక్షణము లుండవలెను. 

1. అనన్యసాధ్యత్వము, 2. ఆర్తి, 3. అధ్యవసాయము 4. ఆదరము, 
5. అనసూయ 

రామునే తప్ప ఇతరులను పొందవలెనను కోరికలేక ఐశ్వర్యమునుగాని, 
ధనమునుగాని కాంక్షీ పక సీతమ్మ ఉండెను. అందుచే-- 

1 ఆమె సాధ్యాంతరములయందాసక్తి లేనిదై భగవానుడగు రామచం 
ద్రుడే పొందదగినవాడని నిశ్చయముతో నుండెను. ఇది మొదటి లక్షణము. 

2. దైన్యముతో, నిరాహారముతో, నేలపై శయనించిఉండుట ఆమె ఆర్తిని 
తెల్పును. ఇది రెండవ లక్షణము. 

3. రాముని పొందనిచో ప్రాణమునైన వీడుదునని చెట్టునకు జడ 
ఉరిపోసికొని ప్రాణమును వీడుటకు సిద్దపడుట ఆమె  అధ్యవసాయమును 
తెలియచేయును. ఇది మూడవ లక్షణము. 


4. రామకథను హనుమ 'చెప్పినపుడెంతో ఆదరముతో వినును. ఇది 


సుందరకాండ తత్త (ది పిక 549 
నాలవ లకణము. 
Ca ల్‌ 

ర. రాముని గుణములయందు రాముడు తనను ఇంతకాలము 
అలక్ష గముచేసినను సీతమ్మకు ఆసూయ ఏర్పడలేదు. అతని గుణములను 
వర్థించుచునే యుండెను. ఇది ఐదవ లక్షణము. 

ఈవిధముగ ఈ ఐదు లక్షణములు గలవారే శిష్యులుగా ఆచార్యుల 
అనుగ్రహమును పొందుటకు యోగ్యులగుదురు. 


90 హనుమంతుడు చెట్టుక్రింద జరిగిన వృత్తాంతమునంతను 


చూచుచు వారి మాటలను వినుచు ఉండెను. చెట్టుక్రింద (పాణత్యాగము 
చేయుటకు సిద్ధముగానున్న సీతమ్మను చూచుచుండెను. 


నందనవనములో దేవతవలె ఉన్న సీతాదేవిని జూచి ఈక్రింది విధముగ 
బహువిధముల యోచించుచుండిెను. 


“వేలకొలది అనేక వానరులు అన్ని దిక్కులలో ఏ అమ్మను చూడవలెనని 
వెతకుచున్నారో ఆమె నాకు లభించినది. శత్రువు యొక్క శక్తిని పరీక్షించుచు 
నీతిగల చారుడు గూఢముగ సంచరించుచు చూడవలసినదాని నంతను నేను 
చూచితిని. 


రాక్షసులయొక్క గొప్పతనమును చూచితిని. లంకాపురిని చూచితిని. 
రాక్షసాధిపతియగు రావణుని (ప్రభావమును గాంచితిని. సర్వప్రాణులయందు 
సహజముగ దయ కలిగియుండెను అప్రమేయుడగు రామచంద్రుని భార్యను, 
. భర్తృదర్శనమును కాంక్షించుచున్న యామెను, నే నిపుడు ఓదార్చుట 
న్యాయము. 

దుఃఖములనెన్నడు ఎలుగనిది, ఆంతములేని దుఃఖములో పడి ఆర్హురాలై 
యున్నది ఆగు ఈ పూర్ణచంద్రాననను నేను ఓదార్పెదను. శోకోపహతురాలగు 
ఈ దేవిని, నే నోదార్భకుండ వెనుకకు పోవుట దోషమగును. వేను వెళ్ళగనే 
రక్షించువారెవ్వరు లేక పోవుటచే జానకి ప్రాణములను వీడును. నే నీమెతో 
మాటాడి సీతాదర్శనమునకై త్వరపడుచున్న రాముని ఓదార్పవలెను. 

అమ్మతో మాటాడుట ఎట్లు? రాక్షస్మస్తీల ముందు మాటాడుట తగదు. 
తెల్లవారక మునుపు మాటాడి యోదార్భకపోతినా ఈమె తప్పక జీవితమును 
విడిచిపెట్టును. నేను వెళ్ళిన తరువాత “సీతమ్మ ఏమనిని దని రాముడు 
నన్నడిగినచో ఆమెతో మాటాడకుండ ఏమి చెప్పుదును? 


నుందరకాండ తత్త దీ వీక 550 





సీతమ్మ చెప్పిన సందేశమును తీసీకొనిపోకుండ తొందరగా వెనుకకు 
వెళ్ళినచో తీవ్రమైన కోపముతో రాముడు నన్ను దహించును. 

మా సుగ్రీవుని (సేరణచేసి రాముని ఇచ్చటకు తీసికొనివచ్చిన వారి రాక 
వ్యర్థమగును. సంతాపముతో నిండియున్న ఈమెను సమయము చూచికొని 
మెల్లగ ఓదార్భేదను, 

నేను పెద్ద శరీరము కలవాడను. వానరుడను. మనుష్యవాక్కున 
మాటాడుదును. 

వానరుడు బ్రాహ్మణునివలె మనుష్యవాక్కులో మాటాడుచున్నాడని రావ 
ణునిగా తలంచి సీతమ్మ భయపడును. వానురుడనగు నేను ఆమెతో 
మాటాడుట మనుష్యభాషలో తప్ప మరియొక భాషలో కుదురదు. మనుష్యభా 
షలోనే మాటాడవలెను. మరియొక విధముగ ఆమెను ఓదార్ప్చుట కుదరదు. 

నా వానరరూపమును, మనుష్యభాషణమును జూచి, రాక్షసులకు భయ 
పడిన ఈమె మరింతగా భయపడును. భయపడి కామరూపుడగు రావణుడే 
అని భావించి కేకలువేయును. ఆమె శబ్దముచేయగనే మృత్యుసమానులగు 
రాక్షసులు నానావిధములగు ఆయుధములను దాల్చి చుట్టుము బ్లదరు. నన్ను 
వారు పట్టుకొని చంపుటకు యత్నింతురు. చెట్లను కొమ్మలను చెట్ల మొదళ్ళను 
పట్టుకొని పరుగెత్తుచున్న నన్ను చూచి వారు భయముతో శంకితులగుదురు. 
అడవిలో తిరుగుచున్న నా భయంకరమగు రూపమును జూచి రాక్షస స్త్రీలు 
భయముచే చెదరిపోవుదురు. వారు రాక్షసుల నాహ్వానింతురు. 

రావణ భవనములో నున్న రాక్షసులు శూలము, శక్తి, ఖడ్గము మున్నగు 
ఆయుధములను దాల్చి వేగముగా నాపై పడుదురు. నన్ను చుట్టుముట్టి 
వారు అరికట్టగ నేను వారితో యుద్దముచేయుదును. 

కాని సముద్రమును దాటి అవతలి ఒడ్డునకు వెళ్ళలేనేమో! వారు 
నాపై పడి నన్ను పట్టుకొని బంధింతురు. నేను' వచ్చిన పని చెడును. 
పట్టుబడుటయు జరుగును, 

లేదా హింసాస్వభావులగు రాక్షసులు ఈ సీతమ్మ నే హీం సింపవచ్చును. 

అట్టయినచో రామసుగ్రీవుల కార్యమే చెడును. సాగరముచే ఆవరిం 
పబడిన, రాక్షసపరివారితమైన, దారి తెలియని ఈ (ప్రదేశమునందు సీతమ్మ 
దాచబడి యున్నది. 


నుందరకాండ తత్త ౮దీపీక 557 





ఆమె జాడ నెజీంగిన నేను పట్టుబడుట గాని మరణించుటగాని జరిగి 
నచో రామునికి కార్యసాధనములో సాయపడువాడు మరియొక డెవ్వడు లేడు. 
ఆలోచించినచో నేను చనిపోయినచో ఈ నూలు యోజనములు విస్తీర్ణముగల 
సముద్రమును దొటగల వానరుడు కానరాడు. 

వేలకొలది రాక్షసులవైనను నేను చంపగలను. కాని సముద్రముయొక్క 
ఆనలియొడ్డును చేరలేను. 

యుద్దమే పంభవించినచో యుద్ధమున జయాపజయములు అనిశ్చిత 
ములు. సంశయము లేకుండ జరిగెడి కార్యమును (ప్రాజ్ఞుడు సంశయముగల 
దానినిగా చేయరాదు. 

నే నిపుడు మాటాడకున్నచో సీతమ్మ ప్రాణత్యాగముచేయుట తథ్యము. 
వానరరూపముననే ఎదుట నిల్సి మాటాడినచో వెనుక చెప్పిన ప్రమాదమం 
తయు సంభవించును. 

' “భూతాళ్ళార్థా వినళ్చన్తి దేశకొల విరోధితాః 

వికబం దూత మాసాద్య తమ. న్ఫూర్యోదయే యథా 

అర్హా నర్జాన్తరే బుద్ధిః య న శోభతే 

ఘాతయన్తి హీ కార్వాణీ దూతాః పండతమానినః” 

(సుంద. 30-37, 38 

“సిద్ధమైన కార్యములు గూడ దేశకాల విరుదముగా చేసెడి అవివేకి 
యగు దూతచేతిలో పడినచో సూర్యుడుదయించుసరికి చీకటి విడిపోవునట్లు 
చిందరవందరయై పాడైపోవును. స్వామియు మంత్రులును కలపి ఆలోచించి 
ఇది అర్ధము, ఇది యనర్హము అని నిశ్చయించినను ఆవివేకియగు దూతయు 
న్నచో హాకీ యాలోచన ్భలింపదు. తానే పండితుడనను కొనెడి దూతలు 
కార్యములను పాడుచేయుదురు.” 

అందుచే కార్యము చెడకూడదు. నేను బుద్ధి హీనుడననిపించుకొనకూ 
డదు. సముద్రలంఘనము వ్యర్థము కాకూడదు. 

ఇన్నింటికి తగినట్లు సీతమ్మతో మాట్టాడవలెను. ఎట్లు మాటాడవలెను? 
ఏమి మాటాడవలెను? ఏమాట మాటాడిన ఆమే బాధపడక “వినునో అట్టిమాట 
మాటాడవలెను.” 


అని ఆలోచించి బుద్ధిమంతుడగు హనుమ ఇట్లు నిశ్చయముచే సికొ నెను. 


సుందరకాండ తత్త ్వదీసీక ర్‌ర్‌2" 





సీతమ్మ మనసు సంతతము బంధువగు రామచంద్రుని యందే ఉండును. 
అందుచే రాముని కీర్తించిన ఆమె బెగడొందక వినును. 

ఇక్షాకువంశ (శ్రేష్టుడగు రామునిగూర్చి ధర్మయుక్తములు, శుభములు, 
మధురములునగు వాక్యములను విన్సించెదను. నేను పల్కెడి మధురమైన 
వాక్కును విని ఈమె తప్పక నన్ను నమ్మును. 

కఇత బహృవిధం మహానుభఖోవః 

జగతివతేః (ప్రమదా ము వేక్షమాణః 

మదుర మవితధం జగాద వాక్యం 

(దుమవిటపాన్తర మాస్టీతో హనుమాన్‌” 

చెట్ల కొమ్మల మధ్యలో కూర్చుండిన హనుమ జగతీపతియగు రామచం 
(దుని భార్యను జూచుచున్నవాడై అనేక విధములుగ ఆలోచించి మధురము, 
సత్యమునగు వాక్యములను పల్కెను. రామకథ మధురము, అవితథము చెవి 
కింపైనది, సత్యమైనది. 

తత్త దీపిక 

ఇందు కల్పితమైనది ఏ ఒక్క అంశము ఉండదు. హనుమ పల్కుచు 
న్నది. రామకథయే కాదు. వాల్మీకి నోటినుండి వచ్చిన రామాయణము కూడ 


మధురము, అవితథము. బాహ్యముగ కావ్యముగ మధురము. అంతరముగ 
ఉపనిషదర్థప్రతిపాదకమై సత్యమైనది. అవితథము. 


9 1 “ఏవం బహువిధాం చింతాం చింతయిత్యా మహాకవి. 

నంశ్రవే మదురం వాక్యం వైదేహ్యా వ్యాజహార వూ” 

(సుంద. 31-1) 

ఈవిధముగ హనుమ అనేక విధములుగ ఆలోచనలనుచేసి సీతమ్మకు 

బాగుగ వినపడునంత దగ్గరలో చెవిని పడినంతనే మనసు సంబంధములే 

కయే ఆనందము కల్లించెడి వాక్యమును దేహమునందు నిస్పృహ కలదియగు 
సీతమ్మకు దేహము నొసంగి వినునట్టుచేసి హనుమ విన్సించెను. 

తత్త ్యదీ పిక : 
చనిపోవుచున్న సీతమ్మకు మరల (ప్రాణమును పోసిన దీ రామకథ. 
దేహమునందు నిస్ఫహకల్లి దేహము తనది కాదని వదలిన సీతమ్మకు మరల 


నుందరకొండ తత్త ౮దీవీక 553 





దేహమునందు మమతను పెంచిన దీ రామకథ. 


మనసుయొక్క సహకారము అక్కరలేకయే చెవిలో పడినంతమాత్రము 
ననే ఆనందము నిచ్చునది రామకథ. 


అందుచేతనే పూర్వులు-- 

“మృతసంజీవనం రామచరితం” -- అనిరి. 

ఇందు “సంశవే మధురం” అనునది రామకథయొక్క వైభవమును ప్రక 
టించుచున్నది. సీతమ్మ మనసు ఇంద్రియములతో కలసియుండలేదు. మనసు 
ఇందియములద్యారా ప్రసరించి శబ్దమును (గహించిననాడు గాని ఆనందము 
కలుగదు. కాని రామకథ మనసుయొక్క సంబంధ మక్కరలేకయే చెవిలో 
పడినంతమాత్రముననే ఆనందమును కల్షించును. 


కథయంతయు వినిన తరువాత, పూర్వాపర నిరూపణముచేసిన తరు 
' వాత లోకములోని కథలు ఆనందమును కల్లించును. | 
కాని రామకథలో “వాక్యం మధురం” ఏ వాక్యమున కా వాక్యమే 
మధురము. 

ఇపుడు సీత 'వైదేహి'యై యుండెను. ఇందు తరచుగా సీతను వైదేహి 
యనుచుండును. విదేహ రాజపుత్రి అని యర్థము. ఆ గ 
ప్రభావముచే దేహమునుకూడ లెక్కచేయక వదలిన్‌ దశలోనున్నది సీతమ్మ. 
దేహభావము లేకయున్నది. అట్టి స్టీతిలో నున్న ఆమెకు ముందు దేహభావము 
కల్లించినగాని మాటాడినను లాభములేదు. ఆమెకు విన్సడదు. అందుకై హనుమ 
'వ్యాజహారి ా పలికెను”. 

ఇచ్చట “ఆజహార్‌”, “న్యాజహారో అని రెండుగా (క్రీయాపదములను 
భావించుకొనవలెను. 'ఆజహార తెచ్చెను; వ్యాజహార అ పలికను”' 
హనుమ శరీరభావము లేని సీతకు శరీరమును తెచ్చెను-- శరీర భావమును 
కల్షించెను. రామకథను పల్కెను. 

రామకథలోని గొప్పతనము శరీరమును నిల్పును, చెవి కింపగును, మన 
స్సును తృప్రిపరచును, ఆత్మ నానందింపచేయును. 

ఇట్టి విచ్మిత్రమగు శక్తికల రామకథను హనుమ సలుకుచున్నాడని వాల్మీకి 
ముగ్దుడై “హో అనెను. 

ఇది ఆశ్చర్యమును సూచించును. 


నుందరకొండ తత్త దీ పీక ర్‌ర్‌శ 





రామాయణమున వాల్మీకి “హ” అను అక్షరమును ప్రయోగించినపుడెల్ల 
అచ్చట అద్భుతమైన సన్ని వేశమున్నదని గ్రహింపవలెను. కేవలము పాదపురాణ 
మునకు “హో అను అక్షరమును వాల్మీకి ప్రయోగింపడు." దీనికి అనేకములగు 
దృష్టాంతములను రామాయణమునుండి చూపవచ్చును. ఒకటి చూపెదను 
చూడుడు. 


. దండకారణ్యమున సీతారామలక్ష్మణులు ప్రవేశించి నడచునపుడు 
ముందు రాముడు, మధ్య సీత, వెనుక లక్ష్మణుడు నడచుచుండిరి, 
“అుగ్రతః ప్రయయౌ రామః మధ్యే సీతా నుమధ్యమా, 
పృష్టతస్తు ధనుష్పాణీః లక క్ష లో ౬ఒనుజగామ హా?” 
(అర. 111) 
“ముందు రాముడు ఏగుచుండెను. మధ్యలో సుమధ్యమయగు సీత 
నడచుచుండెను. వెనుక ధనుష్పాణియగు లక్ష్మణుడు నడచుచుండెను.” 


అని శ్లోకమును పూర్తిచేయక చివర “హ” అనెను. ఇందేదో విచిత్రమైన 
“సన్నివేశమున్నదని పెద్దలు పరిశీలించిరి. 


రామ సీతా లక క్ష్మణులు ఓమ్‌ కారములోని మూడక్షరములగు ఆః “ఉ' 
*“మ్‌* అనునవే నడచుచున్నవిగా es భావించెను. 


అకారము రాముడు, ఉకొరము సీత, , మకారము లక్ష్మణుడు. 

అకారము విష్ణువాచకము; రాముడు (శ్రీమహావిష్టువు. 

ఉకారము లక్షీ వాచకము; సీత లక్షీ స్వరూపిణి. 

ఆ అర్థమును సూచించుటకే సీతను 'సుమధ్యమి అనిరి. 

జీవునకు, పరమాత్మకు సమాగమమును కల్సించునది మధ్యవర్తినియగు 
జగన్మాత సీత, 

_ మమకారము జీవుని తెలియచేయును. 

మకారము జ్ఞానవాచకము. జ్ఞానస్వరూపుడు జీవుడు. 

ఆతని చేతియందు సంతతము ధనుస్సుండును. అందుకు లక్ష్మణుని 
'ధనుష్పాణి' యనిరి. 

జీవుడు సంతతము ధరించవల సినది ప్రణవము. 


మందరకొండ తత్త గదీ పీక ర్‌ర్‌ర్‌ 


ప్రణవమే ధనుస్సని ఉపనిషత్తు చెప్పుచున్నది. అందుచే “ఆకార ఉకార 
మకారము”లు నడచి వెళ్ళుచున్నట్లు వాల్మీకికి కన్పించెను. 

దానిని జూచి (పణవ జపము చేయుచున్న బుుషుల ననుగ్రహించుటకు 
ప్రణవార్థమే నడచి వెళ్ళుచున్నది అని వాల్మీకి ఆశ్చర్యపడి “హొ అనెను. 
ఇట్లు “హ” అను నక్షరము వచ్చిన స్థలములందంతటను ఏదో ఒక విచిత్ర 
సన్నివేశముండును. 

హనుమ చెట్టుమీదినుండి రామకథను చెప్పుట కారంభించెను. 

కరాజా దశరథో నామ రథకుంజర వాజిమాన్‌ో 

(సుంద. 31-2) 

“రథములు, ఏనుగులు, గుజ్జములు అధికముగా గలవాడు, పుణ్యశీ 
లుడు, మహాకీర్తి అగు దశరధథుడను రాజు ఉండెను. ఆతడు గుణములచే 
రాజర్లులలో శేష డు, తపస్సుచే బుషులతో సమానుడు, ఆహింసాశీలుడు, 
దయాళువు, సత్యపరాక్రముడు, భూమండలమంతయు వ్యాపించిన కీర్తిగల 
వాడు, ఇతరులకు సుఖమును క కల్షించితాను సుఖము ననుభవించువాడు.” 

అట్టి దశరథుని జ్యేష్ణపుత్రుడు, చంద్రుని పోలిన ముఖము కలవాడు 
రాముడు. సర్వధనుర్ధరులలో (శ్రేష్టుడు. 

“ర్రక్తితా స్వన్య ధర్మస్య న్వజనన్వ చ రక్ష్తతా, 

రక్తి తా బీవలోకన్య ధర్మ్శన్వ చ పరంతవః” (సుంద.31-7) 

“రాముడు తన ధర్మమును తాను రక్తీంచుకొనువాడు. తనవారిని రక్తీం 
చువాడు. జీవలోకము నంతను రక్షించువాడు. ధర్మమును రక్షించువాడు. 

తత్త ఎదీ పిక ఫా 

ఈ శ్లోకము సంక్షే పరామాయణమునను, మరల ఇచ్చటను కూడ వచ్చును. 

ఇది రాముని స్వభావమును నిరూపించునది. 

రామునికి (ప్రధానమైన లక్షణము రక్షకత్వము. రాముడు భగవదవతా 
రము. 

భగవదవతారమునకు ప్రయోజనము సాధురక్షణము, ధర్మరక్షణము. 
దానిని చేయువాడని తెలియుచున్నది. 

రాజుగా రాముడు రక్షకుడు. అట్లు రక్షించుటలో ముందుగా తన ధర్మ 


సుందరకాండ తత్త ఏదీస్‌క 556 


లా 


మును రొజు రక్షించుకొనవలెను. తన ధర్మమును రక్షించుకొనకుండ ఇతరుల 
ధర్మమును రక్షింప జూచునాడదు రాజుగా నుండుటకు తగడు. 


అందుచే ముందుగా తన ధర్మమును రక్షించుకొనువాడని పేర్కొనిరి. 


రెండవది స్వజనమును రక్షించుట. తన దేశములో నున్న (ప్రజలను 
రక్షింపనినాడు (ప్రజల అనురాగము చెడి రాజాయొక్క రాజత్వమే పోవును, 


రక్షణ మనగా ఆపదలను తొలగించుట, అభిమతమును సమకూర్చుట. 
ఇది తన ప్రజలకు చేయువాడు రాజు. 


మూడవది జీవలోక రక్షణము. రాజు సర్వభూతహితుడై వర్తింపవలెను. 
తన వారిని కాపాడుచున్నంత మాత్రమున ఇతరులను నశింపచేయుటకు 
యత్నింపరాదు. కేవలము ప్రజలనే కాక జీవకోటి నంతను కాపాడుట రాజు 
బాధ్యత. 

నాల్గవది ధర్మరక్షణము. ప్రజ లందణును వారి వారి ధర్మముల నొచ 
రించునట్లు జూచుట రాజు యొక్క బాధ్యత. 

ఇట్లు చతుర్విధముగా రక్షణమును సాగించురాజు శ్రీరాముడు. 

ఇక పరమాత్మగా శ్రీరాముడు రక్షకుడు. 

పరమాత్మకు ప్రధాన లక్షణము. "అ కారము పరమాత్మకు పేరు. 
'ఆవరక్షణే' అను ధాతువునుండి 'అ' అను నక్షరము వచ్చినది. 

అ! అను నక్షరము అన్ని యక్షరములకు ముందున్న కరము. సర్వ 
వాజాయమునకు అది మూలము. సర్వ పదార్లములకు శ్రుమహావిస్థ 
త స అందుచే అకారమునకు జ. ను 

సర్వజగత్తునకు కారణమైనవాడు, సర్వజగత్తునకు రక్షకుడైన వాడు 'అి 
కారముచే తెలియచేయబడును. 


అందుచే ఈక్లోకము పరమాత్మగా రక్షకుడైన రాముని స్వభావమును 
తెలియజేయు చున్నది. | 


ఖ్‌ 


జగత్తున కంతకు నిరుపాధిక రక్షకుడు సర్వేశ్వరు డొక్కడే. మిగిలినవా 
రెవ్వరును అందణకును అన్ని వేళల రక్షకులు కాలేరు. అందుచే ఆపదలను 
తొలగించువాడు, ఇష్టమును సంపాదించువాడు సర్వేశ్వరుడొక్కడే! కావున 
రక్షకుడను పదము సర్వేశ్వరుని కొక్కనికే చెందును. 


అట్ట లక నిందు వివరించుచున్నారు. 


నుందరకాండ తత్త దీ పిక . 57 

శరణాగతుని రక్షించుట పరమాత్మ ధర్మము. ఆ స్వధర్మ మును రక్తిం 
చువాడు పరమాత్మ. పరమాత్మకు స్వజనము జ్ఞానులు. 

“జానీ త్యాత్మెవ మే మతం? 

ఆని పరమాత్మ చెప్పెను. అట్టి స్వజనమును రక్షించువాడు పరమాత్మ. 
విశేషరక్షణము స్వజనము విషయమున నుండునుగాని జీవలోకమంతయు పర 
మాత్మ అధీనమైయే నిలచుచున్నది, నడచుచున్నది. అందుచే జీవలోక రక్షకుడు 
పరమాత్మ. సూర్యునికి అగ్నికి ప్రకాశము, అగ్నికి దాహకత్వము మున్నగు 
ధర్మములు కూడ పరమాత్మాధీనములే. అందుచే ధర్మరక్షకుడు పరమాత్మ. 
ఇట్లు పరమాత్మయొక్క రక్షకత్య్వము ఇందు వివరింపబడినది. 

అట్టి రాముడు సత్యప్రతిజ్ఞడగు తండ్రియొక్క మాటవలన భార్యతో, 
సోదరునితో రాజ్యమును వీడి వనమున కేగును. 

అచట మహారణ్యమునందు మృగము వెంట వేటకై రాముడేగి అనేకమంది 
కామరూపులగు రాక్షసులను సంహరించెను. జనస్థానమందు రాక్షసులను 
రాముడు సంహరించెనని, ఖర దూషణులను చంపెనని, తెలిసి రావణుడు 
అమర్షముచే మాయతో మృగరూపమున నున్న రాక్షసునిచే రాముని వంచించి 
జానకిని అపహరించెను. 


రాముడు అడవిలో ఆ సీత నన్వేషించుచు వచ్చి సుగ్రీవుడను వానరుని 
మిత్రునిగా చేకొనెను. వాలిని చంపి కపిరాజ్యమును సుగ్రీవున కొసం'గెను. 
సుగ్రీవునిచే ఆజ్ఞాపింపబడిన కామరూపులగు వానరులు అన్నిదిక్కులయందును 
సీతకై అన్వేషించుచున్నారు. సంపాతి మాటలవలన నూజు యోజనముల 
సముద్రమును ఈ సీతమ్మ కొజకు దాటి వచ్చితిని.” 

“యథా రూపొం యథా వర్ణాం యథా లక్షీ ఇం చ నిక్చితాం 

అశౌషం రాఘవస్వాహం సేయ మసాదితా మాయా.” 

(సుంద.31-11) 

“ఎటువంటి రూపముతో, ఎటువంటి రంగుతో, ఎటువంటి కాంతితో 
సీతమ్మ యుండునని రామునివలన నేను వింటినో అట్టి సీతను నేను చూడ 
గల్లితిని.” 

ఇట్లు చెప్పి వానరపుంగవు డగు హనుమ ఊరకుండెను. 

జానకి హనుమ చెప్పిన.ఆ కథను విని, పరమాశ్చర్యమునందెను. 





నుందరకాంద తత్త దీ విక 558 


తత్త దీపిక ఫా 

హనుమ కథ చెప్పుటలోని యుక్తిని చూడుడు. 

సీతమ్మకు తెలిసిన కథను ముందు వివరించి ఆమె ఎజుగని రామ 
సుగీవమైతిని, సీతాన్వేషణమును, సాగరలంఘనమును, సీతాదర్శనమును 
వర్ణించెను. 

తెలిసిన కథనుబట్టి తెలియని కథ కూడ నిజమని నమ్మ వల సివచ్చెను., 

ఆమెకు విశ్వాస మేర్పడునట్లు కథను వివరించెను. అపుడు సీత సంస్కా 
రహీనమై, (వేలాడుచున్న కేశములచే ఆవరింపబడియున్న ముఖమును పైకెత్తి 
భయపడుచు శింశుపావృక్షమును చూచెను. 


ఆ వానరుని మాటలను విని సీతమ్మ అన్నిదిక్కులకు, మూలలకు చూచి 
రామకథ వినుటచే రామునే స్మరించుచు అధికమగు ఆనందము నొందెను. 


(పక్కలకు, మీదకు, క్రీదకు చూచుచు అచింత్య మగు బుద్ది వైభవము 
గల వానర రాజునకు అమాత్యుడు, వాయుదేవునకు పుతుడగు హనుమను 
ఉదయపర్వతముపై సూర్యోదయమునకు ముందుదయించిన అరుణునివలె 
దర్శించెను. 


9 9 తరువాత క్‌"మ్మ లనముధ్యన మరుగుపడియున్న హనుమను చూచి 
ఒక్కసారి ఆమె మనసు చలించెను. 


ఆతడు తెల్లని వస్త్రమును దాల్చి యుండెను. మెరుపుల రాశివలె పచ్చగ 
నుండెను. పూచిన అశోకముల గుత్తివలె నున్న వాడును పచ్చని బంగారు 
పోలిన కన్నులు గలవాడును, [పియమును పల్కిన వాడును అగు ఆ వానరుని 
సీతమ్మ చూచెను. చూచి పరమాశ్చర్యము నందెను. 


“ఎమి ఈ వానరుని రూపము? చూచుటకు శక్యముగాకుండ నున్నదే!” 
అనుకొని మరల ఆమె మూళ్చపోయెను. 

ఒక్కసారి తెలివితెచ్చుకొని జాలికల్గునట్లు భయముతో “రామ! రామ! 
లక్ష్మణ!” అని అధికముగ  విలపించెను. మందస్వరముతో మందముగా 
పెక్కుభంగుల ఏడ్చెను. క 

ఆ వానర శేష్ణుడగు హనుమ వినయముకలవానివలె చేతులు జోడించు 
కొని చెట్టుపై నుండెను. వానిని చూచి సీత కల యనుకొనెను. వక్రమైన 
ముఖము గల ఆ హనుమ రూపము ఆమె మరల చూచెను. చూచిన వెంటనే 


నుందరకొండ తత్త దీ పీక 559 





తెలివిత ప్పి ప్రాణములే పోయినట్టాయెను. 
మరల తెలివి తెచ్చుకొని అణు 


“శాష్త్రములలో కలలో కోతిని చూచుట దోషమని చెప్పబడినది. లక్ష శ్ర 
ణునితో రామునకు, మాతండ్రి యగు జనకునకు మంగళ మగుగాక! ఇది 
స్వప్నము కాదు. కలవచ్చుటకు నేను నిద్ర పోవుట లేదు. శోకముతో 
దుఃఖముతో పీడింపబడుచు ఆ రామచంద్రునికి దూరముగా నున్న నాకు సుఖ 
ములేదు. నిద్ర ఎట్లు వచ్చును? రామ రామి యని ఎల్లప్పుడు రామునే 
మనసులో ఆలోచించుచు నోటితో దానిని పల్కుచుండుటచే దానికి తగిన 
కథ విన్సడి యుండును. ఇట్టి రూపము కన్పడి యుండును. మనసులో 
సంతతము రామ విషయక మగు (పేమచే పీడింపబడుచున్న దాననైై రాము 
నియందే సర్వభావములు నిల్పుకొని, ఆ రామునే ధ్యానించుచుండుటచే ఇట్టి 
రూపము కన్పడి యుండును. :అట్టి మాటలు విన్సడి యుండును. నా కోరికకు 
తగినట్టుగా నా బుద్ధిలోని ఊహల కనుగుణముగా ఈ రూపము కన్సడుచున్నది 
అనుకొముటకు వీలులేదు. బుద్ధిచే ఊహించినదానికి రూప ముండదు. ఈతడు 
స్పష్టమైన రూపముతో నా యేదుట మాటాడుచున్నాడు" అని ఆలోచించెను. 


“నమో౭న్తు వాచస్పుతయే నవజ్రిణే 

స్వ్యయంభువే చైవ హుతాశనాయ చ 

అనేన చోక్తం యదిదం నుమాగ్రతో 

వనౌకనా తచ్చ తథాస్తు నాన్యధా.” (సుంద.32-14) 

“వాచస్పతికి, ఇంద్రునకు నమస్కారము. బ్రహ్మకు, అగ్నికి నమస్కా 
రము. ఈ వానరుడు ఏమాటలను వికార్‌ ఆవి యన్నియు సత్యమగుగాక! 
వేరొకవిధముగా కాకుండ గాక అని సీత దేవతా బృందమును ప్రార్థించెను. 


93 పగడమువలె ఎజ్జనైన ముఖము గల హనుమ వినయముతో, 


దైన్యముతో నమస్కరించుచు ఆ చెట్టు కొమ్మల పైబాగము నుండి క్రిందకు 
దిగి ఆమెకు దగ్గరగా వచ్చెను. హనుమ శిరస్సుపై అంజలిని ఘటించి మధుర 
మైన వాక్కుతో- 

“ఆమ్మా! తామరపూవుల రేకుల బోలిన కన్నుల గలదానా! నలిగిన 
పట్టుబట్ట దాల్చినదానా! చెట్టుకొమ్మను పట్టుకొని నిలచి యుంటివేల? నీ 
వెవరవమ్మా? తామరపూవు రేకునుండి నీరుజారినట్టు 3 నేత్రముల నుండి 


నుందరకొండ తత్త ఏదీ పీక 560 





శోకముచే కన్నీ రేల కారుచున్నదమ్మా? దేవతలకు, రాక్షసులకు, నాగజాతికి, 
గంధర్వజాతికి, యక్షజాతికి, కిన్నెర జాతికి చెందినదానవా నీవు? 


నీ వెవరవో దేవతవలె కన్పట్టుచున్నావు. రుద్రులకు, మరుత్తులకు, 
వసువులకు చెందినదానవా? 


నక్షత్రములలో (శ్రేష్ట యగు రో హిణివా? చంద్రుని విడచి దేవలోకము 
నుండి ఈ భూలోకమున పడితివా? 

కోపమువలన గాని, మోహమువలన గాని వసిష్ణని కోపగింపజేసి ఈ 
భూలోకమునకు దిగి వచ్చిన అరుంధతిని కావు గదా! 


ఆ. స్వర్గమునుండి ఈ మనుష్యలోకము కు దిగి వచ్చి ఆ లోకమున 
నున్న పుత్రుడు, పిత, సోదరుడు, భర్త మున్నగువా రెవరికొటకైన శోకించు 
చుంటివా! అట్టివా రెవె యుందురు? 


ఏడ్చుచుండుటవలన, ఎక్కువగా నిట్టూర్పులు విడచుచుండుట వలన 
భూమిని స్ప ఎ్రశించి నిలచుటవలన, రాజలక్షణములు కాన్సించుటవలన నీవు 
దేవతా 'ప్రీవి కావని ఆనుకొందును. 


నీ యవయవములను, నీ లక్షణములను చూచినచో ఎవరో ఒక రాజు 
యొక్క పట్టపురాణివో, రాజకన్యవో అయి యుందువని నాకు తోచుచున్నది. 


అమ్మా! జనస్తానమున రావణునిచే బలాత్కారముగ అపహరింపబడిన 
సీతవు నీవు కావు కదా? అట్లయినచో చెప్పుము. నీ దైన్యము నీ అతిమానుష 
మగు రూపము, తపసును సూచించుచున్న నీ వేషము, చూచినచో నీవు 
రాముని దేవివై యుందువని నిశ్చయముగా తోచుచున్నది” అని పలికెను. 


హనుమ పల్కిన రామప్రసంగముచే సంతుష్టయై ఆతని మాటలను విని 
చెట్టుమీద నున్న హనుమంతుని చూచి వైదేహి ఈ విధముగ పలికెను. 


“పృథివ్యాం రాజనీంహోనాం ముఖ్యన్వ విదితాత్మ నః 

నషా దశరథన్యాహం శతుసైన్య (ప్రతావీనః _ 

దుహితా జనకన్వాహం .వైదేహన్య మహాత్మ నః 

నీతా చ నామ నామ్మాహం భార్యా రామన్య ధీమతః” 

: (సుంద. 33-15, 16) 
“భూమండలములో రాజులలో ప్రధానుడు, ప్రసిద్దుడు, శత్రు సైన్యమును 


సుందరకాండ తత్త ,దీపీక 561 





తపింపచేయువాడు అయిన దశరథుని కోడలను. మహాత్ముడు, విదేహాధిపతి 
అగు జనకుని కుమార్తెను. నా పేరు సీత, ధీమంతుడగు రాముని భార్యను.” 
తత్త నదీ పిక ౯ | 
ఇందు స్త్రీ తనను గూర్చి చెప్పుకొనినపుడు ఎట్లు చెప్పవలెనో పీతమ్మ 
సూచించెను. 
ముందుగా భర్తపేరు, తన పేరు చెప్పుట సంప్రదాయము కాదు. 
ముందుగా మామగారి పేరు Sy 'వారి కోడలను అనవలెను. తరు 


వాత తండ్రిపేరు, తరువాత తనపేరును, భర్త పేరును చెప్పవలెను. ఇది 
భారతీయ సంప్రదాయమును సూచించును. 


అమ్మ ఎంత శాంతస్వభావయైనను లంకలో బంధింపబడిన తనను 
రాముడింతకాల ము పేక్షించినాడే యని భర్త పై కొంచెము కినుక కల్గినట్లు 
ఈ చెప్పుటలో గోచరించుచున్నది. 


“శత్రు సైన్యములను తపింపచేయు మా మామగారే ఉన్నచో ఇంతకా 
లము న న్నీ లంకలో ఉండనిచ్చునా?” అను కినుక నావిష్కరించుచున్నట్లు 
ఒక శ్లోకము మామగారినిగూర్చి చెప్పును. 


తండ్రియైన జనకుడు ఊరకుండుట న్యాయమే! ఆతడు మహాత్ముడు. 
దేహ సంబంధులె పై మమత లేనివాడు. అందుచే తండ్రి ఊరకుందుట సహాజ 
మే! “వైదేహస్య మహాత్మానః అని చెప్పెను. 

తనను రక్షించుకొనుటకు తనకు శక్తి కలదు. సీత అయోనిజ. అందుచే 
దివ్యమైన శక్తి యుండును. 

కాని “భార్యా రామస్య ధీమతః” రాముని భార్యను గనుక రాముడే 
రు గాని నన్ను నేను రక్షించుకొనకూడదు కావున “రాముడు అను 
పేరు సారకము. ఆత డానందమును కల్షించువాడు. అయినను నా ఎడల 
సార్థకము కాలేదు. అతడు ధీమంతుడు. 'భార్యను భర్తయే _ రక్షింపవలెనని 
ఎటుంగడా? కాని నా ఎడల ఆ జ్ఞానము పనిచేయలేదు. ఇట్లు ఈ  కోకములో 
“రాముడు తనను రక్రించలేదే!” అనెడి ఆక్రోశము కన్సట్టుచున్నది. 


ఆధ్యాత్మికముగ ఈ చెప్పుటలో ఒక రహస్యము గోచరించుచున్నది. . 


ఎవరైనను తమను గూర్చి చెప్పుకొనినపుడు ఈ శరీర సంబంధము 
కంట ముందుగా ఆత్మపంబంధమును చెప్పవలెను. 


నుందరకొండ తత్త దీవీక 562 





శరీరము నొసంగువాడు తండ్రి. ఆంతరముగ ఆత్మస్వరూపము నొసం 
గువాడు గురువు. 

ఇచ్చట దశరథుడు గురుస్తానీయుడు. జనకుడు జన్మనిచ్చిన తండ్రివంటి 
వాడు. 
.... భగవానునకు తండ్రి గురువు. గురువు మంత్రము ద్వారా భగవంతుని 
సన్ను అట్టి మంత్రము నొసంగిన గురువును ఇచట మామగారుగా 
పేర్కొనెను. 

తరువాత శరీరము నొసంగిన తండ్రిని చెప్పవలెను. తరువాత ఆత్మస్వ 
రూపమును ప్రకటింపవలెను. 

ఆత్మస్వరూపము పరతంత్రము, భగవంతునికి శేషభూతము. ఈ రెండి 
టిని “పీతా, “భార్యా” అను రెండు శబ్దములచే సూచించెను. 

జీవుడు పరమాత్మకు పరతంత్రుడు. సర్వవ్యాపారములయందు పరమా 
త్మృయొక్క ఆతిశయమునకే ప్రవర్తించువాడు. 

తరువాత భగవత్స్వరూపమును ప్రకటింపవలెను. 


“రామస్య ధీమతఃళి ఆనందము నిచ్చువాడు, ఆనందము కలవాడు, 
జ్ఞానము కలవాడు పరమాత్మ అని “రామస్య ధీమతః” అనుటచే సూచింపబ 
డినది. 


ఇట్లు జీవుడు ఆత్మస్వరూపము నెణీంగినవాడు తనను నివేదించుకొను 
విధానమును ఇందు సీత నిరూపించెను. 


“నేను మామగారి ఇంట పన్నెండు సంవత్సరములు మనుష్యులు అను 
భవించిన భోగము లన్నింటిని అవిచ్చిన్నముగ అనుభవించితిని. పదమూడవ 
సంవత్సరమున దశరథమహారాజు రామునకు పట్టాభిడే వీ కము చేయవలెనని సిద్ధ 
పడెను. 

| పట్టాభిశే షేకమునకు ఏర్పాటుచేయుచుండగా కై “కైకేయి భర్తతో “రామునకు 

పట్టాభిశే క కము చేసినచో నేను (తాగను, ఆహారము తీసి కొనను, నేను మర 

శింతును. మీరు వెనుక ఇచ్చిన వరము పొటించుటకు రాముడు  అరణ్యమున 
శకేగవలెను”" అని పలికి అట్లు జరుగవలెనని పట్టుప టను. 


ఆడినమాట తప్పలేని దశరథుడు వెనుక కైకకు ఇచ్చినవరములను గుర్తు 
తెచ్చుకొని ఆమె మాట, చేయలేక మానలేక మోహమునందెను. 


నుందరకొండ తత్త దీపిక 563 





చివరకు ఎట్లో సత్యమును ధర్మమును వీడలేనివాడై దశరథుడు పెద్ద 
కుమారుడగు రాముని, భరతునకు రాజ్యము నొసంగునుని యాచించెను. 

శ్రీమంతుడగు రాముడు తండిమాటను అభిషేకము చేసెదను అన్న 
మాటకంటు సంతోషముతో స్వీకరించెను. మనస్సులో ముందుగనే సత్భవాక్ళ 
మును పాలించుటకు నిశ్చయించుకొని మాటతో అంగీకారమును తెలిపె 


తత్త దీ పీక ఫా 

ఇది రాముని స్వభావము. 

తాను చేయదలంచిన పనిని "పెద్దల నిర్భంధముచే ఆచరించినను మన 
స్సులో ఇష్టములేకుండ చేయువాడు కొడు రాముడు. 


పితృవాక్యమును పాలించుట తండ్రి 'నిర్బంధముచే, మాటచే అంగీకరిం 
చినను మనసులో బాధపడువాడు కాడు. 


మనసులోనే ముందుగా నిశ్చయము చేసికొని మాటలతో దాని నావి 
ష్కరించును. 
సీతమ్మ రాముని స్వభావమును నిరూపించుచున్నది. 
“దద్వాన్స (పతిగ్స హ్లీయాల్‌ న బూయాత్కించి ద్యప్రీయం, 
అవీ బజీవితపాతో ర్యా రాను నృత్యపరాక్రమః” (సుంద.33-25) 
“రాముడొకరి కొసంగునే గాని, ప్రతిగ్రహింపడు. మనసునకు. నొప్పిక 
ల్లించు మాటలు పలుకడు. తన ప్రాణము రక్తి ంచుకొనుట కైనను ఒకరి మనసును 
బాధించుట రాము డెజటుంగడు. రాముడు సత్యపర్మాక్రముడు.” 

| తత్త వదీకి పీక $= 

రామాయణములో “పత్యవరా[్రు” డను మాట ఎన్నోసార్లు వచ్చును. 

దీవికి భిన్నార్థములు గలవు: 

(1) సత్యమైన పరాక్రమము కలవాడు. 

(2) సత్యమే పరాశ్రమముగా గలవాడు. 

(3) పత్యముచే పరలోకముల నాక్రమించువాడు. 

అట్టి రాముడు విలువగల మేలివష్ర్రములను విడిచి రాజ్యమును మన 
సార విడిచి తల్లియగు కౌసల్యవద్ద నన్నుండుమవి ఆజ్ఞాపించెను. 

కాని నేను ఆయనకంటె ముందే వనమునకు బయల్లేరితిని. రాముడు 


సుందరకాండ తత్త ౮దీ పీక 564 
మా ఇద్దరికంతె ముందుగా మహానుభావుడగు సౌమిత్రి అన్నననుసరించి 
అరణ్యమున కేగుటకు నారబట్టలను దాల్చిను. : 

ఈ విధముగ మేము మువ్వురము దశరథ చక్రవర్తి యాజ్ఞను పాలిం 
చుటకు పూనికతో ఇంతకుముం దెన్నడును చూడని గహనమగు వనమున 
(పవేశించితిమి. 

దండకారణ్యమున నివసించుచుండగా ఆ రాముని భార్యనగు నన్ను 
దురాత్ముడగు రావణుడు అపహరించినాడు. ఆతడు నాకు ఇక రెండు మాస 
ములు మాత్రము బ్రతుకుట కవకాశము నిచ్చినాడు. రెండు నెలల తరువాత 
నా జీవితమంత మగుట తథ్యము” అని సీతమ్మ చెప్పెను. 

94 ఆ సీతమ్మ పలికిన పలుకులను హనుమ విని అంతకంత 
కథికమగు దుఃఖమును పొందుచున్న ఆమెకు ఓదార్పుగా ఇట్లు బదులు 
పల్కెను. 

“ఆమ్మా! నేను రాముని సందేశమువలన నీవద్దకు వచ్చినాడను. వైదేహీ! 


రాముడు కుశలముగా నున్నాడు. నిన్ను కుశలమడిగినాడు. బ్రహ్మాస్త్రనును, 
వేదములను ఎఆీంగిన వేదవిద్వరుడగు రాముడు నిన్ను కుశల మడిగినాడు. 


మహాతేజశ్ళాలి, నీ భర్త కనుచరుడు, (పియుడు నైన లక్ష్మణుడు శోక 
సంతప్పుడై శిరసుతో నీకు నమస్కారము చేసినాడు.” 

ఇట్లు హనుమ చెప్పిన రామలక్ష్మణుల కుశలవార్తను విని (పేమతో 
ఒడలంతయు' పులకరించినదియై హనుమంతునితో ఇట్టు పలికెను. 

“కళ్యాణీ బత గౌథేయం లౌక్షికీ ప్రతిభాతిమా - గం 

ఏతి బీవన్త మానందో నరం వరశతా దవీ” (సుంద. 34-6) 

“లోకములో వాడుకలో నున్న సామెత నాకెంతో శుభకరమైనదిగా కన్ప 
ట్టుచున్నది. జీవించియున్న మానవునికి నూటేండ్లకైనను ఆనందముకల్లును అని 
లోకములోనున్న వాడుక నా విషయమున సత్యమైనది.” 

తత్త వదీ పిక ?- 

బ్రతికియుండిన సుఖముల బడయవచ్చునని పెద్దలు చెప్పిన మాట నిజ 
మని సీత ఇపుడు పల్కుచున్నది. 


సుందరకాండ తత్త ౮దీవీక : 565 








ఇది లౌకికమగు గాథయే కాదు; అలౌకికము కూడ. నూతటేండ్లశైనను 
జీవించియున్న నరుని ఆనందము పొందును అను వాక్యములో ఆధ్యాత్మిక 
సత్యము కూడ చిత్రింపబడినది. 

ఆనందమే పరబ్రహ్మము. దానికి దూరమై జీవుడు దుఃఖము నందును. 
అనేక జన్మల నెత్తును. ఎన్ని జన్మలశైనను భగవదాభిముఖ్యము కల్లి జీవుడు 
ఆనంద స్వరూపమగు పరబ్రహ్మమును పొందుట తథ్యము. అందుచే జీవి 
తము ఆనందముతోనే అంతమగును. 

భారతీయ సంపదాయమున జీవితము ఒక్క జ తో ముగియునది 
కాదు. పరమాత్మకు విముఖుడై దూరమైన జీవుడు అభిముఖుడై మరల పర 
మాత్మను చేరుట ఒక జీవితము. 

ఈ జీవిత మెప్పుడు సుఖముతోనే అంతమగును. అందుచేతనే జీవితము 
నకు (పతిబింబములగు, నాటకములను భారతీయులు సుఖాంతముగ నొనర్చు 
సంప్రదాయమును అవలంభించిరి. ఇందు “*నరుడానందమును పొందును” 
అనలేదు. “ఆనందము నరుని పొందును” *ఆనందః నరం ఏతి" అనెను. 

నరుడు తనంత తాను భగవంతుని పొందలేడు. భగవదాభిముఖ్యము కల్లి 
పొందవలెనని ఆర్తి కల్లినచో ఆ (ప్రేమకు వశమై భగవానుడే జీవుని పొందును. 

ఈ విషయమునే సీతమ్మ ఈ కాండలో మనకు స్పష్టము చేయును. 
అందుచే ఈ శ్లోకము భగవత్వొొప్తి అందరకును కల్గునా? ఎట్టు కల్గును? 
ఎన్నాళ్ళకు? ఆను విషయములను-- 

“ఏతి జీవన్త మానందో నరం వర్ధశతా దపీ” (సుంద. 34-6) 

అను క్ఞోకార్థము స్పష్టము చేయుచున్నది. 

ఈ విధముగ మాటాడిన హనుమపై సీతమ్మకు అద్భుతమైన పీతి 
కల్గినది. నమ్మకముతో ఒకరితో నొకరు మాటాడుకొనుచుండిరి. 


సీతమ్మ యొక్క మాటలను విని హనుమ శోకదీనురాలగు ఆమెను 
ఓదార్చవలెనని సీతమ్మకు దగ్గరగా దిగుచుండెను. 

ఆ హనుమ దగ్గర దగ్గరగా వచ్చుచున్నకొలది ఆతడు రావణుడే అను 
శంక అంతకంతకు ఎక్కువ యగుచుండను. 

“అహో! ఏమి నా దుష్కృతము. యోచించుకొనకుండ అంత విషయ 
మీతనికి చెప్పితిని. రూపాంతరమును దాల్చి వచ్చిన ఆ రావణుడే ఈతడు” 


నుందరకొండ తత్త దీపిక : 566 





అని పట్టుకొనిన అశోకవృక్షముయొక్క కొమ్మను విడిచి నేల] పై కూలెను. 


హనుమంతుడు కూడ భయముచే మోహము నందియున్న సీతమ్మను 
జొచి నమస్కరించెను. 


కాని ఆమె భయముచే బెదరినదై 'మరల ఆతని వైపు చూడలేదు. 


ఎటులనో' మరల నమస్కరించుచున్న ఆ హనుమను జూచి గట్టిగ 
నిట్టూర్సు. వదలి ఇట్లు పల్కెను. 

“మాయావి వగు నీవు మరల మాయరూసమును దాల్చి వచ్చిన రావణు 
డవే అయినచో బాధపడుచున్న నన్ను మరల బాధ పెట్టుట నీకు న్యాయము 
కాదు. ఆనాడు జనస్థానములో నీ రూపమును వదలి సన్నాసి రూప 
మును దాల్చి | వచ్చినవాడ్‌వు నీవే కదా! ఉపవాసములచే కృశించి దీనురాలనై 
తపించుచున్న నన్ను మరల తపింపచేయుట నీకు మంచిదికాదు. 


నేను శంకించినట్లు ఈతడు రావణుడై యుండడు. ఈతని చూచినం 
దువలన నా మనసులో (పీతి కల్గుచున్నది కాని భయము కల్గుట లేదు. 


నీవు రామునిదూతవే ఐనచో. నీకు మంగళ. మగుగాకీ వానర (శేషా! 
నాకు రామకథ (ప్రియమైనది. అందుచే అడుగుచున్నాను. నా ప్రయుడగు 
రాముని, గుణములను. చెప్పుము. నదీ ప్రవాహము ఒడ్డును లాగివే సినట్లు 
రామగుణప్రవాహము నా మనసును ఆకర్షించును. ఎచ్చటనో ఉన్న రాముని 
నుండి లంకలో నున్న నావద్దకు దూత ఎట్లు వచ్చును? ఇది స్వప్నమే అయి 
యుండును. 


రాముడు పంపిన దూతగా ఒక వానరుడు వచ్చినట్లు ఎంత మంచి 

స్పవ్నము వచ్చినది. స్వప్నములోనైనను రామలక్ష్మణులను నేను చూడకల్లిన నే 

నింత దిగులును పొందియుండను. కాని స్వప్నము కూడ నాయందు పగబట్టి 
యున్నది. కల కూడ వచ్చుటలేదు. ఇది కల కాదు. 


కలలో వానరుడు కన్పడిన అభ్యుదయము కలుగనేరదు. కాని నాకు 
రామకథను వినెడి అభ్యుదయము కల్గినది. రాముని క్లేమవార్త వినవలె 
నని సంతతము కుతూహలము  పడుచుండుటచే ఇట్టి భ్రాంతి మనసులో 
కల్షినదేమో! ఇది అసత్యమగు సంకల్పమై యుండును. లేక ఉపవాసములు 
చేయుటచే వాతప్రకోపము కల్లి లేనిది ఉన్నట్లు కన్పించుచున్నదో! లేక విరహ 
ములో నున్నప్పుడు ప్రమ యధిక మగుటచే కల్గిన ఉన్మాద మయియుండును. 
లేదా ఎండమావివలె, లేని వానరుడున్నట్టు నాకు కన్సడుచున్నాడో! 


నుందరకొండ తత్త ఎదీ పీక 567 





కాదు. ఇది ఉన్మాదము కాదు. మోహము కాదు. ఎదురుగా వానరుడు 
కస్సించుచున్నాడు. మాటాడుచున్నాడు. నా కరనా? సొనరుని కూడ 
నేను గుర్తించుచుండగా ఉన్మాదమెట్లగును?” 


ఇట్లనేకవిధముల ఆలోచించి రాక్షసులు కామరూపు లగుటచే “ఈ వాన 
రుడు రావణుడే” అని యనుకొనెను. ఇట్లు నిశ్చయము చేసికొని సీత 
_ వానరునితో మాటాడక యూరకుండెను. 

మారుతౌత్మ జు డగు హనుమ సీతమ్మయొక్క అభిప్రాయమును (గ్రహించి 
ఆమె చెవికి ఇంపగు మాటలను పల్కుచు ఆమె నానందింప చేయుటకు 
ఇట్లు పల్కసాగెను. 

“అమ్మా! రాముడు సూర్యునివలె తేజశ్ళాలి. చంద్రునివలె లోకాహ్లాద 
కుడు. కుబేరునివలె సర్వలోకములకు అధిరాజు. విష్ణువువలె విక్రమసంపన్నుడు. 
బృహస్పతివలె సత్యమును మధురముగా పల్కువాడు. సౌందర్యముకలవాడు. 
రమణీయుడు. కాంతిమంతుడు. రూపుదాల్చిన మన్మథునివలెనుండును. ఎవ 
రిపై కోపము తెచ్చుకొనవలెనో, ఎవరిని కొట్టవలెనో ఎఆీగినవాడు. లోకములో " 
(శ్రేష్ట డగు మహారథుడు. ఆ మహాత్ముని భుజచ్చాయ నాశ్రయించి లోకమః 
తయు చల్లగా మనజాలుచున్నది. 

అట్టి రాముని లేడి రూపమున వచ్చి, ఆశ్రమమునుండి దూరము చ్చేషి : 
నిన్ను రావణుడు అపహరించి తెచ్చినాడు. దానికీ ఫలముగా రావణుడు 
Ren నీవు చూడగలవు. 

వీర్యవంతుడగు రాముడు అగ్నిహో(త్రమువంటి తన బాణములతో యుద్ధ 
ములో కొద్దిరోజులలో రావణుని చంపనున్నాడు. 

ఆతడు పంపగా దూతనై నేను నీ వద్దకు వచ్చితిని. నీ ఎడబాటుచే 
రాముడు దుఃఖార్తుడై నిన్ను కుశల మడిగినాడు. మహా తేజస్వియగు లక్ష్మ 
ణుడు నమస్కరించి నిన్ను కుశల మడిగినాడు. రాముని మిత్రుడు, వానరరాజు 
అగు సుగ్రీవుడు నిన్ను కుశల మడిగినాడు. 

రామ లక్ష్మణ సుగ్రీవులు నిత్యము నిన్ను స్మరించుచుందురు. 

మా అదృష్టము వలన అమ్మా! నీవు జీవించియున్నావు. కొద్ది రోజులలో 
రామలక్ష్మణులను, వానర పైన్యముతో సుగ్రీవుని నీవు చూచెదవు. 


సుందరకొండ తత్త దీవీక 568 





నేను సుగ్రీవుని మంత్రిని. వానరుడను. నా పేరు హనుమ. 
సముద్రమును లంఘించి లంకలో ప్రవేశించితిని. దురాత్ముడగు రావణుని 
లెక్కచేయక నిన్ను చూచుటకు వచ్చితిని. అమ్మా! నీవు _అనుకొనినట్లు 
నేను రావణుడను కాను. మాయారూపమున వచ్చినవాడను కాను. శంకను 
వీడుము. నామాటను. నమ్ముము.” 


95 వానర (శ్రేష్ట డగు హనుమ చెప్పిన రామకథను విని వైదేహి 

మధుర మగు వాక్కుతో ఇట్లు పల్కెను. 

“రామునితో నీకు కలయిక ఎచట కల్గినది? లక్ష ఇణుని నీ వెట్లు 
ఎజుగుదువు? గురుకులవాసాదుల నెజబుంగని చపలచిత్తులగు వానరులకును, 
వసిష్ట శిష్యులగు నరులకును సమాగమ మెట్టు కల్లెను? రాముని చిహ్నము 
లేని? లక్ష్మణుని చిహ్నము లేవి? రాముని అనయవ సన్నివేశ మెట్లుండును? 
ఆకార మెట్లుండును? తొడ లెట్లుండును? బాహువు లెట్టుండును? లక్ష్మణు 
డెట్టుండును? వీనిని వివరింపుము. అవి వినుటచే నాకు శోకము అంటకుండ 
నుండును. 

ఈ విధమున వైదేహి యడుగగా మారుతాత్మజు డగు హనుమ రాముని 
రూపమును, గుణములను ఉన్నట్లుగా వర్ణించుటకు ఆరంభించెను. 

“జానన్తీ బత దిస్ట్రామాం వైదేహి పరిప్పుచ్చు సీ” (సుంద.35-6) 
“అమ్మా! నీవు ఎఆీంగియే నన్నడగుచున్నావు. నీ భర్తయొక్క 
రూపమును, లక్ష్మణుని యొక్క రూపమును, వారి చిహ్నములను నేను 
చూచినవానిని చెప్పెదను వినుము. 

కరానుః కనులవత్రాక్షః నర్హానత్త మనోహరః 

రూప దాక్షీ ణ్య సంపన్న: (వనూతో జనకొత్ళ జే”(సుంద.35.8) 

తత్తదీపిక :- 

హనువు రాముని వర్ణించుచు ముందుగా రాముడు తామర పూవుల 
చేకుల బోలిన నేత్రములు గలవాడని ఆరంభించెను. 

రాముని అందములను వేరుగా చెప్పనక్కరలేదు. 
(1) రామః :- 
“రాముడు” అనిననేఅందమైనవాడని అర్థము. ఆనందమును కల్గించు 


సుందరకాండ తత్త ఛ్రటీ పిక 569 





వాడు రాముడు. మన్మథ మన్మథుడు రాముడు. చూచెడి వారి చూపులను, 
మనసును ఆకర్షించెడివాడు రాముడు. 

రామ రాజ్యములో రాముని చూడనివాడు, రామునిచే చూడ బడనివాడు 
ఇద్దరే నిందితులుగా నుండెడివారు. అందుచే రాముడు అందమైనవాడు 
అననక్కరలేదు. రాముడనిన చాలును. సర్వ్యాంగసుందరుడని తెలియును. 
అందుచే హనుమ సౌందర్యమును వర్ణించుట కారంభించి “రామః” అనెను. 

(2) కమలపత్రాక్షః :- 

ఆ సౌందర్య యొక ప్రవాహమువలె ప్రవహించుచుండగా ఆందులో 
పడినవారిని మరి పైకి తేలనీయకుండ ముంచెడి సుడి వంటిది రామ 
నయన సౌందర్యము. చూచెడివారిని మొట్టమొదట వశపరచుకొనునది 
స్వామి నేత్రసౌందర్యమే! ఆ నేత్రసౌలదర్యముయొక్క శక్తీ ఎంత గొప్పదో 
వివరించుచున్నాడు. 

(3) సర్వసత్వ మనోహరః :- 

సమస్తప్రాణులయొక్క మనస్సు నాకర్షించువాడు. “కోతియై చెట్టునుండి 
చెట్టునకు ఎగిరెడి హనుమనుకూడ ఆకర్షించిన వా నేత్రములు. “అందములోని 
తేడా తెలియని హనుమను కూడ ఆకర్షించిన నేత్ర సౌందర్యము గలవాడు.” 


(4) రూప దాక్షిణ్య సంపన్నః $ 
ఉమ్‌ 
“రూపము, దాక్తిణ్యము కలవాడు.” దేహ గుణము లన్నియు రూప 
మనుటచేతను, ఆత్మగుణము లన్నియు దాక్షిణ్య మనుటచేతను సూచింపబడినవి. 
య 
రూపము=సౌందర్యము, దాక్షిణ్యము=దయ. 
ఇట్లు దేహగుణములతో, ఆత్మ గుణములతో కూడియున్న వాడు 
రాముడు. ఇట్టి గుణములు ప్రయత్నము చేసి సంపాదించుకొవినవి కావు. 
(5) క పసూతః | py 
వ. పుట్టినాడు. 
(6) జనకాత్మజే :- 
“మరియు అధికముగ వర్ణించుచున్నావు, అట్టివారు వేరొకరు లేరా!” 
అని సీతమ్మ అనునేమో యని “పురుషులలో ఎవ్వరు లేరమ్మా. 'ప్రీలలో నీవు 


మాత్రము ఆ గుణములు కలదానివి అని స్పురింపజేయుటకు “జనకాత్మ జే” 
అని సంబోధించును. 


నుందరకొండ తత్త దీపిక 570 





అంతరార్థము హో 

ఇందు ఆంజనేయుడు రాముని పరతత్త్వ్యముగా గుర్తించినట్లు కూడ 
సూచించుచున్నాడు. 

(1) రామః = 

ఆనందస్వరూపుడు, ఆనందము ' గుణముగా గలవాడు, ఆనందము 
నిచ్చువాడు అగు జగత్కారణతత్త్యమే ఈ దశరథపుత్రుడని రామః అను 
పదముచే సూచించెను. 

(2) కమల పత్రాక్షః :- 

అట్లు జగత్కారణమైన పరతత్త మే ఉపాసకుల సౌలభ్యమునకై సూర్య 
మండలమున నుండును. సూర్యమండలాంతర్వర్హియగు నారాయణుడు పుండ 
రీకములను పోలినకన్నులు గలవాడని ఛాందోగ్యోపనిషత్తు చెప్పుచున్నది. 

“హిరణ్మ్య యః వురుషో దృశ్యతే 

హిరణ్వళ్ళ (ఈుః హిరణ్వనఖిు 

ఆప్రణఖాత్‌ నర్త్య ఎస నువ్లర్థః 

యథా కప్వానం వుండరీక మేవ మక్తిణో” 

“ఆదిత్య మండలమునందు హిరణ్మయ స్వరూపుడగు పురుషుడు కన్సట్టు 
చుండును. బంగారు కేశములు, గడ్డము, గోళ్ళు అన్నియు బంగారమునలె 
స్త్పృహణీయములై యుండును. లోతైన నీటిలో మొలచి, లావైన కాడపై నిలచి, 
అప్పుడే ఉదయించిన సూర్యుని కిరణములచే వికసించిన తామరపూవులను 
పోలిన నేత్రములు గలవాడు" అని ఉపనిషత్తులో చెప్పబడిన పుండరీకాక్సడు 
రాముడే! దానిని తెలియజేయుటకు “కమలపత్రాక్షః” అనెను. 

(3) ప్రసూత :- 

ఆ పరతత్త్వమే సూర్యమండలాంతర్వర్తి యగు పురుషుడు. ఆతడే 
సూర్యవంశమున దివ్యమంగళవిగ్రహ గుణములతో, దివ్యాత్మ గుణములతో పరి 
పూర్ణుడై అందరి కన్నులకు గోచరించునట్లు జన్మించినాడు. జన్మ లేనివాడు 
జన్మించినా డని “పసూతళలో అనను, 

ఈ విధముగ రాముని వర్ణించుట కుపక్రమించి ఆతని పర్రత్వమును 
కూడ హనుమ వర్ణించెను. పైన చెప్పిన గుణములనే వివరించుచున్నాడు. 
“తేజస్సుచే సూర్యునితో సమానుడు. ఓర్మిచే భూమితో తుల్యుడు. బుద్ధిలో 


నుందరక్రాండ తత్త దీపిక 571 


బృహస్పతితో సదృశుడు. కీర్తిలో ఇంద్రుని పోలినవాడు.” 

రామునకు (ప్రత్యేకముగా చెప్పవలసినది రక్లకత్వము. అట్టి రక్షకత్వమును 
నిరూపించెడి “రక్షితా జీవలోకస్య” అను శ్లోకమును మరల చెప్పెను. 

రాముడు లోకములో నాలుగు వర్ణములవారి ధర్మములను రక్రించు 
వాడు. లోకముయొక్క మర్యాదను ఏర్పాటుచేయువాడు. నడిపించువాడు. 
మర్యాద=అవధి, హద్దు. లోకములో ఎవరి హద్దులేవో నిర్ణయించువాడు 
రాముడే! 

అంతేకాదు. పరతత్త ముగా సూర్యుడు, చంద్రుడు. కూడ తమతమ పరి 
ధులను దాటకుండ చేయువాడు సరమాత్మయగు రాముడే! కాంతిమంతుడు, 
అందటే పూజింపబడువాడు, బ్రహ్మచర్యమును పాటించువాడు. 

వివాహమైన పిదపకూడ బుతుకాలమున తప్ప (స్త్రీతో రమింపకుండుట 
బ్రహ్మచర్యమే! 

సాధువులకు ఉపకారము చేయువాడు. కర్మలయొక్క (ప్రయోగము నెజీం 
గినవాడు. రాజవిద్యలయందు బాగుగా గిక్షణ పొందిన వాడు. బ్రాహ్మణులను 
సేవించువాడు. శాస్త్రముల నెణీంగినవాడు. శీలవంతుడు. వినయసంపన్నుడు. 
యజుర్వేదమును బాగుగా అధ్యయనము చేసినవాడు. వేదవేత్తలచే పూజింప 
బడువాడు. ధనుర్వేదమునందు "ఇతరవేదములయందు, వేదాంగములయందు 
పరినిష్టితుడు. 

ఈ విధముగ ఆత్మ 'గుణములను చెప్పి ఇక స్వామి రామచంద్రుని 
యొక. రూపమును వరించుచునాడు. వెడలుయిన భుజశిరస్సులు గలవాడు. 
న. బాహువులు కలవాడు. bn — మెడ లీ సుంద 
రమగు ముఖము గలవాడు. లోతైన మూపువద్ద ఎముక గలవాడు. ఎజ్లని 
నేత్రములు గలవాడు. దుందుభిధ్వనిని పోలిన కంఠస్వరము గలవాడు. మెరయు 
చున్న దేహచ్చాయ గలవాడు. ఏ అవయవమునకు ఆ అవయవము సమముగ 
పంచినట్టున్నవాడు. నీలమేఘశ్యాముడు. 

1. త్ర స్థిరః 

వక్షము, మణిబంధము, పిడికిలి స్థిరముగా నున్నవాడు. 

2. త్రిప్రలంబః :- 

కనుబొమలు, బాహువులు, వృషణములు పొడవుగా నున్నవాడు. 


నుందరకొండ ళఈత్తదీవీక 572 





3. (తిసమః కహ 
నం వృషణములు, జానువులు సమముగా నున్నవాడు. 
4. త్రిషుచోన్నతః వా 

ఉదరము, నాభి చుట్టుభాగము, హృదయము ఎత్తుగా కలవాడు. 

ద్‌, తితామ్రః : వలా 

నాల గోళ్ళు, అరకేకుతు ఎజ్జగా నున్నవాడు. 

6. త్రిషు? న్నెగ్గః హూ 

పాదరేఖలు, శిరోరుహములు, లింగమణి ఈ మూడును నునుపుగా 
నున్నవాడు. 


7. త్రిషు గంభీరః :- 

స్వరము, నడక, నాభి ఈ మూడును గంభీరముగా నున్నవాడు. 
8. త్రివరీవాన్‌ ఫా 

కడుపు పై మూడు మడతలు కలవాడు. 

9. త్యవనతః క్‌ 

స్తనములు, చూచుకములు, పాదరేఖలు లోతుగా నున్నవాడు. 

10. చతుర్వ ంగః మ 

నరములు తేలని పాదములు, ఒక్కొక్క వెంట్రుక గల రోమ కూపము, 
దీర్ష్వముగా లేని లింగము, మాంసము కాని పొత్తి కడుపు కలవాడు. 
1l. త్రిశీర్షవాన్‌ క 

మూడు సుడులు గల్గిన శిరస్సు కలవాడు. 

12. చతుష్కులః క 

బొటనవేలి మొదట నాల్లు రేఖలు కలవాడు. 

13. చతుర్లేఖః 3 


నుదుటియందు నాలుగు రేఖలు, పాదమునందు చేతియందు నాల్లు 
రేఖలు కలవాడు. 


14. చతుష్కిష్కుః ఫా 
తొంబదియారు అంగుళముల ఎత్తుగలవాడు. 


నుందరకొండ తత్త ్వదీపిక 573 





45. చతుస్పమః J 

బాహువులు, జానువులు ఊరువులు, గండస్టలములు సమముగా నుండు 

వాడు. 

16. చతుర్షశసమద్వంద్వః వా 

పదునాలుగు జతలు సమముగా నుండువాడు. 

1. కనుబొములు. 2. ముక్కుపుటములు. 3. నేత్రములు. 4. చెవులు. 
5. పెదవులు. 6. స్తనాగ్రములు. 7. ముంజేతులు. 8. మణికట్టు. 9. 


మోకాళ్ళు. 10. వృషణములు. 11. పిరుదులు. 12. చేతులు. 13. పాదములు. 
14. మడమలు. 


17. చతుర్తంష్ట్రః ప 

పండ్లు మెరయుచు గట్టివై, వాడివై, సమములై యుండువాడు. 

18. చతుర్లతిః :- 

సింహము, శార్దూలము, గజము, వృషభము అను నాల్గు జంతువుల 
నడకలవంటి నడకలు గలవాడు. 

19. మహోష్టహనునాసః హూ 

పెదవి, దౌడ, ముక్కు, ఎత్తుగా, బొద్దుగా నున్నవాడు. 

20. పంచస్నిగ్దః ట్ట 

చూపులో, దంతములలో, చర్మములో, కేశములలో, పాదములలో స్నిగ్ధత 
కలవాడు. 

21. అష్టవంశవాన్‌ ఖా 

పొడవైన ఎనిమిది అవయవములు గలవాడు. 

1. వెన్నుముక. 2. చేతి వేళ్ళు, 3. కాలి వేళ్ళు. 4. చేతులు. 

5. ముక్కు. 6. కన్నులు. 7. చెవులు. రి. లింగము. 

22: దశపద్మః క్ట 

పద్మాకారము లగు అవయవములు పది కలవాడు. 

1. ముఖము. -2. నేత్రములు. 3. పెదవి. శ. ఆంగుడు. 5. స్తనములు. 
6. గోళ్ళు. 7. చెవులు. కి. పాదములు. 
"(చెవులు రెంటిని-పాదములు రెంటిని గ్రహింపవలెన్సు. 


నుందరకాండ తత్త ్వదీవీక ' . 574 





23. దశబ్బహత్‌ ':- 
పది అవయవములు పెద్దవిగా నున్నవాడు. 


lk శిరస్సు. 2, లలాటము. 3. చెవులు. 4. మెడ. 5. గుండెలు, 6. 
ఉదరము. . 7. చేతులు. 8. పాదములు. 9. వీపు. 10. హృదయము. 


24. త్రిభిఃవ్యాషప్తః :- 
తేజస్సు, యశస్సు, కాంతి అను నీ మూడును అంతట వ్యాపించినవాడు. 
25. ద్విశుక్షవాన్‌ ఫా 

య 
దంతములు, నేత్రములు తెల్లగా నున్నవాడు. 
26. షడున్నతః :- 
ఆ రవయవములు ఎత్తుగా నున్నవాడు, 


1. కకము (చంక). 2. కుక్షి. 3. వకఃసలము. 4. ముక్కు. ర. 
లు యి ర్వ 
మూపు. 6. నుదురు. 


27. నవతనుః $ 

తొమ్మిది సూక్ష్మముగా నున్నవాడు. 

1. కేశములు. 2. గోళ్ళు. 3. చర్మము. 4. లింగము. 5. వ్రేళ్ళు. 6. 

గుంపులు. 7. బుద్ధి. రి. గడ్డము. 9, వెంట్రుకలు. 

ఇట్లు సాముద్రిక శాస్త్రములో చెప్పబడిన సర్వలక్షణములు గలవాడు 

శ్రీరాముడు. 

28. త్రిభిః వ్యాప్నోతి ఫా 

ధర్మార్థకామములను మూడింటిని పూర్వాహ్ల, మధ్యాహ్న, అపరాహ్హముల 
యందాచరించువాడు. 


సత్యధర్మములను పాటించునాడు. శ్రీమంతుడు. ధనమునార్హించుట, 
యోగ్యులగువారికి ఒసంగుట, తైల్‌సినవాడు. దేశకాలములను ఎఆీింగి ప్రవర్తిం 
చువాడు. సర్వలోకమునకు మనసునకు నొప్పి కలుగకుండ మాటాడువాడు. 


ఇట్టి లక్షణములు గల రామునకు అన్ని విధముల సమానముగా నుండు 
వాడు లక్ష్మణుడు. 


ఆతనిని సుమిత్ర ఎంత్యపేమతో ెంచినదో కౌసల్య కూడ అంతే 
మతో సెంచినది. | 


నుందరకాండ తత్త _దీవిక 575 





అందుచే లక్ష్మణుడు ద్వెమాత్రుడు. అనురాగముచేతను, రూపము 
చేతను, గుణములచేతను కూడ రామునివంటివాడే. 


అమ్మా! ఆ రామలక్ష్మణు లిద్దరు నిన్ను చూడవలె నని వేడుక కలిగి 
అంతట వెతకుచు మాతో . కలసినారు. నిన్ను వెతకికొనుచు వచ్చుచున్న 
ఆ రామలక్ష్మణులతో అన్నచే రాజ్యమునుండి. వెట్టివేయబడిన సుగ్రీవుడు 
కలిసెను. సుగ్రీవుడు అన్నకు భయపడి బుశ్యమూకపర్వతమునందుండెను. 
సత్యప్రతిజ్ఞుడగు ఆ వానరరాజగు సుగ్రీవుని రాజ్యము పోయ్యినతరువాత కూడ 
మేము పేవించుచుచుంటిమి. (శ్రేష్ట్మములైన ధనుస్సులను ద్దాల్చినవారలై, నార 
బట్టలను కట్టుకొని, ఆ రామలక్ష్మణు లిరువురు బుశ్యమూకపర్వతమువద్దకు 
వచ్చిరి. ధనుర్ధరు లగు వారిద్దజను జూచి సుగ్రీవుడు అన్నవద్ద 
మోహమునొంది కొండశిఖరమునుండి గంతులు వేసెను. ఆ కొండయందే 
సుగ్రీవుని ఆజ్ఞానుసారముగా రూపలక్షణసంపన్ను లగు ఆ పురుష (శ్రేష్టల 
నిద్దరను నేను చేరి నమస్కరించి నిలచితిని. వారికి తత్త్వమును వివరించితిని. 
యథార్థమైన సుగ్రీవుని వృత్తాంతము నెజింగి (ప్రీతితో కూడినవారలై, నాతో 
సుగ్రీవుని వద్దకు వచ్చుటకు అంగీకరించిరి. నేనే వారిని నా భుజములపై 
కూర్చుండబెట్టుకొని మా సుగ్రీవునివద్దకు తెచ్చితిని. వారన్యోన్యము మాటా 
డుకొనిరి. ఒకరిపై ఒకరికి ప్రేమలు కల్లినవి. దానితో ఆ రామసుగ్రీవులు 
ఒకరిపై నొకరు నమ్మకము గలవారలైరి. రాముడు సుగ్రీవుని ఓదార్చెను. పీతా 
విరహముచే రామునికి కల్గిన శోకమును లక్ష్మణుడు సుగ్రీవునకు నివేదించెను. 
లక్ష్మణుడు చెప్పిన మాటలను విని, సుగ్రీవుడు (గహణముపట్టిన సూర్యునివలె 
శోకముచే కాంతిహీనుడాయెను. నీ వానాడు రావణునిచే అసహరింపబడుచు 
సీ శరీరముపై నున్న ఏ ఆభరణములను మా పర్వతముపై పడవేసితివో ఆ 
ఆభరణములను నేనే తెచ్చి రామునకొసంగితిని. వానిని క్రింద పెట్టగవే ఇటునటు 
చల్లుకొని ధ్వనివచ్చినది. దానితో రాముడు తెలివి తప్పినవాడాయెను. రాముడా' 
ఆభరణములనొడిలో నుంచుకొని ఆనేకవిధముల విలపించెను. ఆ యాభర 
ణులను చూచుచు ఏడ్చుచున్న రామునకు శోకము మరింత ఎక్కువాయెను. . 
దుఖౌర్త్వుడై చాలసేపు ఆతడు పరుండెను. ఓదార్పుమాటలను చెప్పి నేనే 
అతికష్టము పై లేవనెత్తితిని. రాముడు ఆ యాభరణములను చాలసేపు తాను 
చూచి, లక్మణునకు చూపి, సుగ్రీవున కిచ్చెను. మండుచున్న అగ్నిహోత్రముతో 
అగ్నిపర్వతము జ్వలించుచున్నట్లుగా నీవు కన్సడలేదను శోకముచే రాముడు 
పరితపించుచున్నాడు. అన్నిహోత్రశాలలో మూడగ్నిహో(త్రములు |ప్రజ్వలించుచు 


నుందరకాండ తత్త ఎదీ వీక 576 


ము 





న్నట్లు రామునిలో అనిద్ర, శోకము, చింత అను మూడును విడువక వసిం 
చుచున్నవి. నిన్ను చూడలేదని రాముడు భూకంపమునకు కొండ కదలినట్లు 
కదలిపోవుచున్నాడు. అందములగు వనములుగాని, నదులుగాని, సెలయేళ్ళుగాని 
రాముని మనసునకు ఆనందమును కల్లించుట లేదు. మిత్రులతో, బంధు 
వులతో కూడ రావణుని చంపి రాముడు నిన్ను స పొందనున్నాడు. 
రామసుగ్రీవులిర్వురు ఒకరి కొకరు వాలిని చంపుటకు, సీతమ్మను వెదకుటకు 
ప్రతిజ్ఞలు చేసికొనినారు. సుగ్రీవుడు రామలక్ష్మణులతో కలిసి కిష్కింధకు 
వెళ్ళి వాలితో యుద్దము చేయుచుండ రాముడు బాణమువేసి వాలిని చంపి 
సుగ్రీవుని రాజుగా చెసెను. 
“రామను్యగీ వయో చైక్యం దేవ్వేవం సమజాయత, 


హనుమంతం చ మాం విద్ది తయోర్తూత మిహోగతమ్‌.” 
(సుంద.35-52) 

అమ్మా! రామసుగ్రీవులకు సమాగమ మీవిధముగా కల్గినది. హనుమం 
తుడను పేరుగల నన్ను ఇచ్చటికి దూతగా పంపిరి. 

తత్త వదీ పీక క 4 

వారులకు నరులకు సమాగమ మెట్లు కల్లెనని సీత ప్రశ్నించిన దానికి 
సమాధానముగా కథ నంతను చెప్పి “ఏవం సమజాయత” సమాగమ మిట్లు. 
కల్లను” ఆనెను. 

వెనుక చెప్పిన విధముగా నరవానరులు కలిసిరని ఒక భావము, 

“అంతఃపుర స్తీ వద్దకు దూతగా పంపుటకు ఎంతో అంతరంగమైన 
వారుండవలెను. కాని మా “రామసుగగ్రీవులకు కల్షిన స వలన ఆ సుగ్రీవును 
మంత్రినగు నన్ను - ఒక కోతిని అంతఃపుర" స్తీ వద్దకు దూతగా పంపిం 
చునంతటి విశ్వాసము రామున కేర్పడెను. నరవానరులకు కల్గిన సైతిలోని 
గాఢత దీనివలన నీకు అర్థమగును.” 

“సుగ్రీవుడు తన అమన పొందో అన్ని దిక్కులనుండి 'వానరులను 
పిలిపించి పది దిక్కులకు పంపెను. 

సుగ్రీవుని యాజ్ఞచే పర్వతసమానులగు వానరులు భూమండలమంతయు 
వెదకుచున్నారు. 

అందులో కొందరము మేము దక్షిణదిక్కున వెదకుటకు వాలి కుమారు! 


నుందరకొండ తత్త (దీ వీక 577 


డగు అంగదుడు సైన్యములో మూడవవంతును వెంటబెట్టుకొని బయళ్రేరెను. 
మేము వెదకుచుండగా వింధ్యపర్వతములో చాలకాలము గడచిపోయినది. ఒక 
బిలములో కొంతకాలముండిపోతిమి. ఇట్లు చాలకాలము గడచిపోవుటచే 
కార్యము మరి సెద్దింపదని నిరాశచెందితిమి. కాలము మించిపోయినదని 
భయముచే సుగ్రీవుని వద్దకు వెళ్ళుటకు భయపడి ప్రాణములను విడచుటకు 
నిశ్చయించుకొంటిమి. సముద్రతీరమున (ప్రాయోపవేశమును చేసితిమి. అపుడు 
మా నాయకుడగు అంగదుడు సీతమ్మ కన్సడకపోవుట, వాలిని రాముడు 
చంపుట, జటాయువు మరణించుట- పేర్కొనుచు విలపించుచుండెను. 

గృధ్రరాజగు జటాయువు యొక్క సోదరుడు సంపాతి తన సోదరుని 
మరణవార్తను విని కోపముతో “నా సోదరుని ఎవడు చంపెను” అని 
యడిగెను. 

అంగదుడు జనస్థానమున రావణునిచే సీతానిమిత్తమై జటాయువు 
చంపబడినని చెప్పును. 

జటాయువధను విని, సంపాతి దుఃఖించినవాడై సీతమ్మ రావణ భవ 
నము నందున్నదని చెప్పెను. 

ఆ మాట విని అంగదాదులు (పీతి నందిరి. 


సముద్రపు టొడ్డునకు అందరము వచ్చితిమి. కాని నూలు యోజనముల 
సముద్రమును జూచి మా సైన్యమంతయు భీతిచెందెను. అపుడు వారి భీతిని 
పోగొట్టి నే నీ నూఖుయోజనముల సముద్రమును దాటితిని. 


రాత్రివేళ లంకలో ప్రవేశించితిని. రావణుని చూచితిని. శోకముతో 
బాధపడుచున్న నిన్ను జూచితిని. అమ్మా! జరిగిన కథయంతయు జరిగినట్లు 
విన్నవించితిని. దేవీ! నేను దాశరథి దూతను. నాతో మాటాడుము. రాముని 
కార్యమునకై ప్రయత్నించి వచ్చిన సుగ్రీవ సచివునిగా నన్నెజుంగుము. 

శ్రీరాముడు కుశలియై యున్నాడు. అన్న గారిని సేవించుటయందు 
లక్ష్మణుడు (శ్రద్ద కలవాడై యున్నాడు. పరాక్రమవంతుడగు వీ భర్త హిత 
మును కోరినవాడనై నేనొక్కడనే ఇచ్చటకు వచ్చితిని. అసహాయుడవై న 
నిచ్చట సంచరించుచు వెతకుచుంటిని. నీవు కవ్వడలేదని బాధపడుచున్న మా 
వానరసేనల సంతాపమును నేనింక తొలగించెదను. 


భాగ్యవశమున సాగరలంఘనము వ్యర్థము కాలేదు. నిన్ను చూడగల్లితిని. 


నుందరకాండ తత్త ్వదీవ్‌క 578 





కీర్తి నందితిని. రాముడు రావణుని చంపి త్వరలో నిన్ను పొందగలడు. 


పర్వతములలో కెల్ల ఉత్తమమైన పరు మాల్యవంతము. అచ్చట 
మా తండ్రీ నివసించుచుండెడివాడు. ఆతని పేరు కేసరి. ఆతడు దేవర్షులచే 
నియోగింపబడి గోక్షర్ణమను పర్వతమునకేగి అచట పుణ్యతీర్ణమునందున్న 'శేంబ 
సాదనుడను రాక్షసుని సంహరించెను. ఆ కేసరి భార్యయగు అంజనయందు ఆ 
కేసరి దేశాంతరమున కేగియుండగా వాయువుచే జన్మించినవాడను నేను, నేను 
పుట్టగనే సూర్యునివరశేగి క్రిందపడుటచే నాదౌడ వంకరకాగా నాకు హను 
మంతుడను పేరు వచ్చెను. నీకు నమ్మకము కల్గుటకు రాముని గుణములను 
కీర్తించితిని. త్వరలోనే రాముడు ఇటనుండి నిన్ను తీసికొని ఏగును.” 


ఈ విధముగ హనుమ చెప్పిన మాటలచే సీతమ్మకు నమ్మకము కల్లెను. 
ఆతని దూతగా నమ్మెను. సంతోషనుధికమై నేత్రములనుండి ఆనందబాప్పు 
ములు (ప్రవించెను. ఆమె సుందరములగు నేత్రములు గల ముఖము రాహువు 
విడిచిన చంద్రునివలె ప్రకాశించెను. హనుమంతుని యథార్థముగ వానరుడేయని 
సీతమ్మ భావించెను. 

అపుడు_ హనుమ మరల ఇట్లనెను “అమ్మా నీ కంతయు విన్నవించితిని. 
నీ విక దిగులును విడుము. నీకెట్లు ఇష్టమైన అట్లు చేయుదును. నీవంగీ 
కరించిన వెనుకకు వెళ్ళెదను. శంబసాదనుని చంపిన కపివీరుడగు కేసరి 
భార్యయందు వాయువు వలన జనించినవాడను. ప్రభావముచే వాయువుతో 
సమానుడను. 


9 6 అని చెప్పి హనుమ సీతమ్మను నమ్మకము కల్గించుటకై విన 


యముతో ఇట్టు పలికెను. 
కవానరోఐ౭. హం మహోభఖాగే దూతో రామన్వ దీమతః 


రామనామాంకీతం చేదం వళ్ళ, దేవ్వంగుళీయకమ్‌, 
_్రైత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మనా 
నమాళనీ హి భ్గదం తే శ్రీణదుఃఖఫలాహ్వ సీ,” (సుంద. 36-2,3) 


సుందరకాండ తత్త (దీపిక 579 





“అమ్మా! నేను వానరుడను. ధీమంతుడగు రాముని దూతను. 
రామానామాంకిత మగు ఈ ఉంగరమును చూడుము. ఈ ఉంగరము రాము 
డొసంగినాడు. నీకు ప్రత్యయము (నమ్మకము) కల్లుటకై తెచ్చితిని. ఆశ్వాసము 
నందుము. ఇంక నీదుఃఖము పోవుచున్నది. నీకు మంగళ మగుగాక!” 

తత త్తదీకి పీక ౯ 


ఈ శ్లోకములను చదివి, రామునకు ఆర్హ్యపాద్యముల నిచ్చి, హారతినిచ్చి, 
తరువాత పారాయణము చేయవలెను. 


ఈ శ్లోకములలో HRT గోచరించును. 


హనుమ చెట్టుపై నుండి చాలసేపు పరీక్తించెను. తరువాత సీతారావణ 
సంవాదమై, ఆర్తితో సీత ప్రాణత్యాగమునకు సిద్ధపడినపుడు రామకథను 
విన్సించెను. తరువాత సీతమ్మకు కన్సడీ రాముని దివ్యమంగళ... విగ్రహ 
సౌందర్యమును, ఆత్మగుణములను వర్ణించెను. తరువాత తమకు రామునితో 
కల్షిన పరిచయమును వివరించెను. 


ఇపుడు సీతకు పూర్తిగా నమ్మకము కల్లినది. ఇపుడు సీతకు నమ్మకము 
కల్గించుటకు ఉంగరము నీయవలసిన అవసరములేదు. మొదట్రనే ఇచ్చి 
యుండవచ్చును. కాని అట్లీయలేదు. దీనిలో శిష్యునకు జ్ఞానము నుషదేశించు 
టలోని క్రమమును హనుమ ప్రదర్శించెను. 


ముందుగా భగవత్కథను వివవలెను. తరువాత పటన దివ్యమంగళ 
విగహసౌందర్యమును, గుణములను ఎజుంగవలెను. వావిచే ఆకృష్ణు డైన వానికి 
అట్టి భగవంతుని పైనను, అట్లు గుణానుభవమును కల్గించిన ఆచార్యుల పైనను 
(పీతికల్లును. ఆ(పీతిచే అభిముఖమైన తరువాత తన స్వరూపమును, తన 
వృత్తాంతమును శిష్యున కెజీంగించును. భగవదనుభవము తన కెట్లు కరల్లినది, 
భగవదను[గ్రహముఎట్లు లభించినది అను విషయములను శిష్యున కెటీంగించును. 
అప్పుడు శిష్యునకు పరిపూర్ణ మైన, విశ్యాస. మేర్చడిన తరువాత భగవదను[గ్రహముచే 
లభించిన మంత్రమును శిష్యునకు అందించును. ఈ (కమమునే హనుమ 
పాటించెను. 


ఈ శ్లోకములలో ముందుగా *వానరోఒహలో నేను వానరుడను అని 
చెసె పను. 

వానరః = నరుడా? ఆను సందేహము కల్గునట్లుండు భగవదనుగ్రహపా 
(త్రులగు మహాపురుషులే వానరులు. 


నుందరకాండ తత్త దీ పీక 580 





అందుచే ముందుగా తాను భగవదనుగ్రహముచే జ్ఞానమును పొంది ఈ 
శరీరమున నున్న వాడనని చెప్పెను. 

“మహాభాగే” అని సీతమ్మను సంబోధించెను. భగవదనుగ్రహపాత్రురాల 
గుట అవెడి మహాదృష్టము కలది పీత యని సంబోధించెను. భగవదను[గ్రహము 
ప్రసరించిన వానికిగాని యోగ్యుడగు ఆచార్యుడు లభింపడు. కావున ఆచార్యుడు 
లభించిననాడు శిష్యుడు మహాభాగ్యశాలి. 

ఇంక అట్టి జ్ఞానము గల మహాపురుషుడు భగవంతుని సందేశమును 
ముముక్టువగు జీవున కందించును. అందుచే ఆతడు దూత ఆ విషయమును 
తెలియజేయుచు “దూత?” అనెను. 


అట్టి దూతగా నుండుట ధీమంతుడగు రామునికి “రామస్య ధీమతః” 
“రామి. అనుటచే ఆనందస్వరూపుడని, “ధీమా౯ ! అనుటచే జ్ఞానగుణకుడని 
తెలియుచున్నది. జ్ఞానానందస్వరూపుడగు పరమాత్మయొక్క దూతయే ఆచా 
ర్యుడు. : 

ఆతడిచ్చెడిది రామనామాంకితమగు అంగుళీయకము. అంగుళీయకము 
కరవిభూషణమని ముందు పేర్కొనబడును. ఇదియే మంత్రము. భగవంతుడే 
రక్షకుడను జ్ఞానమును మన కది (ప్రసాదించును. ఈ నామముచే రాముడే 
ఎదురుగా నున్నట్లు సీతమ్మకు కన్పట్టును. అట్టు మంత్రమే భగవంతుని సాక్షా 
త్కరీంపచేయు సాధనము. ఈ ఉంగరము సీతమ్మకు ప్రత్యయమును కల్లిర 
చును. యు ప్రత్యయము = అనుభూతి. భగవదనుభూతిని కల్లించునది 

ఉంగరము రామునిచే ఒసంగబడినది. ఆంజనేయునిచే తేబడినది. అష్టాక్ష 
రీమంత్రము నారాయణ మునిగా అవతరించిన భగవంతునిచేతనే ఒసంగబడినది. 
అది గంరువృద్వారా శిష్యునకు లభించును. ఇంతకాలము బంధములోనుండి 
విలపీంచు సీతకు ఇప్పుడు ఓదార్పు లభించినది. ముముక్షు ను వునకు మంత్రము 
లభింపగనే దుఃఖము పోవును. ఓదార్పు కల్లును. 

ఇట్లు శిష్యాచార్యులమధ్యజరి గెడి (క్రమమును ఇందువివరించెను. 

«4 § జజ అ rr 

గృ బాత్యా (పెక్షమాణా నా భర్తుః కరవిభూషణం 

భర్తార మిన నంప్రాస్తా జానకీ ముదితా౬భవత్‌.” 

(సుంద. 36-4) 


నుందగకొండ తత్త దీపిక 581 





ఆ ఉంగరము చేతితో పట్టుకొని చూచుచు సీత భర్తనుపొందినట్లుగనే 
ఆనందము ననుభవించిన దాయెను. 


తత్త నదీ పిక ఫా 

ఈ శ్లోకములో ఉంగరమునకు “కరవిభూషణము” అని ప్రయోగించెను. 

ఉంగరము (వేలికి ఆభరణము. కాని దానిని ఇందు కరవిభూషణ మనుట 
రహస్యార్థమును సూచించుటకే! 

కరము పనిచేయుటకు సాయపడునది. భగవంతుడు చేయుపని ఏముం 


డును? సంకల్పమాత్రముచేతనే అన్నియు సిద్రించును. అట్టి సర్వేశ్వరుని చేతికి 
విభూషణము జగద్రక్షణము. జగద్రక్షణమును చేయునది సర్వేశ్వరుడొక్కడే! 

ప్పష్టి, “స్టితి లయములు మూడును జగద్రక్షణ మే! ఈ మూడును 
చేయు పరమాత్మయే రక్షకుడను అధ్యవసాయము కల్లుటకు గురువు ఇచ్చిన 
మంత్రము సాయపడును. 

మంత్రములోని ప్రణవము - ఓంకారము 

జగదక్షకుడగు పరమాత్మ కే చెందినవాడు జీవుడను అర్థమును సూచిం 
చును. 

దాని వివరణ మే “నమో నారాయణాయ” అను మిగిలిన మంత్రము. 

ఆ సర్వేశ్వరుని రక్షకత్వమును గుర్తించి వానియందేభారమునుంచుట 
మంత్రము లభించిననాడు లభించును. 

- దానిని మననము చేయుచున్న మానసికముగా భగవానుడు కన్చడిన ప్లే 

అగును. దానివలన ఆనందము లభించును. 

“అన్ని ఆభరణములను విడచి అడవికి వచ్చిన రామునివద్ద ఉంగర మెట్టు 
న్నది? ఉంగరమును సీతమ్మ కెట్టు పంపెను?” అని సందేహమేర్సడును. 

దీనికి సమాధానమును మన పెద్దలు చెప్పిరి. 

ఎవరి పేరుగల ఉంగరము వారివద్ద ఉండదు. ఒక్క రాజులవద్దనే 
ఉండును. ఆది వారిమ్ముద. రాముడింకను రాజు కాలేదు. అందుచే అతనివద్ద 
రామనామాంకితమగు ఉంగరము ఉండుటకు అవకాశములేదు. 


(ప్రియుని “సఏరుని జూచి ఆనందించుచుండుటకు అట్టి ఉంగరము రవ 
వద్ద ఉండెను. అడవిలో నుండగా ఆ ఉంగరమును పటన ల పెట్ట పీతమ్మ 


నుందరకాండ తత్త (దీ పీక ర్‌తి2 





రామునితో - ఆటాడుచుండెను. రాముడు గెలిచెను. ఉంగరము రామునివద్ద 
నుండెను. ఆ సమయములో మాయలేడి వచ్చెను. సీతమ్మ కోరికపై రాముడు 
సీతమ్మకు దూరమాయెను. రాముని (వ్రేలిని ఆ యుంగరము ఉండిపోయెను. 
ఆ ఉంగరమును నిపుడు హనుమచే రాముడు పంపెను. 


దీనిలోని రహస్యార్థమును చూడుడు. జీవుడు సంతతము భగవంతుడే 
రక్షకుడు అను నర్ధముగల ప్రణవమును ధరించియుండవలెను. ఆ ప్రణవమే 
“రామ” యైనది. 

ఇది చేతిలో నుండుట యనగా భగవంతుని రక్షకత్వమును 'అనుసంధిం 
చుకొనుచుండుట. దానిని మరచుట ఉంగరము తన చేతిని లేకపోవుట.. 
సీతమ్మయొక్క చేతియుంగరము ఆటలో రామునిచేరినది. అనగా భగవంతుడే 
రక్షకుడను నమ్మిక సీతమ్మనుండి దూరమైనది. అట్టు దూరము కాగానే. 
సీతమ్మ బంధమున పడినది. 


మరల ఆచార్యునిద్వారా భగవంతుడు జీవునకు భగవద్రక్ష కత్వమును 
గుర్తుచేయు మంత్రమును పంపును. ఇదియే రామనామాంకిత మగు కరవి 
భూషణము. 


రామనామముచే లేదా ప్రణవముచే తెలియజేయబడునది భగవదక్షకత్వ 
జ్ఞానము. లేదా భగవదేకోపాయత్వజ్ఞానము. దాని నాచార్యుడు (ప్రసాదించగనే 
భగవదనుభూతి కల్లును. మానసిక మగు భగవత్సాక్షాత్కారము కల్లును. 
దుఃఖము తొలగును. ఆనందము లభించును. ఇట్టి రహస్యమగు అర్థమంతయు 
ఈ యంగుళీయకప్రదానమున ఇమిడియున్నది. 


తరువాత సీత భర్తృసందేశముచే హర్షమునొందినదై హనుమను సమ్మా 
నించుచు ఇట్లు ప్రశంసించెను. 

“వానరోత్తమ! నీవు విక్రమము గలవాడవు. సమర్హుడవు. (ప్రాజ్ఞుడవు. 
అందుచే నీ వొక్కడవే ఈ రాక్టసస్థానమగు లంక నాక్రమించితివి. స 

తత్త ్యదీపీక :- 

“విక్రాంతః - సమర్థః అ ప్రాజ్ఞో అని మూడు పదములను ఇచట ప్రయో 


గించెను. ఈ మూడింటిచే బలము, శక్తి, జ్ఞానము కలవాడని తెలియుచున్నది. 
జ్ఞానము కలవాడగుటచే “ఈ రాక్షస వాసస్తానమును ఆక్రమింపగల్లితివి.” 


“తయా ఏకేని 'ీ వొక్కడవే! 'అనుటచే శక్తి సూచింపబడినది. 


నుందరకొండ తత్త (దీ పీక | 583 





“ప్రధర్షితం” “మట్టు “పెట్టితివి” అనుటచే బలము సూచింపబడినది. 
జ్ఞాన శక్తి బలములు మూడును గురువున కావశ్యకములు. 


రాజస, తామసములగు (ప్రకోపములు గల శరీరమునందుండి దానిని 
వశపరచుకొనుటకు జ్ఞానమవసరము. తాను ఏకాకిగా నుండియు బలిష్టములగు 
అనే కేంద్రియములను, మనస్సును, బుద్ధిని వశపరచుకొనుటకు సామర్ధ్య మవ 
సరము. దాని నదిమిపట్టుటకు బలము అవసరము. ఇట్లు జ్ఞాన శక్తి బలములు 
గల ఆచార్యుని ప్రశసించెను. 3 


“వానరోత్తమా! పొగడదగిన పరాక్రమముతో నూజుయోజనముల విస్తీ 
శమగు సముద్రమును గోప్పదమువలె నీవు దాటితివి. 


నీవు సామాన్యుడవగు వానరుడవని నేననుకొనను. నీకు రావణునివలన 
భయములేదు. తొట్రుబాటులేదు. నాతో మాటాడుటకు నీవు తగుదువు. 
అందుచేతనే రాముడు నిన్ను పంపినాడు. 


దుర్ణయుడగు రాముడు పరీక్షింపనిదే ఏ కార్యమునకు ఎవరిని పంపడు. 
అందులో ముఖ్యముగా నావద్దకు పంపడు. 

ధర్మాత్ముడు, సత్యప్రతిజ్ఞుడు అగు రాముడు భాగ్యవశమున కుశలముగా 
నున్నాడా? మహాతేజ స్వియగు లక్ష్మణుడు కుశలముగానున్నాడా? సము 
ద్రముచుట్టును గల భూమిని కోపముచే (పజ్వలించిన (ప్రళయకొలొగ్నివలె 
దహింపలేడా రాముడు? అయినను ఊరకున్నాడు. పోనిమ్ము. కుశలముగా 
నున్నాడు గదా! 

తత్త ్యదీపీక :- 

ఇచ్చట సీతమ్మ ప్రణయరోషముచే రాముని క్‌"ద్దిగా ఆన్షేపిరచుచున్నది. 
“కకుత్తు ని వంశములో జన్మించినవాడు గదా! పరుల పరిభవము నోర్వలేని 
వంశముగదా! ఊరకున్నాడేల? భూమినే దహింఫగలవాడు ఈ జలమును 
మాత్రము దహింపలేడా? భూమిని దహించుట కొక బాణము, జలమును 
దహించుటకు వేరొక బాణము కావలయునా? తనవారికి పరిభవము కల్గిన 
పుడు రక్షింపనని. ప్రతిజ్ఞయా? కుశలియై యుండియు భూమిని సముద్రమును 
దహింపలేడా? శక్తి లేని వాడా? శక్తి గలవాడైనచో దహింపడేమి? అని. 
కొంచెము కోపమువచ్చి మాటాడి మరల మనసును ు సరిచేసికొని ఇట్లనుచున్నది. 


దేవతలను గూడ విగ్రహించుటలో శక్తిగలవారు రామలక్ష్మణులు. సందే 


సుందరకాండ తత్త (దీపిక 584 





హముభేశీ. కాని దుఃఖములకే అంతములేదనుకొందును. 

రాముడు కృశించియుండలేదు గదా! పరితపించుటలేదుకదా! నన్ను 
పొందుటకేవైన కార్యములు చేయబడుచున్నవా? 

దీనుడు - సంభాంతుడు అయి యుండ లేదుకదా! చేయవలసిన 
పనులయందు మోహమందుటలేదుకదా! రాజపుతుడగు రాముడు పౌరు 
షముతో చేయవలసిన పనులను చేయుచున్నాడా? మిత్రుల విషయమున 
మి(త్రుడై సొమదానములనెడి ఉపాయములను రెంటిని, అమిత్రుల విషయమున 
జయించు కోరిక గలవాడు గాన భేద దండములను ఉపయోగించుచున్నాడా? 
మిత్రుల కుపకారమునుచేసి మిత్రులచే ఉపకారమును పొందుచున్నాడా? దేవ 
తానుగ్రమును కాంక్షించుచున్నాడా? కేవల పౌరుషమును, కేవల దైవమును 
ఆశ్రయించి ఉండక రెండిటిని సమముగ ఆదరించుచున్నాడా? నేను దూర 
మగుటచే నాయందు (పేమలేనివాడు కాలేదు గదా! నన్నీయాపదనుండి 
విడిపించునా?ి ఎన్నడు సుఖములనే తప్పు దుఃఖములను అనుభవించుటకు 
తగని రాముడు అధికమగు ఇట్టి దుఃఖమును పొంది బాధపడుట లేదు గదా! 

కౌసల్యా సుమిత్రల క్షేమవార్త, భరతుని క్షేమవార్త తెలియుచున్నదా! 
నా వలన రాముడు శోకముతో బాధపడుటలేదు కదా! రాముడు కార్యాం 
తరాసక్తుడై నా విషయమును మరువలేదు కదా! సోదరునియెడ (_పేమగల 
భరతుడు రామునకు సాయముగా పెన్యమును పంపగలడా? . 


వానరాధిపతి యగు సుగ్రీవుడు వానరులతో కలసి నన్ను రక్షించుటకు 
వచ్చునా! 
సుమిత్రానందవర్రనుడగు లక్ష శ్రైణుడు తన బాణములతో రాకసులను 
యథ యై యట 
నశింపచేయునా? 


తీవ్రమగు ఆస్తముతో యుద్ధములో చంపబడిన రావణుని కొద్దికాలము 
లోనే నేను చూడగలనా 


బంగారముతో సమానమగు రంగు గల, పద్మముతో సమానమగు పరి 
మళము గల రాముని ముఖము శోకముచే దీనమై, ఎండచే ఇంకిన నీరుగల 
కొలనులోని తామరపూవువలె వాడియుండలేదు గదా! 


ధర్మముకొజకు రాజ్యమును విడిచి అరణ్యములో నాతోకలసి నడచి, 


భయము గాని శోకము గాని లేక వచ్చిన రాముడు, నా యెడబాటులో కూడ 
ధైర్యముగనే - ఉన్నాడా! 


నుందరకాండ తత్త (దీపిక 585 





రాజ్యమును వదలినను, అరణ్యమునకు తిసకొనివచ్చినను, అరణ్యములో 
తాను నడచినను, నన్ను నడపించినను రాముని ధైర్యము తొలగలేదు. కాని 
నన్ను విడిచిపెట్టుటచే రాముడు ధైర్యహీనుడై యుండును. 

రామునికి తల్లికాని, తండ్రికాని, వేరొకరెవరుగాని (ప్రేమలో నాతో సమా 
నులు గొని, నాకంటె అధికులు గాని లేరు. 


రాముని పమయంతయునాయందే ఉండునుగాని, వేరొకరిపై నుండదు. 
అంత (శ్రేమగల రాముడు నిద్రాహారములు లేక బాధపడి, సముద్రమును 
బంధించివచ్చినచో, నేను లేకపోయినచో రాముడు జీవింపడని నేనా రాముని 
వార్త వినునంతవరకే జీవించి యుండదలంచితిని.” 


తత్త నదీ పీక ఫ్‌ 
“నేను పరతంత్రను. రాముని సమ్మతి లేనిదే ప్రాణములను వీడుటకు 


కూడ నా కధికారము లేదు. అందుచే నేను చనిపోవుటలేదు. గాని కేవలము 
శరీరము నిల్చుః“నవలెనను కాంక్షచేకాదు.” 


ఈవిధముగ సీత మధురార్థముగల మహార్థమగు మాటలను త్‌ ఆ 
హనును మాటలను వినుటకు యూరకుండెను. 


భీమవిక్రమడగు మోరుతి సీతమ్మ మాటలను విని శిరసున అంజలి 
ఘటించి ఇట్లు బదులు పలికెను. 


“అమ్మా! రామునకు నీవిచ్చట నున్నట్లు తెలియదు. అందుచే ఇంద్రుడు 
శచీదేవివలె నిన్ను తీసికొని వెళ్ళలేదు. 

నీ వొర్తను నేను వెళ్ళి చెప్పగనే విని రాముడు వానర సైన్యముతో 
వెంటనే ఇచ్చటకు రాగలడు. బాణములచే సముద్రమును బంధించి లంకాపురిని 
రాక్షసరహితముగా చేయగలడు. 


ఆ రాముని మార్గములో మధ్య దేవతలే నిలచినను, రాక్షసులే నిలచినను 
రాముడు వారిని.కూడ చంపగలడు. 

నిన్ను 'కాంచలేక కోకముతో రాముడు సింహముచే పీడింపబడిన ఏను 
గువలె సుఖము నందుటలేదు. అమ్మా! నేను చెప్పిన మాటలన్నియు 

మలయము, 'వింధ్యము మేరువు, మందరము, దర్దురము అను పర్వ 
తముల పై ఒట్టు 'పెట్టుకనుచున్నాను. మూలముల పై, ఫలముల పై కూడ 


నుందరకొండ తత్త ఎదీ పిక 586 





ఒట్టు పెట్టుక్‌నుచున్నాను. 


సుందరమగు నేత్రములు, సుందరమగు కుండలములు దాల్చిన పూర్ణ 
చంద్రునివంటి రాముని ముఖమును త్వరలో నీవు చూడగలవు. 

ప్రస్రవణ పర్వతముమీద నున్న రామచంద్రుని స్వర్గమున నున్న ఇంద్రుని 
వలె తొందరలో నీవు చూడగలవు. రాముడు నీ కొజకై బాధపడుచు 
మాంసమును భుజించుటలేదు. మద్యమును సేవించుటలేదు. అడవిలో 
నివసించుచున్న తనకు విహితమైన కందమూలాదికములను (ప్రొద్దుపోయిన 
కరువాత భుజించుచుండును. 


ఈగలను గాని, దోమలనుగాని, పురుగులనుగాని, పొములనుగాని శరీ 
రముపై వాలుచున్నను, పొకుచున్నను తొలగించుకొనుటలేదు. రాముడు 
నిత్యము నిన్నే ధ్యానించుచు, నీకొజ కే శోకించుచు, ఇతరమైనదానిని దేనిని 
తలంచకుండ కామపరవశుడై ఉండును. 

. రాముడు నిద్రపోవుటలేదు. ఎపుడైనను నిద్రపట్టినను “పీతా” యను 
మధురమగు నీ పేరునే పల్కుచు మేల్కొనును. మనోహరమగు పండునుగాని, 
పూవును గాని చూచినప్పుడు “హ్మోపియా” అని గాఢముగ నిట్టూర్చుచుండును. 
దేవీ! రాముడు నీకొజ కే తపించుచున్నాడు. నిన్ను గూర్చియే మాటా 

డుచున్నాడు. నిన్ను పొందుటకే పట్టుదలతో ప్రయత్నముచేయుచున్నాడు.” 

ఉనా రామనంకీర్తన నీతశోకా 

రొమన్వ శోకేన నమానళోకొ 

శరన్ము ఖే సాంబుద శేషచందా 

నిశేవ వైదేహనుతా బభూవు.” (సుంద. 36-47) 

ఇట్లు హనుమ చెప్పిన మాటలను విని రాముడు బ్రతికియున్నాడని 
ఎఆీంగి శోకమును వీడినదాయెను. రాముడు తనకు దూరమైనాడని 
తనను విడిచి రాముడు బాధపడుచున్నాడని రాముని శోకముతో సనూ 
నమైన శోకము కలదైయుండెను. శరత్కాల రం మబ్బులు 
కొంచెముగా మిగిలియున్న చంద్రుడు గల రాత్రివలె సీత భాసించుచుండెను.. 
వర్షకాలము గడచినను కొద్దిగ మబ్బు ఉండుటచే చంద్రుడు పూర్తిగ ప్రకాశిం 
పనే రాముడు సుఖముగా జీవించియున్నాడని తెలిసినను కొంత శోకము 
పోయినను రాముడు శోకించుచున్నాడన్న శోకము మాత్రము మిగిలియుండెను. 


నుందరకొండ తత్త (దీ పీక 587 





3 పూర్ణచంద్రానన యగు సీత హనుమంతుని మాటలను విని 

ధర్మార్థస హితముగ ఇట్లు పల్కెను. 

“హనుమ! విషముతో కలసిన అమృతమునలె నీమాటలున్నవి. రాముడు 
అన్యమనస్కుడై లేడు. నన్నే తలంచుచున్నాడని చెప్పితివి. ఆది అమృతమువలె 
' నున్నది. కాని శోకించుచున్నాడంటివి. అది విషమువలె నున్నది. 

పుష్కలమగు ఐశ్వర్యమునందుగాని, దారుణమగు ఆపదలోగాని దైవము 
త్రాటితో కట్టినట్లు పురుషుని బంధించి లాగుగొనిపోవును. ప్రాణులకు దై చెవము 
సీవారింపశక్యమైనదికాదు. లక్ష్మణుడు, నేను, రాముడు ఆపదలతో నిట్లు 
బాధపడుచుండుట చూడుము. రాముడీ శోకమునకు అంతమును ఎన్నడు 
పొందునో? 
రాక్షసులను వధించి, రావణుని నాశనముచేసి, లంకను పెకలించి, వా 
స్వామి నన్నెపుడు చూచునో? సంవత్సరము నిండకమునుపే నన్ను రక్షింప 
తొందరపడుమని రామునితో విన్నవింపుము. 


పదవనెల నడచుచున్నది. ఇక రెండు వెలలు రావణుడు నా కిచ్చిన 
గడువు మిగిలియున్నది. 


సోదరుడగు విభీషణుడు రామునకు తిరిగి నన్ను సమర్పించుమని 
ప్రయత్నముతో అనునయించెను. కాని రావణుడంగీకరించలేదు. నన్ను తిరిగి 
రామునకిచ్చుట రావణుని కిష్టముకాదు. ఆతడు మృత్యువును పొందుటకే 
సిద్దముగా నున్నాడు. 

విభీషణుని పెద్దకూతురు 'అనలీ అనునామె తల్లి (ప్రేరణచే నాకాసం 
గతి తెలియజేసెను 

తప్పక నన్ను నా ప్రభువు పొందగలడు. నా అంతరాత్మ పరిశుద్ధముగా 
నున్నది. రామునియందనేక గుణములు గలవు. అందుచే రాముడు నన్ను 
వదలడు. రాముడు నన్ను తప్పక పొందగలడు. 

ఉత్సాహము, పౌరుషము, బలము, మార్దవము, కృతజ్ఞత, విక్రమము, 
ప్రభావము రామునియందు కలవు. 

జనస్థానములో సోదరుడు తోదులేకనే పదువాలుగు వేలమంది రాక్షసు 
లను చంపిన్‌ రామునికి ఎవడు భయపడడు? పురష్మశ్రేష్టుడగు రాముడు 
ఆపదలచే చలించువాడు కాడు. . 


మందరకాండ తత్త (దీపిక 588 


రాముడనెడి దివాకరుడు (సూర్యుడు) తన బాణములనెడ కిరణము 
లతో శృత్రువులగు రాక్షసులనెడి బలమును తప్పక ఇంకించగలడు.” 

అని మాటాడుచు రాముని విషయమున శోకముతో కన్నుల నీరు బెట్టు 
కొవియున్న సీతన్సును హనుమ చూచి మరల ఇట్లనెను. 
“ఆమ్మా! 'రొముడు - నీవార్తను 'వేను' చెప్పగనే సైన్యముతో తప్పక 
. రాగలడు కాని వే నిప్పుడే నిన్ను ఈ దుఃఖమునుండి విడిపింతును. నా వీపుపై 
' కూర్వుండుము. నిన్ను వీపుపై కూర్చుండబెట్టుకొని సముద్రమును దాటించె 
దను. నిన్నే కాదు, రావణునితోపాటు లంకనుకూడ మో సికొనిపోగలశక్తి నాకు 
న్నది. అగ్నిహోత్రుడు హోమముచేసిన ద్రవ్యములను ఇంద్రునకర్పించినట్లు 
నిన్ను తీసికొని వెళ్ళి ప్రస్రవణ పర్వతముపై నున్న రామునకర్పింతును. వైదే హీ! 
రాక్షసవధయందు. పూనికతో నున్న విష్ణువువలెనున్న రాముని లక్ష్మణుని ఇప్పుడే 
చూడగలవు... దేవీ! నా వీపుపై కూర్చుండుము.. ఆలోచింపకుము. చంద్రునితో 
రోహిణివలె రామునితో కలియుము. చంద్రునితోను, సూర్యునితోను మాటా 
డుచున్నట్టుగా. నా వీపుపై కూర్చుండి ఆకాశమున పయనించి మహార్ణవమును 
దాటుము. విన్ను తీసికొని వెళ్ళుచున్న నన్ననుసరించి వచ్చుటకు లంకలో 
నున్న వారెన్వరును సమర్థులు కారు. నే నీ లంక కేవిధముగ వచ్చితినో ఆ 
విధముగనే మరల నిన్ను దీసికొని ఇటనుండి ఏగగలను.” 


ఇట్లు పల్కిన హనుమ వాక్యములను మైథిలి విని హర్షముతో గగుర్కొ 
డిచిన అవయవములు కలదై ఇట్లనెను. 

“హనుమా! ఇంతదూరము నన్ను నీవు వహింపవలెనని ఆనుకొనుచుం 
టివి. అది నీ సహజమగు కపిత్వ మనుకొందును. ఇంత స్వల్పమైన శరీరము. 
గల నీవు నన్ను 'ఛామునివద్దకు ఎట్లు తీసికొని వెళ్ళగలవుో 

పీత పల్కిన మాటలువిని మారుతాత్మజుడగు హనుమ ఇంతకు ముందె 
న్నడును పరాభవ మెరుగనివాడు పరాభనమును పొందినవాడై “సీతకు నా 
బలముగాని శక్తిగాని తెలియదు. అందుచే ఈమెకు నా రూపమును చూసిం 
చెదనో అని తలంచి చెట్టుమీదనుండి క్రిందకు గెంతి, సీతమ్మకు నమ్మకము 
కల్గుటకై శరీరమును పెంచనారంభించెను. మేరుపర్వతమంత, మందరపర్వత 
మంతగా “పెరిగి ప్రజ్వలించుచున్న అగ్నిహో(త్రముతో సమానుడై సీత. ఎదుట 
విలబడెను. 





కో ఇలు 


ఆపుడు ఎజ్జని ముఖము, వజములను పోలు నఖములు, దంష్టలుగల్లి 


నుందరకొండ తత్తదీపీక 589 





మహాబలుడగు హనుమ పర్వతమువలె ఒప్పుచుండెను. 

హనుమ సీతమ్మ తో-- 

“పర్వత నన (పాంతములతో, (ప్రాకార తోరణములతో, రావణునితో కలిపి 
ఈ లంకను మోసికొనిపోవుటకు నాకు శక్తి కలదు. శోకమును విడిచి 
ట్టుము. బుద్ధిని దృఢముగా నుంచుకొనుము. ఉే బక్షాభావమును వదులుము. 
రామలక క్ష్మణులు నిన్ను జూచి శోకరహితులగునట్లు చేయుము అని పలికెను. 


అపుడు ' సీత భయంకరమగు మారుత పుత్రునిజూచి, “ఓ మహాకపీశ్వర! 
నీ బలమును, నీ శక్తిని నే నెబుంగుదును. వాయువువంటి గమనము, 
అన్నివంటి తేజస్సు కలవాడవు. సామాన్యుడగు వానరుడైనచో సముద్రమును 
దాటి దక్షిణతీరమున నున్న ఈ లంకకు రాలేడు. నీవు సముద్రమును దాటి 
వెళ్ళగలవని నన్ను తీసికొని వెళ్ళగలవని కూడ నే నెజుంగుదును. కొని, 
ఓ కపిశేష్ణ! వాయువేగముతో సమానమగు వేగముకల నీ వేగము నన్ను 
మోహపెట్టును. ఆకాశముపై నీవు పోవుచున్నప్పుడు ఆ వేగములో పైనుండి * 
సముద్రమును జూచి భయపడి నేను క్రిందకు పడవచ్చును. అందుచే నీతో 
నేను వచ్చుట తగదు అంతేకాదు- 

సముద్రములో పడిన నన్ను క్రూరములగు జలజంతువులు తినివేయును. 
నీతో రాకుండుటకు వేరొక కారణము కూడ కలదు. 

నన్ను రక్తించు నీవు ఎగురుచున్నపుడు నీ ప్రాణమునకుకూడ (ప్రమా 
దము సంభవింపవచ్చును. నన్ను హరించుకొని పోవుచున్నావని జూచి 
దురాత్ముడగు రావణునిచే ఆజ్ఞాపీంపబడిన క్రూర రాక్షసులు నిన్ను వెంటాడు 
దురు. ఆయుధములను దాల్చి వారు వెంటాడగా రక్తి ంపదగిన నాతోపాటు 
నీకును జీవితసంశయ మేర్ప్చడును. ఏమియు ఆధారములేని ఆకాశమునందు 
సాయుధులగు అనేకులతో నిరాయుధుడవగు నీ వొక్కడవు ఒకవంక యుద్ధము 
చేయుచుండవలెను. ఒకవంక నన్ను, నిన్ను కాపాడుకొనుచుండవలెను. సౌది 
నీకు శక్యమగునా? 

క్రూరకర్ములగు రాక్షసులతో నీవు యుద్దము చేయుచుండగా భయ 
ముచే నేను నీ వీపుపై నుండి (క్రిందకు పడవచ్చును. లేదా బలవంతులు, 
భయంకరులునగు రాక్షసులు నిన్ను యుద్ధములో ఓడింపవచ్చును. నీవు 
యుద్దముచేయుచుండగా (క్రిందపడిన నన్ను 'హైపాత్ములగు రాక్షసులు పట్టుకొని 
మరల తీసికొని పోవచ్చును. యుద్ధములో జయ పరాజయములు నిశ్చయముగా 


నుందరకొండ తత్త (దీపీక 590 





నుండవుకదా! అందుచే నీవైనను ఓడిపోవచ్చును. నేనైనను చనిపోవచ్చును. 
అట్లయిన నీవుచేసిన ప్రయత్నమంతము వ్యర్థమగును. 
భా 


కాక మరొకవిషయము. నీవు రాక్షసుల నందరను చంపి నన్ను తీసి 
కొని పోగల సమర్జుడవే! అయినను నీవు రాక్షసులను చంపినచో రామునికీర్తి 
మాసిపోవును. నీ చేతినుండి బలాత్కారముగ నన్ను లాగికొనిపోయి నీవు 
కాని, వానరులు కాని, రామలక్ష్మణులు కాని గుర్తించుటకు వీలులేనిచోట 
నన్ను దాచివేయవచ్చును. దానిచే నాకొజకు నీవు "చేసిన ప్రయత్నమంతయు 
వ్యర్థమగును. నీతో నేను వచ్చుటకంకు రాముడు నీతో వచ్చుట చాలమేలు. 
రాముడు, సోదరులు, రాజకులముంతయుగూడ నా పై ఆధారపడి (బతికియు 
న్నారు. నే అయినచో వారందరు" వానరులతో సహా fu 
వీడుదురు. " క 


మరియొక విషయము. నేను పతివ్రతను. అందుచే రాముని శరీరమును 
తప్ప మరియొక పురుషుని శరీరమును స్పృశింపను. ఆనాడు రావణుని 
శరీరమును బలాత్కారముగ " స్పృశింపవలసివచ్చినది. కాని ఆనాడు నేనే నా 
స్వాధీనములో లేను. అందుచే అట్లు స్పృశింప వలసివచ్చినది.. 

రాముడు బంధువులతోకూడ రావణుని చంపి నన్నీ లంకినుండి స్వయ 
ముగ తీసికొని వెళ్ళుట ఆ రామునకు తగునని చెప్పుము. రాముని 
పరాక్రమములను ఎన్నిటినో నేను వింటిని, చూచితిని. దేవ గంధర్వ - భుజంగ 
రాక్షసులెవ్వరును యుద్దములో రామునకు సమానులు కారు. వాయువుచే 
(పేరే పింపబడి ప్రజ్వలించుచున్న అగ్నిహోత్రమువలె నున్న లక్ష్మణునితో. కూడిన 
రాముని చూచి ఎవరు ఓర్వగలరు? 

అందుచే ఓ వానరశేష్ణ! లక్ష్మణునితో వానరపేనానాయకులతో రాము 
డిచటకు వచ్చునట్లు చేయుము. రాముని గూర్చి శోకముచే కృశించిన నన్ను 
సంతోషమునందు దానినిగా చేయుము.” 


9 § సీతమ్మ చెప్పిన ఆ మాటలను విని వాక్యవిశారదుడగు హనుమ 
సంతుష్టుడై ఇట్లు పల్కెను. 
“అమ్మా! నీవు చాల యుక్తముగా మాటాడితివి. (స్తీ స్వభావము 
నకు, పాతివ్రత్యమునకు, వినయమునకు తగినట్లు పల్కితివి. స్తీవైన నీకు 
సముద్రమును దాటుట శక్యముకాదు. అది యుక్తమే! నాపై కూర్చుండి 


గుందరకొండ తత్త ఏదీపిక 591 


నచ్చునపుడు జరిగెడి ప్రమాదమును చెప్పితివి. అవి యుక్తమే! అవి 
స్రీ స్వభావమునకు తగియున్నవి. వినయముతో పాతివ్రత్యమునకు తగినట్లు 
రామునికంటె ఇతర పురుషుల శరీరమును స్పృశించను అని చెప్పీతివి. 
మహాత్ముడగు రాముని భార్యవగు నీకు ఆమాట తగును. నీవు తప్ప వేరొక 
రెవ్వరు ఇట్టిమాట పల్కగలరు? నివు చెప్పిన మాటలు, నీవద్ద వేను చూచిన 
చేష్టలు అన్నియు రామునితో చెప్పెదను. రామునికి (పియముచేయనలెనను 
తలంపుతో, (పేమచే అనేక కారణముల. వలన విన్ను నాతో తీసికొవిపోవుదునని 
పల్కితిని. 

లంక ప్రవేశించుటకు శక్యముకానిది. సముద్రము దాటుటకు వీలుకానిది. 
నాకు నిన్ను దాటింపగల సామర్థ్యమున్నది, అని అట్టు పల్కితివి. ఇప్పుడే 
నిన్ను రామునితో కలుపవలెనని కోరితిని. రాముని యందున్న (పేమచే 
- తను, భక్తిచేతను అట్లు పల్కితినిగాని వేరొకటికాదు. వాతో వచ్చుటకు నీకు 
ఇష్టములేనిచో రాముడు గుర్తింపగల ఆభిజ్ఞానము నొసంగుము." 


అని హనువు అడుగగా సీత కన్నీటితో స్వరము గద్గదము కాగా ఈ 
(క్రీంది మాటలను పల్కెను. 


“రామునకు నన్ను జ్ఞాపకముచేయుట కిది మంచి గుర్తు. ఈ కథను 
నేను చెప్పినట్లు రామునితో చెప్పుము. 

“చితకూట పర్వతముయొక్క ఈశాన్యదిక్కున నున్న ఒక సమీపే పేర్వ 
తమునందు తాపసాశమము కట్టుకొని నివసించుచుంటిమి గదా! మందాకినీ 
నదికి సమీపములో ఆశ్రమ ప్రదేశమున నివపించుచు నానావిధములగు పుష్ప 
ములతో పరిమళించుచున్న ఉపవనములలో డవిహరించి' అలసినదానవైన వేను 
రాముని తొడపై పరుంటిని. అపుడచ్చట ఎండబెట్టిన మాంసమునందాసక్తి గల 
కాకి ఒకటి వచ్చి ఆ మాంసమును కొరికెను. అపుడు నేను మట్టిబెడ్డతో దావిని 
కొట్టితిని. ఆది నామీద కెగిరి గుండెలపై గీరూ చు అచ్చటనే పొంచియుండెను. 
మాంసమును తినుట మౌత్రము మానలేదు. అపుడు నాకు కోపమువచ్చి దానిని 
కొట్టుటకు మొలనూలు తీయబోవుచుండగా రామునకు తెలివివచ్చి నావైపు 
చూచెను. అపుడు పక్షిపై కోపము తెచ్చుకొంటినని స్వామి అపహపసించగా 
నేను సిగ్గుపడితిని. మాంసమునందాశగల కాకి మరల నన్ను గీరుచుండగా 


నుందరకొండ తత్త (దీ పీక 592 





కూర్చుండిన రాముని చేరి ఒడిలో పరుంటిని. కాకిపై కోపమువచ్చిన నన్ను 
స్వామి ఓదార్చెను. ఆ కాకి పెట్టుచున్న బాధ కోర్వలేక కన్నుల నీరువచ్చి, 
కోపమువచ్చి రామునకు కన్పడకుండ చేసికొనవలెనని తుడుచుకొనుచుండగా 
స్వామి కనిపెట్టెను. ఆ కాకి పెబ్టైడి బాధచే దానిని వారించుకొనుటకు 
యత్నించి ఆలసి రాముని ఒడిలో నేను పరుంటిని. కొంతకేపయిన తరువాత 
రాముడు నా ఒడిలో పరుండెను. నేను మేల్కొని కూర్చుండుటను చూచి 
కాకీ మరల ఎగిరి నా వక్షఃస్థలమున గోళ్ళతో గీరెను. నా గుండెలనుండి పడిన 
రక్తపుబిందువులతో తడిసి రాముడు మేల్కొనెను. 
“సమయా బోధితః శ్రీమాన్‌ నుఖనుప్తః పరంతపః” 
(సుంద. 38-25) 
“ఆ కాకి ఎక్కువగా బాధపెట్టుచుండగా సుఖముగ నిద్రపోవుచున్న 
శ్రీమంతుడగు రాముడు నాచే మేల్కొల్పబడెను. 
తత్త ్యదీపీక $ 
ఈ శ్లోకములో “శ్రీమాన్‌ సుఖసుష్తః”ి అని రాముడు నిద్రపోవుచున్న 
ప్పటి అందమును జూచి సీత “శ్రీమాన్‌ అనెను. 


నిద్రాకాలమున రాముని సౌందర్యము అధికముగ నుండును. దానిని 
జూచి ఆనందించినవారు  విశ్వామితుడు, సీత. 


ఆ అందమును చూచి సీత 'శ్రీమాన్‌' అనెను. “కాకి బాధ భరిం 
చలేక ఇంతటి సౌందర్యానుభవమునుపోగొట్టుకొని మేల్కొల్పితినే శత్రువులను 
నిరసించుటకు స్వామి మేల్కొనవలెనా? న్నిద్రించుచున్నను నిరసింపగలడు.” 

“సుఖసుప్తః పరంతపః" సుఖముగ నిద్రించుచున్నను పరులను తపింపచే 
యువాడు. “అట్టివాడు నిష్కారణముగ నాచే మేల్కొల్పబడినా”డని బాధపడెను. 


“అపుడు రాముడు మేల్కొని స్తనములయందు గీరబడియున్న నన్ను 
జూచి సర్పమువలె కోపముగలవాడై ఇట్లనెను :- 


“ఎవడు నీ వక్షమును గాయపరచినవాడు? ఐదు తలలు గల పాముతో 
ఎవడాటలాడుచున్నాడు?” అని ఇటునటు చూచుచుండగా కాకి రాముని కంట 


నుందరకొండ తత్త ౮దీ పీక 593 
ఎప ల TT TT TTT TTT TTT ద తక దా దాదా 


ఎ లాను దాదా లాలి నలు మాలలలుప్త “గంగడు. 





బడెను. దాని గోళ్ళకు రక్తమంటి యుండెను. 


ఆ కాకము ఇంద్రుని కుమారుడు. వాయువుతో సమానమైన వేగముగల 
వాడు. ఆ వాయసమునందు కోపముగల్లి రాముడుకూర్చుండిన ఆసనమునుండి 
దర్భను తీసి (బహ్మాస్తమునభిమంత్రించి, వాయసముపై వదలెను. అది 
ఆకాశమున కాకిని వెంటాడుచుండెను. ఆ (బహ్మాస్త్రము వెంటాడుచుండగా 
రక్షకుల కై అన్వేషించుచు ఆ కాకి అన్ని లోకముల  సంచరించెను. తండి 
ఇంద్రుడుగాని, దేవతలు గాని, మహర్షులుగాని, ఎవ్వరును  రక్షింపనుద్యమింప 
లేదు. మూడు లోకములను తిరిగి మరల రామునే శరణుపొందినది.” 


తత్త ్యదీపీక :- 


కాకము తెలిసి శరణుపొందలేదు. వేరొక దిక్కులేక రాముడున్న చోటు 
నకే వచ్చి పడుటగూడ శరణాగతియే! మనసులో భగవానుడే ఉపాయమని 
భావించుట, నోటితో అనుట, చేతితో నమస్కరించుట, లేదా భగవాను 
డున్నచోటుకు వచ్చి పడుటకూడ శరణాగతియే అగును. శరణాగతులను 
రక్తించుటయందు సాధువు రాముడు. 


తన ఎదుట నేలపై బడిన కాకిని జూచి, శరణాగతుడని భావించి కృపతో 
రాముడు కాపాడెను. మూడు లోకములలో ఎచ్చటను సౌఖ్యమును పొంద 
లేక మరల రామునే శరణుపొందెను. అపుడా కొకినిజూచి రాముడు “ఇది 
బ్రహ్మాస్తము. వ్యర్ణమగుటకు వీలుకాదు, ఏమి చేయవలెనో చెప్పు” మనెను. 


అపుడా కాకము “నా కుడికంటిని నీ బాణమునకు గురిచేయుము అని 
ప్రార్థించెను. అపుడు రాముడు దాని కుడికంటిని ఆ అస్తముచే పోగొట్టి 
దాని ప్రాణమును రక్షించెను. 


అపుడా కాకము రామునకు, దశరథునకు నమస్కరించి రామునివద్ద 
సెలవు తీసికొని తన స్థానమున కేగెను. “వా కొజకొక కాకియందు 
(బహ్మాస్తమును ప్రయోగించితిరే! ఈనాడు నన్ను దొంగిలించి తెచ్చిన రావణుని 
యూరకుంటిరేల?” అని అడిగితినని చెప్పుము అనను. 





సుందరకాండ తత్త దీపిక _ _ 594 





pe 





తత్త దీపిక :- 
ఈ కథలో సీతమ్మ తాను రక్షింపదగినదాననని రామునకు గుర్తుచేసెను. 


దేవతలు రావణవధకు రాముడుద్యుక్తుడగుటకు అతనికి ఎట్లు కోపము 
వచ్చునా? అని పరీక్షించుటకు కాకిని పంపించిరి. ఈ కాకము సీతనే 
హింసించెను. చివరకు రామునకు కోపమువచ్చి దానిపై బ్రహ్మాస్తమును 
ప్రయోగించెను. పట్టణమునకు దూరమైనను, తల్లిదండ్రులకు దూరమైనను, 
రాజ్యమే పోయినను రామునకు కోపమురాలేదు. కాని సీతమ్మను హింసించి 
నంతమాత్రమున చంపవలెననునంత కోపము వచ్చెను. దేవతలు దీనిని కనిపెట్టి 
సీతాదేవిని రావణునిచే అపహరింపచే సిరి. 


“రావణుని చంపుటకై నన్ను లంకలో (ప్రవేశ పెట్టితివి గదా! రావణుని 
చంపి నన్ను తీసికొని వెళ్ళుట నీ కర్తవ్యము! అదియే అవతారప్రయోజనము 
కదా! దానిని విస్మరించితివా?” అని సీత ఇందు గుర్తుచేసెను. 


ఈ కథలో సీతమ్మ కాకమును వారించుటకు తాను రెండు మూడు 
సార్లు ప్రయత్నము చేయును. కోపము తెచ్చుకొనును. మొల నూలు లాగి 
విపరబోవును. కాకి మరల మరల పొడుచుచుండును. రాముడు ఉపేక్షించి 
నవ్వుచుండును. కాని కోపము తెచ్చుకొనడు. కాకిని వారింపడు. చివరకు పీత 
తన ప్రయత్నమును మాని రాముని ఒడిలో చేరియుండును. అప్పుడు కొకీ 
సీతమ్మను పొడువగా రాముడు లేచి, కోపగించి, కాకిపై బ్రహ్మాస్త్రమును 
ప్రయోగించెను. 


తనను రక్షించుకొనుటకు తాను ప్రయత్నము చేసినంత సేపు రాము 
డుసేక్తించును. తాను ప్రయత్నమును విరమించునపుడు భగవంతుడే విరో 
ధులను తొలగించి రక్షించును, అను విషయము కాకాసుర వృత్తాంతములో 
తెలిసినదికదా యని సీతమ్మ నేడు తన ప్రయత్నమును తాను విడచి రాముడే 
రక్షకుడని యుండెను. అట్టున్నపుడు రక్షింపవలసిన బాధ్యత వానిదే యని 
గుర్తుచేయుటకు సీతమ్మ ఈ కథను పేర్కొనెను. 


సీతమ్మ మరల హనుమతో ఇట్లు చెప్పుచున్నది. 


“అట్లు కాకీయందు (బ్రహ్నాస్తమును ప్రయోగించిన నీవీనాడు నాయందు 


నుంది కాండ. తత్త త్త దీప్‌ ఎక. 596 


ar re 





pm 


కృపకల్లి పారింపుము. 


| 
నీవు నరోత్తముడవు కదా! నాథుడు కల్లియుండియు అనాథవలెమన్న 
నన్ను చూచుచు ఊరకుండుట నీకు తగదు. 


వెనుక నీతో కలిసియున్నపుడు “నీకు అభిమతమగు ధర్మ మేది?” యని 
నే నడుగగా-- 

“ఆన్ఫశంన్యం పరోధర్శ =” (సుంద. 36-41) 

“పరుల దుఃఖమును జూచి ఓర్వలేకుండుటయే నాకు పరమధర్మ”మని 


మీరు చెప్పితిరిగదా! అట్టివారు ఇపుడు నా దుఃఖమును జూచుచు ఊరకుంటి 
రేల? 


స్వామీ! మీరు మహావీరులవి, మహోత్సాహులని, మహాబలశాలురని 
ఎజుంగుదును. సముదపరివేష్మితమగు భూమిని భరించువారు మీరనీ ఎజుం 
గుదును. అట్టి మీరు ఈ రాక్షసులయందు అస్త్రమును సంధింపకుండుటకు 
కారణమేమి? 


గంధర్వులు గాని, అసురులు గాని, మరుత్తులు గాని, నాగులు గాని 
యుదములో మీ వేగమునోర్చుటకు సమర్దులు కారు” అని పల్కితినని చెప్పుము. 
ళా చా 


పరాక్రమము గల రామునకు నన్ను చూడవలెనను సంభ్రమమే యున్నచో 
తీక్ష్‌ణములగు బాణములతో రాక్షసుల నేలచంపడు? అన్నగారి యాజ్జను పాటించి 
లక్ష్మణుడైనను ఏల నన్ను రక్షింపరాడు? వాయువు, అగ్నివంటి తేజస్సులు 
గల ఆ పురుషశేష్ణలిద్దరు సమర్జుల్రైయుండియు నన్నేల ఉపేక్షించుచున్నారు? 
దేవతలుగూడ వారిని చెనకలేరు గదా! 

“ముమైవ దువ్య్రతం కించిత్‌ మహ దస్త్ర న నంశయః: 

సమర్థా వపీ తౌ యన్మాం నావేక్తేతే పరంతపొ.” 

డా oe 
(పుంద. 38-48) 

సమర్జులైనను రామలక్ష్మణులు నన్ను పేక్టించుచున్నారనిన ఏదో పాపము 

నాదే. తెలియనిదో, తలి ఏవది:, చిన్నదో, పెద్దదో ఉండి "యుండవలెను" అనెను. 


సుందరకాండ తత్త దీవీక 596 
తత్త దీ పీక ఫా 


ఇంతవరకు సీతమ్మ రాముడు రక్షింపకుండుటకు రాముని దయలేకపో 
వుటయే కారణమని అనుకొనినది. కాని ఇపుడు తన పాపమే కారణమని 
ఆమె భావించుచుండిను, 


భగవంతుడే ఉపాయమని విశ్వసించియున్నవారు తమకు కష్టములేవైన 
వచ్చినపుడు భగవంతుని దూషించుట, దెప్పుట చేయరాదు. ఆ కష్టములు 
వచ్చుటకు తాము చేసిన పాపమే కారణమనియు, భగవంతుడు ఆ కర్మ ననుభ 
వింపచేసి తనను చేర్చుకొనుటకే అనుగ్రహించుచున్నాడనియు భావింపవలెను. 


ఇస్తే సీతమ్మ తాను అనుభవించుచున్న క్షష్టమునకు తన పాపమే కార 
ఇమని ఇప్పుడనుకొనుచున్నది. 


“కొద్దియో, గొప్పయో నా పాపమే కారణము” అనుటలో కొద్ది, గొప్ప 
అను రెండు పాపములను పేర్కొనెను. అందు కొద్ది పాపము భగవదపచా 
రము; గొప్ప పొపము భాగవతాపచారము. 


భగవంతుని విషయములో చేసిన తప్పుకంకు, భగవద్భక్తుల విషయ 
ములో చేసిన తప్పు పెద్ద పాపము అనబడును. 


సీతమ్మ రామచంద్రునితో అరణ్యమునకు వత్తునని చాలసేపు బతిమాలి 
చివరకు రాముని, 


డళ్షీం త్య మన్యత వైదేహః సీతా మే మిధిలాధిపః 
రాను జొమాతరం (ప్రాహ్య స్తీయం వురుషవిగ్రహమ్‌” 
(అయో. 30-3) 


“భార్యను అరణ్యమునకు తీసికొని వెళ్ళలేదని మా తండ్రియగు జనకు 
నకు తెలిసినచో ఆతడు స్త్రీయే, పురుష వేషమున వచ్చి నా కుమార్తెను 
వివాహమాడెనని తలంచును” అని అధిక్షేపించెను. 


ఇది భగవంతుడగు రాముని విషయమున సీత చేసిన అపచారము. ఇది 
కొంచెము పాపము. 


సుందరకాండ తత్త ్వదీపిక 597 





మాయలేడిని చంపుటకు రాముడు వెళ్ళి చూరీచుని చంపగా “హా సీతా! 
లక్ష్మణ!” అని కేకవేసి మారీచుడు చనిపోయెను. అపుడు పీత రాముని 
రక్షించుటకు లక్ష్మణుని వెళ్ళుమని నిర్బంధించి పరుషముగ మాటాడును. 
ఇది భగవద్భక్తుడగు లక్ష్మణుని విషయమున చేసిన అపచారము. ఇది మహాప 
చారము. 


ఈ రెంటిని అనుభవించుచున్నానని సీతమ్మ గుర్తించెను. ఈ రెంటి 
ఫలమే బంధము. 

ఇట్లు సీతమ్మ జాలివేయునట్లు కంట నీరు పెట్టుకొని పల్కిన మాట 
లను విని హనుమ ఇట్లనెను. 

“అమ్మా! రాముడు నీకై శోకించుచు ఇతరములగు విషయములను 
వేనిని కాంక్షించుటలేదు. నిజము. ఒట్టు. రాముడు దుఃఖమునందగనే 
లక్ష్మణుడు కూడ తపించుచుండును. ఎట్లో నిన్ను చూడగల్షితిని. ఇక 
శోకింపనక్కరలేదు. ఈ క్షణముననే నీ దుఃఖము లంతమగుచున్నవి. మహాబల 
శాలురగు ఆ రామలక్ష్మణులిర్వురు నిన్ను చూడవలెనను ఉత్సాహముతో వచ్చి 
లంకను భస్మముచేయుదురు. క్రూరుడగు రావణుని బంధువులతోసహా చంపి 
రాముడు నిన్ను తన పట్టణమునకు తీసికొని వెళ్ళును. రామలక్ష శ్రణులతో 
సుగ్రీవునితో ఏమి చెప్పమందువు” 

అని హనుమ పల్కగనే సీత శోకసంతప్తయై హనుమతో ఇట్లు పల్కెను. 

“కౌసల్యా లోకభర్తారం నుషువే యం మనన్వనీ | 

తం మమార్డే నుఖం ప్పచ్చ శిరనా ఛాభివాదయ” '- 

(సుంద. 38-25) 


“లోకభర్తయగు రాముని విశాలమైన మనస్సుగల ఏ కౌసల్యకనెనో ఆ 
రాముని సుఖముగా నున్నాడా! అని నేనడిగినట్లు చెప్పుము. శిరసుతో నేను 
నమస్కరించితినని నమస్కరింపుము.” 


తత్తదీపీక :- 


“లోకములో (స్తీలందరు తమను రక్షించుటకొజకు పిల్లలను కందురు. 


నుందరకాండ తత్తదీవీక 598 





కాని విశాలమైన 'మనసుగల కౌసల్య నాకుమారుడు లోకరక్షకుడు కావలెనని 
(వతముచే సి 'లోకోపకారుడగు పుత్రుని కనెను, ఆమె సంకల్ప మమోఘము 
కదా! .నేను మాత్రము ఆ లోకములో ఒకదానను కానా! నన్ను మాత్రము 
రక్తింపడా? తప్పక రక్షించును. అంతవర కాగలేక నేను తొందరపడుచుం 
టినే గాని నేను ప్రార్దింపనక్కర్లేదు. ఆతడు సుఖముగా నున్నంతకాలము నా 
రక్షణమున నా ప్రయత్నమక్కరలేదు. అందుచే నేను కోరవలసినది ఆతడు 
క నుండవలెననియే! అందుచే హనుమా! నే నాతని సుఖమును 
గూర్చియడిగితినని చెప్పుము. 


భగవంతుడున్నాడని ఎజీంగినచో చాలును. రక్షింపుమని ప్రార్థింపనక్కర 
లేదు. చేయవలసిన దొక్కౌే! వంగి నమస్కారముచేసి నేను నావాడను 
కాను, నీవాడనని we నంగీకరించుటయే! అది నేను చేసీనట్లు నీ 
వచ్చట చేయుము” అని సీతమ్మ చెప్పెను. 


“సర్వరత్నములు, మాలికలు, (పియతమలగు స్త్రీలు మున్నగునవన్నియు 
నున్నను, దుర్లభమగు ఐశ్వర్యమున్నను వాని నన్నిటిని విడచి, తల్లిని తండ్రిని 
అంగీకరింపచేసి రామునితో అరణ్యమునకు వెంటనంటి వచ్చిన లక్ష్మణుని కన్న 
తల్లి సుమిత్ర శ మంచిబిడ్డను కన్నతల్లి. 

ధర్మాత్ముడగు ఆ లక్ష్మణుడు రామునియందు భక్తితో దివ్యమగు సుఖ 
మును వదలి అరణ్యమునకు వచ్చినాడు. సీంహస్కంధుడు, మహాబాహువు, 
(పియదర్శనుడునగు లక్ష్మణుడు రామునియందు తండ్రివలె నా విషయమున 
తల్లివలి (పవర్తించుచుండును. 


ఆనాడు నన్ను రావణుడపహరించినట్లు లక్ష్మణునకు తెలియదు. లక్షీ శ్రే 
వంతుడగు లక క్ష్మణుడు పెద్దలను సేవించు స్వభావముగలవాడు సమర్హుడు. 
పెక్కు మాటలు మాటాడనివాడు. మౌ మామగారికి తగిన కుమారుడు. నాకు 
మిక్కిలి ఇష్టుడు. ఏ పనిని నియమించిన ఆ పనిని చక్కగా నిర్వ హించును. 
రాముడా లక్ష్మణుని చూచుకొని తండ్రి చనిపోయినాడను విచారము లేక 
యుండెను. సౌమ్యుడు, సమర్జుడు, పవిత్రుడు, రామునకు (ప్రియుడునగు ఆ 
లక్ష్మణుని కుశలమును నే నడిగినట్లు చెప్పుము. 


నుందరకాండ తత్త దీపిక 599 





“త్త మన్మి న్కార్యనిర్వోగే ప్రమాణం హరినత్తమ 

రాఘవ న్తత్తుమారంభాత్‌ మయి యత్హపలో భవేత్‌.” 
(సుంద. 38-66) 

“ఆంజనేయ! వానరోత్తమ ! ఈ కార్యమును సమకూర్చుటలో నీవే 


వ్యవస్థాపకుడు. రాముడు నీ పేరణవలన నా విషయమున ప్రయత్నము చేయు 
వాడగుగాక!” 


తత త్త్యదీపిక : కా 
ఈ శ్లోకము ఒక మంత్రము: దీనిని హనుమ నుద్దేశించిచదివిన రామా 
నుగ్రహము లభ: 


“శూరుడగు రామునితో, మరల మరల ఈ మాటను చెప్పుము దశరథా 
త్మజ! నెలరోజులు మాత్రమే (బతికెదను. నెలరోజుల తరువాత జీవింపను, 
నేను చెప్పునది సత్యము. రావణునిచే బంధింపబడిన నన్ను, పూర్వము 
ఇంద్రునికి వృత్రవధచే పాపము సంక్రమించినపుడు ఆతనిని వీడి పాతాళములో 
దాగిన శ్రీని (శ్రీమహావిష్ణువు పాతాళము నుండి తెచ్చి రక్షించినట్లు రక్షింపుమని 
చెప్పుము.” 

ఇట్లు చెప్పి వ దాచియుంచిన దివ్యమగు చూడామణిని తీసి 
రామునకొసంగుమని సీత హనుమంతునకిచ్చెను. వీరుడగు హనుమ ఉత్తమ 
మగు ఆ మణిని స్వీకరించి (వేలికి పెట్టుకొనెను. 


తత్త నదీకీ ఎక ఫా 


అపుడతని భుజము లావుగా లేకుండెను. వెనుక హనుమ స్వస్వరూప 
మును ప్రదర్శించెను. ఆపుడు పెద్దవాడై యుండెను. కాని మరల వెంటనే 
శరీరమును తగ్గించెను. దానిని సూచించుటకు వ్రేలికా చూడామణిని పెట్టు 
కొనెనని వర్ణించెను, 
అట్లా మణి శ్రేష్ణమును పుచ్చుకొని, సీతకు నమస్కరించి, ప్రదక్షిణము 
చేసి ప్రక్కన నిలచి, మహానందభరితుడై, హృదయముతో రాముని చేరినవాడై 
శరీరముతో మతమే అచ్చట నిలచెను. 


నుందరకొండ తత్త ,దీపీక 600 





పెద్దగాలికి కదల్పబడి మరల ఆ కదలిక తగ్గి, స్వస్థతనొందిన కొండవలె, 
చాలసేపు ఆరాటపడి సుఖమునందిన మనసుగలవాడై హనుమ తిరిగి వెనుకకు 
వెళ్ళుటకు ఉద్యుక్తుడాయెను. 


39 సీతాదేవి హనుమంతునకు మణి నిచ్చి “ఇది రామునకు బాగుగా 
తెలిసిన గుర్తు. మణిని చూడగనే రామునకు ముగ్గురు జ్ఞాపకమునకు వత్తురు. 
మా తల్లి, నేను, దశరథుడు. 

ఈ మణిని వివాహసమయములో దశరథుడు చూచుచుండగ మొట్ట 
మొదటిసారిగా నాకు మా తల్లి అలంకరించినది. అందుచే ఇది రామునకు 
బాగుగ తెలియును. హరిసత్తమ! నీవే ఈ కార్యము సిద్ధించుటలో ఉపాయము 
నాలోచెంపుము.” 

“త్వ మన్మన్‌ కొర్వనిర్యోగే ప్రమాణం హరినత్తమ 

హనుమన్‌ యత్తు మాన్హాయ దుఃఖక్షయకరో భవ.” 

(సుంద. 39-4) 

“ఈ కార్యమును సమకూర్చుటలో వానరోత్తమ! నీవే ప్రమాణము. 
హనుమ! నీవే ప్రయత్నించి నా దుఃఖము తొలగునట్టు చేయుము. స్తు 


తత్త్వదీసీ సిక ;- 
ఈ శ్లోకముకూడ హనుమ త్చాంర్దనగా నిత్యము అనుసంధింపదగును. 
దీనిచే హనుమ దనుగ్రహము కల్లి దుఃఖక్షయమగును. 


_అపుడు హనుమ అప్తేయని ప్రతిజ్ఞచే సి సీతమ్మకు నమస్కరించి బయ 
ల్రేరుటకు సిద్ధసడె 


oa హనుమను జూచి బాప్పుగద్గదమగు వాక్కుతో మైథిలి 
ఇట్లు. పల్కెను, 


“హనుమ! రామలక్ష్మణులను కుశల మడిగితిననుము. సుగ్రీవుని, 
మంత్రులను, సర్వవానరులను కుశల మడిగితిననుము. ఆ రామచంద్రుడు నన్నీ 
దుఃఖసముద్రమునుండి తరింపచేయునట్లు నీవు అనుకూలపరచుము. రాముడు 


నుందరకాండ తత్త (దీ వీక 6౮02 





వచ్చి నన్ను జీవించియుండుదానినిగా చేయునట్లు నీమాటను వినియోగింపుము.” 
“వాచా ధర్మ మవాప్నుహి” (సుంద. 39-10) 


“వాచికధర్మము నొనరింపుము. ఉత్సాహముతో నీవు పల్కెడి మాటలే 
రామునకు పౌరుషము వృద్ధిపొందించి నన్ను పొందునట్లు చేయును. నేను 
చెప్పిన సందేశమును నీవు చెప్పగనే రాముడు విని తప్పక పరాక్రమించును.” 


సీత మాటలను విని మారుతాత్మజుడగు హనుమ శిరసున అంజలి 
ఘటించి ఇట్లు బదులుపల్కెను. 


“అమ్మా! రాముడు వానరులతో త్వరలో వచ్చును. యుద్దమున శత్రు 
థా 

వులను జయించి నీ శోకమును తొలగించును. మర్త్యులలోగాని, అసురులలో 

గాని, దేవతలలో గాని రాముడు వదలెడి బాణములను ఎదుర్కొనజాలినవాడు 

ఒకడును లేడు. సూర్యుడు, వర్షన్యుడు, యముడు వీరేకాదు ఎవరు వచ్చినను 

సరే రాముడు యుద్దములో నీ కొజుకు ఎదిరింపగలడు. రామునకు జయము 

సీవలననే కల్లును.” 


హనుమ చెప్పిన ఈ మాటలను విని జానకి మరల ఇట్లనెను. 


బయక్రేరబోవుచున్న హనుమను చూచుచు, “ఒక్కరోజు నా కొకు 
ఇచట నుండుము. మరుగైనచోట విశ్రమించి రేపు వెళ్ళెదవుగాక! నీవున్నచో 
నీసాన్నిధ్యమువలన నా శోకము క్షణకాలము తగ్గినట్టగును. మరల వచ్చు 
టకొజకు నీవు నన్ను వీడి ఇపుడే వెళ్ళినచో నా (ప్రాణములు నిలుచునో 
లేదో! నిన్ను గాంచకపోవుటచే శోకము మరింత అధిక మగును. కాని ఒక్క 
సందేహము నాకున్నది. తీర్చెదనా?' మీ _సేనలోనున్న వానరులలో నీవు 
గొప్పవాడవు. కాని మిగిలిన వానరులు, రామలక్ష్మణులు దాటుటకు శక్యము 
కాని ఈ సముద్రము నెట్లు దాకెదరు? ఈ సముద్రమును దాటుటకు 
గరుత్మంతునకు, వాయుదేవునకు, నీకు - ఈ ముగ్గురకే శక్తి కలదు, ఇట్టి 
స్థితిలో సముద్రమును దాటి రాగలవారెవరు? అని నాకు సందేహముగాను 
న్నది. నీ వాలోచించి సమాధానముచెప్పుము. నీ. వొక్కడవే ఈకార్యమును 
సాధించుటలో సమర్దుడువు. ఎట్టు నెరవేర్చి కీర్తినందెదవో? సంపూర్ణమగు 
సైన్యముతో రావణుని యుద్ధమున ఓడించి రాముడు అయోధ్యకు నన్ను 


నుందరవొండ తత్త దీ వీక 602 





తీసికొని ఏగిననాడు రాముడు కీర్తిమంతుడగును. 
శం స్తు నంకులాం క్రుత్యా అంకొం పరబలార్దనః 
మాం నయే దది .కొకుళ్ణుః తత్తన్య సద్భశం భవేత్‌.” 
(సుంద. 39.30) 


“పర సైన్యమును మర్షింపజాలిన రాముడు తన బాణములతో లంకను 
చీకాకుపరచి నన్ను వెంటపెట్టుకొని ఏగినచో అది యాతనికి తగినది అగును. 
ఆతని పరాక్రమమునకు తగినట్టుగా కార్యమును నెరవేర్చునట్టు నీవు. చేయుము” 
అనెను. 


తత్త నదీ పీక ;-= 


సీతమ్మ, తనను హనుమ తీసికొని వెళ్ళెదను అనిన అంగీకరింపలేదు. 
అది పాతివత్యమునకు తగదు, రానని తిరస్కరించెను. 


భగవంతుడే ఉపాయమని విశ్వ సించినవారు తమను రక్షించుకొనుటలో 
తమ ప్రయత్నమును చేయరాదు. ఇతరులు రక్షకులనిగూడ విశ్వసించి యుండ 
రాదు. భగవానుడే వచ్చి తమను స్వీకరించునని ధైర్యముతో నుండవలెను. 


తన ప్రయత్నముచే తాను భగవంతుని పొందుట స్వగత స్వీకారము. 


భగవంతుడే క న వచ్చి తన శత్రువులను నిరసించి, తనను 
వెంటబెట్టుకొని ఏగుట పరగత 'స్వీకారము. 


స్వస్వరూపము నెజీంగినవారు రెండవమార్గము ననుసరింతురు. 


సీత రెండవ మార్గమునకు చెందినది. భగవంతుడే వచ్చి రక్షింపవలెనను 
దృఢమైన అధ్యవసాయము కలది. అందుచే సీత తనను ఆంజనేయుడు 
తీసుకొనివెళ్ళుటకు అంగీకరింపలేదు. 


లంక శరీరమే గదా! ఆ 'శరీరములో ప్రవేశించుట ఎపుడు? అనునది 
ఎవ్వరికిని తెలియునది కాదు. ఆది అనాది.. 


నుందరకొండ తత్త దీపిక _ 603 





రావణుడు దొంగతనముగా, తీసికొనివచ్చి సీతమ్మను లంకలో పెట్టను. 
జీవునకు అనాదిగా శరీరసంబంధ మేర్పడెను. ఈ శరీర సంబంధము వీడుట. 
మరల శరీర మంటకుండునట్లు పోవుట మోక్షము=విడుదల. ఆది రహస్యముగా 
జరుగునది కాదు. పరమాత్మయే హృదయస్థానమున నున్నవాడై జీవుడు తనను 
పొందుటకు (పతిబంధకములగు పాపములను పోగొట్టి, సుషుమ్నానాడిగుండ 
జీవుని వెంటబెట్టుకొని వెళ్ళును. అపుడు శిరసు పగిలి జీవుడు బైటకు 
పోవును. ఇట్లు జీవుని ప్రవేశము మాయచే జరుగును. 

మోక్షము భగవదను[గ్రహముచే ప్రకాశముగా జరుగును. 

అట్టు శిరస్థానమునుండి గాక ప్రక్కదారిగా వెళ్ళినచో జీవుడు మరల 
శరీరమున (ప్రవేశించును. అందుచే సీతమ్మ రావణుని చంపిన తరువాత 
రామునితో కలసి వెళ్ళవలెనని కోరుచున్నది. 


హేతుమంతములగు సీతమ్మ మాటలను విని హనుమ ఇట్లు బదులుప 
ల్కెను. 
“అమ్మా! వానర పైన్యనాయకుడగు సుగ్రీవుడు బలవంతుడు. నిన్ను 
రామునితో చేర్చుటకు కృతనిశ్చయుడై యున్నాడు. కొన్ని కోట్ల వానరులతో 
ఆతడు త్వరలో ఇచ్చటకు రానున్నాడు. ఆ సుగ్రీవుని ఆజ్ఞను పాలించి మన 
సుకంటు అధికమగు వేగముతో పోగల బలవంతులగు వానరులు కొన్నికోట్లు 
గలరు. వారు పైకీనైనను, (క్రిందక్రినను, అడ్డముగా నైనను పోగలరు. ఎంత 
గొప్పపనులనైనను వారు దిగులొందక చేయగలరు. వా రనేకపర్యాయములు 
మహోత్సాహముతో వాయుమార్గము ననుసరించి, భూమికి ప్రదక్షిణము చేసి 
వచ్చినవారు. . 

“మ ద్విళిష్టా శ్ర తుల్వా శ్ర నన్తి తత్ర వనౌకసః 

మత్తః (ప్రత్వవరిః కళ్టిత్‌ వాస్తే నుగ్రీవనన్ఫిధౌ. 
అహం తావదిహ (పాపః శ్రీం పునస్తే మహాబలాః 
నహి (పక్సష్థాః (పేష్య నే (పేవ్యన్తే హీతరేజనాః” 

(సుంద. 39.38,39) 

ఉన్తేవే గొప్పవాడనని నీ వనుచుంటివి. కాని, అమ్మా! సుగ్రీవునివద్ద 

నాకంటె గొప్పవారు, నాతో సమానులు ఎందరో గలరు. నాకంట తక్కు 


నుందరక్తాండ తత్త దీ పీక 604 





వవా డొక్కడును లేడు. ఇటువంటిపనులకు ఉన్న వారిలో తక్కువవారిని 
పంపుదురుగాని పెద్దవారిని పంపరు. అందుచే నన్ను పంపిరి. నేనే ఇచ్చటకు 
వచ్చినపుడు. వారి సంగతి చెప్పవలయునా? 

అందుచే విచారింసకుము. మా వానరులు ఒక్కగంతున లంకలో 
దూకగలరుు నా వీపుపై కూర్చుండి మహాబలశాలురగు రామలక్ష్మణులు 
చంద్రసూర్యులవలె నీవద్దకు వచ్చెదరు. లంకను బాణములతో చీకాకుపరచెదరు, 
రాముడు రావణుని చంపి నిన్ను తీసుకొని పట్టణమున కేగును. 


కాలమున కెదురు చూచుచు ఓర్పుకొనుము. కొలది కాలములో ప్రజ 
లించుచున్న అగ్నిహోత్రమువలె రాముని చూడగలవు. రోహిణి చంద్రునితో 
కూడినట్లు రామునితో చేరగలవు. 

ఇట్లు వైదేహిని ఓదార్చి హనుమ తిరుగు ప్రయాణమునకు సిద్దపడెను. 

మరల సీతమ్మకు ధైర్యముచెప్పి “అమ్మా! శోకముతో విలపింపకుము. 
నీ మనసునకు అపపియము జరుగదు. శచీదేవి ఇంద్రునితో కూడియుండినట్లు 
నీవు రామునితో కూడెదవు. రామునికంటె గొప్పవాడు వేరొక డెవడును 
లోకములో లేడు. లక్ష్మణునితో సమానుడంతకంటు లేడు. అగ్నివాయువులతో 
సమానులగు వారిద్దరు నీకాశయమైై యున్నారు. నీకు భయములేదు. 

“నాన్మిం శ్థిరం వత్మ్యన దేవి దేశే 

ర్త్తోగణ్ని రధ్యు షతేఒతిర్నౌదే, 

న తే చిరా దొగమనం (పయన్వ . 

వ్ర్‌మన్త మత్త్సంగమకొబమాతమ్‌. ” (సుంద.39.54) 

“అమ్మా! ఈ ప్రదేశమున నీవు చాలరోజులుండవు. రాక్షసులధివసించిన 
భయంకరవముగు ఈ లంకలో ఇక నీవు ఉండవు. కొద్ది రోజులలోనే, నీ 


(పియుడగు రాముడు వచ్చును. నే నా రామునితో కరియుటయే ఆలస్యము. 
అంతవరకు మాత్రము నీవు ఓర్పియుండుము.” 


4 0 మహాత్ముడగు వాయుపుత్రుని మాటలను విని సీత మరల 

ఇట్లు పల్కెను. 
“వానర! సగము మొలచిన చేనుగల పొలముపై వర్షము ' పడినట్లు 
నీమాట నాకానందమును కల్లించుచున్నది. పురుష్నశేష్టుడగు రాముని, శోక 


నుందరకొండ తత్త ౮దీపీక 605 





ముచే కృశించిన నా ఆవయవములతో స్పృృశించునట్టుగా అనుగ్రహింపుము. 
కొకిపై అస్తమును ప్రయోగించిన గాథను రామునకు గుర్తుగా ఎజీంగింపుము. 


ఒకనాడు నా బొట్టు చెరిగిపోగా మనశ్శిలతో బొట్టును పెట్టిన సంగతి 
గుర్తుచేయుము. 

పరాక్రమవంతుడ వగు నీవు రాక్షసస్త్రీల మధ్యను నేనుండగా ఎట్లోర్చి 
తివి, అనినా నని చెప్పుము. ఇంతకాలము ఈ చూడామణిని జాగ్రత్తగా 
రక్షించుకొని రాముని చూచినట్టే చూచి ఆనందించుచున్నానని చెప్పుము. 

ఈనా డీమణిని నీద్వారా రామునకు పంపుచున్నాను. ఇక నెలరోజులు 
దాటి జీవింసమ. ఈ రాక్షస స్తీలయొక్క హృదయభేదకములగు మాటలను, 
సహింపరాని దుఃఖమును, రామ! నీకొతై అనుభవించుచున్నాను. నెలరోజులు 
మాత్రమే ఇక జీవింతును. నెలరోజులు దాటిన తరువాత నీవు లేనిదే 
జీవింపను. 


రాక్షసరాజగు రావణుడు చాల ఘోరమైనవాడు. నావిషయమున వాని 
చూపు సుఖముగా లేదు. రామ! నాకొజకు బాధపడుచుంటివని తెలిసినది. 
కావున ఇంక నేను క్షణమైనను జీవింపలేను.” 


అని కన్నీటితో దీనముగా సీతమ్మ పల్కుచున్న మాటలను విని, హనువు 
ఇట్లనెను. 

“అమ్మా! రాముడు శోకముచే ఏ విషయమునను ఆనందమనుభవించు 
టలేదు. ఆతని దుఃఖమును చూచి లక్ష్మణుడు బాధపడుచున్నాడు. నీవు నా 
కంటబడితివి. ఇంక శోకింపనవసరములేదు. ఈ క్షణముతో నీ దుఃఖము 
లంతమైనని. రామలక్ష్మణు లిర్వురు ఉత్సాహముతో నిన్ను చూడవచ్చి లంకను 
భస్మముచేయుదురు. (గ్రూరుడగు రావణుని యుద్ధములో చంపి నిన్ను తమ 
పట్టణమునకు తీసికొని వెళ్ళుదురు. అమ్మా! రామునికి (పీతిని కల్గించు 
గుర్తును వేరొకదానిని దేనినైనను ఒసగెిదవా”గొ అని హనుమ యడుగగా-ా- 

. సీతమ్మ “ఈయనే ఇచ్చితిని) ఈ నా కేశభూషణమును జూచిన రాము 
నకు నీమాట నమ్మదగినది యగును” అని చెప్పెను. 

వెంటనే హనుమ శరీరమును పెంచి మరల ఎగురుటకు ఉత్సాహముతో 
నుండెను. అట్లు సిద్దవడుచున్న హనుమనుజూచి, కనుల నీరునింపుకొని, 
బాష్పగరద్గదమగు స్వరముతో “సీతమ్మ హనుమతో ఇట్లనెను. 


నుందరకొండ తత్త దీపిక 606 





'ఓ హనుమ! సింహసదృశులగు ఆ రావములక క్ష్మణులను, సుగ్రీవుని, 
మంత్రులను, అందరను కుశల మడిగితినని " -చేప్తుము. 11 

కయుథా చ న మహాబాహుః మాం తారయతి రాఘవ, 

అన్నా ద్దుఃఖాంబు నంరోధాల్‌ త్తం సమాధాతు ముర్ధ సే ౫. 

ఇమం చ తీవ్రం. మమ శోకవేగం 

రక్తోభి రేభిః పరిభర్గునం చ, 

(బూయాన్తు రామస్య గతన్సమీపం 

శివశ్ర తేఒధ్యాన్తు హరిప్రవీర.” (సుంద. 40-23,24) 

“వానరోత్తమ! మహాబాహువగు రాముడు నన్నీ దుఃఖసముద్రమునుండి 
తరింపచేయునట్లు నీ వొనర్పవలెను. రాముని సమీపమున కేగి నే ననుభవిం 
చుచున్న తీవ్రమైన శోకమును, రాక్షస స్త్రీలు నన్ను బెదిరించుటను చెప్పుము. 
నీ ప్రయాణము సుఖముగా సాగుగాక!” 

ఈ విధముగ రాజపుత్రియగు సీతమ్మ తన బాధ లన్నింటిని చెప్పగా 
తెలిసికొని వానరుడు కృతార్జుడై ఆనందముతో ఇక చేయవలసిన పని కొద్దిగ 
మిగిలియున్నదని తలంచి, మనసుతో ఉత్తర దిక్కును చేరెను. 


41 తత్త ్యదీ పీకః-' 


రాముడు పంప : ఉంగరము కరవిభూషణము. దాని కర్ణమేమో తెలిసి 
కొంటిమి. | 

సీత తిరిగి రామునకు గుర్తుగా పంపించినది చూడామణి. ఇది కేశభూ 
షణము. 

దీని యర్థమేమో చూతము. 

పరమాత్మయే రక్షకుడను విశ్వాసమును కల్లించెడి మంత్రమును భగవంతు 
డాచార్యుని ద్యారా పంపును. మోక్షమం దిచ్చగల జీవుడు ఆచార్యునిద్యారా 
భగవంతునకు తెలియజేయవలసినది తనకు గల భగవద్వ్యామోహము. 'ఆ 
వ్యామోహమునకే కేశభూషణము అనిపేరు. 

ప్రీయొక్క . కేశపాశమే పురుషునకు చ్యామోహమును కల్గించును. 
అందుచే పురుషుడు లేని (స్తీకి వ్యామోహము పోయినదని సూచించుటకు 


సుందరకాండ తత్త ఎదీ విక 607 








కేశములను తీసివేయుట ఆచారమైనది. 

అట్లు భగవత్సన్నిధిని కేశముల నర్పించుట వ్యామోహమును విడుచు 

స్త 

టయే! వ్యామోహము ఆత్మకు, విషయములపైనను - భగవంతుని పైనను 
కూడ ఉండవచ్చును. 

విషయముల పై వ్యామోహము ఆత్మస్వరూపమును చెరచును. ' 

భగవంతునిపై వ్యామోహము ఆ వ్యామోహమునకే అందము నిచ్చును. 

అందుచే భగవద్వ్యా మోహము కేశభూషణము. విషయములపై వ్యామో 
హములేక భగవంతునియందే వ్యామోహముకల్ళి ఆ వ్యామోహముచ్చే పొందిన 
గాని జీవింపలేని స్థితి కల్షినట్టు ఆచార్యునిద్వారా భగవంతునికి ఎటీంగింపవలెను. 
ఇదియే సీతమ్మ పంపిన చూడామణి. 

కాకాసురవృత్తాంతముచే తాను శరణాగత ననియు, శరణాగత రక్షణము 
నీచుడగు కాకాసురునియందు గూడ ప్రదర్శించిన స్వామి తన నుపేక్షింప 
తగదని నివేదించును. 


చివరకు రాముడు మనశ్శిలతో బొట్టు నుంచుట గుర్తుగా చెప్పెను. 

భగవదనురాగము=భక్తి కూడ భగవద్దత్తమే గాని తన ప్రయత్నముచే 
లభించినది కాదని అమ్మ సూచించెను. 

ఈ విధముగ విడుదలను కోరు జీవుడు-ముముక్టువు (ప్రవర్తింపవల సిన 
విధానము ఇంతవరకు సూచింపబడెిను, 

హనుమ ఆచార్యుడుగా శిష్యుని పరీక్షించెను. 

కావి శిష్యుడు కూడ గురువును సరిగా తెలిసికొననిదే గురువుగా వరిం 
పరాదు. గురువుయొక్క జ్ఞానవైభవమును వారి ఆచరణముచే తాను గుర్తించి 
అపుడు గురువుగా వరింపవలెను, 


సీతమ్మ హనుమను అనుమానించెను. హనువు రాముని దివ్యమం 
గళవిగ్రహమును, గుణములను కీర్తించును. కొంతనమ్మును. ఆపైన 
ఆంగూళీయకము నొసంగును. స్వస్వరూపమును దర్శింపచేయును. ' 

ఇట్టాచార్యుని స్వరూపము నెణీంగి శిష్యుడు వరింపవలెనని సీత తన 
ఆచరణే సూచించెను. 

ఆచార్యునకు ఎంతశక్తీియున్నను ఆహంకార ముండరాదు. అహంకార 


నుందరకాండ తత్త ్వదీవీక 608 





మున్నచో ఎంత జ్ఞాన మున్నను ఆ జ్ఞానము విషము కలిసిన ద్రాక్షరసమువలె 
అనుపయుక్త మగును. అందుచే అహంకార రహితుడై యుండవలెను. ఆ 
విషయమును హనుమ ఇందుసూచించును. / 

సీతమ్మ హనుమను ప్రణ్నించుదు, “నీవు ఒక్కడవు తప్ప సముద్రము 
దాటగలవారు మీ వానరులలో లేరుగదా! కార్యము ఎట్లు నెరవేరును?” అని 
పలికెను. నిజముగ హనుమ ఒక్కడే సముద్రలంఘనమున సమర్థుడు. అయి 
నను హనుమ అహంకరింపక “మా వానరసైన్యములో అందరును నాకంటె 
గొప్పవారో, నాతో సమానులో గాని నాకంటు తక్కువవాడు ఒక్కడును లేడు” 
అని పల్కును. ఇది హనుమ యొక్క అహంకార రాహిత్యమును సూచించును. 
ఈ స్తితి ఆచార్యునకెంతయు ఆవశ్యకము. 

ఇట్లు సీతా హనుమత్సంభాషణమున శిష్యాచార్యస్వరూపము స్పష్టముగా 
నిరూ పింపబడెను. 

ఇంతవరకు రెండుభాగములైనవి. 1. అన్వేషణము, 2. దర్శనము. ఇక 
మిగిలినది 3. విరోధి నిరసనము. 


ఇందు హనుమ సాధకుడుగా, భగవదనుగ్రహము నొంది జీవుని తరింప 
చేయుటకు వచ్చిన ఆచార్యుడుగా, దూతగా మనకు కన్సట్టును. భగవత్సా ప్తిని 
కోరు సాధకుడు ముందుగా దేహముకంటె ఆత్మ వేరు అను జ్ఞానమును 
పొంది, ఆ జ్ఞానముతో కర్మ నాచరింపనలెను. దానిచే ఆత్మస్వరూపమును 
దర్శించుటకు తగిన ఇంద్రియజయము, మనోజయము సిద్ధించి సిద్ధ్యసి 
ద్దులలో సమత్వబుద్ధి ఉదయించి ఆత్మనిష్ణడై ఆత్మదర్శనమును చేయును. 
దానిచే భగవత్సాప్తికి విరోధులను నశింపచేసికొని భగవానుని వద్దకు చేరును. 
సుందరకొండలోని హనుమ ప్రయాణ వృత్తాంతము దీనిని సూచించును. 


ఆచార్యుడు భగవదనుగ్రహమును పొంది వాని యాజ్ఞచే సంసారమున 
ప్రవేశించి, భగవత్సాప్తికై తపించుచు బంధములో నున్న జీవుని అన్వేషించి, 
పరీక్షించి, భగవత్కథాప్రసంగములచే, భగవద్దుణవర్గనలచే ఆనందమును కల్గించి, 
తన స్వరూపమును శిష్యునకు దర్శింపచేసి, మంత్రము నొసంగి, ధైర్యమును 
కల్గించి, భగవత్సాాప్తికి గల ప్రతిబంధకములను తొలగించి, మరల భగవానుని 
వద్ద కేగి, జీవుని వ్యామోహమును భగవానునకు విన్నవించి రక్షింపచేయును. 
ఇది ఆచార్యకృత్యము. దీనిని సుందరకాండ వివరించును. 


నుందరకొండ తత్త దీ పీక 609 





రామదూతగా హనుమచేసిన మహాద్భుతమగు వృత్తాంతము సుందర 
కాండమున నిరూ పింపబడినది. సీతారామ భక్తుడుగా హనుమ ఇందు మనకు 
దర్శనము ఇచ్చును. 

సీతాదేవి ఇందు భగవంతునికి దూరమై, బంధములో నుండి, భగ 
నత్సాప్రికై తపించుచున్న ముముక్షవగు జీవుడు ఎట్టు ప్రవర్తింపవలెనో 
నిరూపించును. 

జగన్మాతగా భగవద్విముఖుడగు జీవుని భగవంతునితో చేర్చుటకు ప్రయ 
త్నముచేసి ఘటకురాలుగా లక్షీ స్వరూపమును నిరూపించును. 

పతివతయైన (స్తీ భర్తకు దూరముగా నున్నపుడు ఎట్లు ప్రవర్తింపవలెనో 
పొత్మివత్యము యొక్క మహిమ ఎట్టిదియో' సీత నిరూపించును. 

ఇట్లు బాహ్యాంతరార్థములతో సుందరకాండ జీవితమున ఆవశ్యకమగు 
విషయములను వివరించెను. 

శ్రీరామమంత్రము :- “ఓం రామాయ నమః” 

అని మూడుభాగములుగా నుండును. ఇందు ఓం అనునది లి 
కారముచే తెలియజేయబడు సర్వేశ్వరునకే, మి కారముచే తెలియజేయబడు 
జీవుడు చెందినవాడని నిరూపించును. 

'ఓంి అను అక్షరముతోనే ఆత్మను పరమాత్మతో చేర్చవలెను. 

“ఓం అను అక్షరముతోనే ధ్యానము చేయవలెను. 

నిత్యము కలసి యుండవలసిన జీవపరమాత్మలను కలుపుటకు చేయు 
ప్రయత్నమే అన్వేషణము. ఆ అన్వేషణము 'ఓంి అను అక్షరముతో జరుగును. 

కావున హనుమ సీతను అన్వేషించిన భాగమంతయు కం ఆను 
మంత్రములోని 'ప్రథమాక్షరమునకు వివరణము. 

సీతమ్మ రామునికే చెందిన దాననని ఐశ్వర్యమును గాని, ధనమును 
గాని కాంక్టీంపక రావణుని తిరస్కరించి, రామవృత్తాంతమును విని ఆనందము 
నొందిన సీతావృత్తాంతము 'రామాయి ఆను పదము యొక్క అర్ధమును 
వివరించును. 

రామాయ=రాముని కొజకు. అనుపదము 'రామునకే చెందినది అని 
“రాముని శేషిత్వము” ను “జీవుని స్వరూపము”ను నిరూపించును. రాముని 


నుందరకొండ తత్త దీపిక 610 





గుణములను స్వరూపమును తెలియచేయును. సీతమ్మ చేసిన తపస్పంతయు 
అదియే! అందుచే సీతమ్మ వృత్తాంతము, శ్రీరామవ్యర్ణనము 'రామాయి అను 
పదముయొక్క అర్థమును వివరించును. 

మూడవ పదము 'నమఃి అనునది విరోధులను తొలగించును. హనుమ 
అశోకవనమును పాడుచేయుట, లంకను కొల్చుట మున్నగు చివరికథ 
యంతయు 'నమః” అను పదముయొక్క అర్థమును వివరించును. ఇట్లీ కాండ 
రామమం(త్రమునకు వివరణముగా సాగినది. 


సీతమ్మచే పూజింపబడిన హనుమ ఆ ప్రదేశమునుండి తొలగి, వెనుకకు 
పోదలంచి ఇట్లాలోచించెను. 

“కార్యమంతయు పూర్తియైనది. ఇక కొద్దిగా మిగిలియున్నది. సీతమ్మను 
చూచితిని. 

ఇక నేను రాక్షసుల బలమును, దుర్గమును పరీక్షింపవలెను. వీరివద్ద 
సామ, దాన, భేదములు పనికిరావు. దండమునే ఉపయోగింపవలెను. 

తామసులగు రాక్షసులకు సామము పనికిరాదు. ధనముచే బలిసిన 
వారలవద్ద దానము కుదురదు. బల దర్పితులగు జనులు భేదములచే చీల్చుటకు 
ఆశక్య మైననారు. 

అందుచే పరాక్రమమునే వీరియెడల చూపవలయును. రాక్షస బలాబల 
ములను, రావణుని హృదయమును ఎజుంగుటకు పరాక్రమము తప్ప వేరొక 
మార్గము లేదు. యుద్దములో రాక్షసులను కొందరను చంపినచో వారు 
మెత్తపడుదురు.” 

చేయవలసిన పనిని చేయుచు ఎవడు మరికొన్ని పనులను ఎక్కువగా 
చేయునో వాడు కార్యమును చేయగల సమర్జుడు: మొదటి కార్యము చెడ 
కుండ 

మరికొన్ని కార్యములను సాధించుట కార్యసాధకుని లక్షణము. 

స్వల్పమైన కార్యమును సాధించుటకుకూడ అనేకవిధముల యత్నములు 
చేయవలెను. అట్టిచో ఇట్టి మహాకార్యమున చెప్పునదేమున్నది? ఒక విషయ 
మును తెలిసికొనుటకు ప్రయత్నించి అనేక విషయములను ఎయింగగల్లినవాడే 
కార్యసాధనమున సమర్థుడు. 

శత్రుబలముయొక్క, మా బలముయొక్క శక్తులలోని తారతమ్యము 


నుందరకొండ తత్త ఎట్‌ వీక 611 





నెటీంగి నేను కిష్కింధ కేగవలెను. అప్పుడే నేను మా |ప్రేభువు శాసనమును 
పాటించినట్లగును. రాక్షసులతో బలాత్కారముగా యుద్ధము కలుగవలెను. 
అట్టు యుద్దము తనంతవచ్చునట్లు చేయవలెను. 


అపుడు రావణుడు తనవారి బలమును నొ బలమును ఎజుంగగలడు. 
సైన్యముతో, మంత్రులతో కూడిన రావణుని నేను చూడవలెను. వాని 
మనస్సులోని అభిప్రాయము నెజుంగవలెను. అపుడు నేను సుఖముగా వెనుక 
కేగగలను. అట్లు రావణుని చేరుటకు ఒక్కలే ఉపాయము కావవచ్చుచున్నది. 


నేత్రములకు, మనస్సునకు మనోహరమగు నందనవనమును బోలిన రావ 
ణుని ఈ వనమును, అగ్నిహోత్రుడు ఎండిన వనమును కాల్సినట్లు ధ్వంసము 
| or] 
చేయుదును. 


ఈ వనము పొడుకాగా రావణునకు కోపము వచ్చును. దానితో ఆశ్వ 
ములతో, రథములతో, ఏనుగులతో గూడిన, త్రిశూలపట్టిసాది ఆయుధములతో 
గూడిన సైన్యమును రావణుడు నాపై పంపును. అప్పుడు నాకు వారితో 
యుద్దము కల్గును. చండపరాక్రములగు రాకసులతో అసహ్యపరాక్రముడ 

ఇ క్‌ యి 
నగు నేను యుద్ధముచేసి, రావణుడు పంపిన ఆ సైన్యమును చంపి నేను 
సుఖముగా కిష్కింధ కేగుదును” అని హనుమ మనసులో ఆలోచించుకొనెను. 


వెంటనే భీమపరాక్రముడగు మారుతి కోపముగలవాడై సెనుగాలివలె 
తొడలవేగముతో చెట్లను ఊపుట కారంభించెను. పక్షులతో నిండిన, వృక్షములతో 
లతలతో గూడిన, ఆ అంతఃపుర వనమును వీరుడగు హనుమ భంజించెను. 
వృక్షములు విరువబడెను. జలాశయము కూలద్రోయబడెను. పర్వతశిఖరములు 
పిండిచేయబడెను. ఆ వనము చూచుటకు బాధను కల్లించుచుండెను. బెదరిన 
పక్షుల కూతలతో, కూలిన ఒడ్డుగల జలాశయములతో, వాడిన ఎజ్జని చివుళ్ళతో 
వనమంతయు కార్చిచ్చు కాల్చినట్లుండెను. లతాగృహములు, చిత్రగృహములు 
పాదుచేయబడినవి. మహోరగములు, క్రూరమృగములు పీడింపబడినవి. శిలా 
గృహములు కూలద్రోయబడినవి. ఇట్లా మహావనమంతయు రూపు చెడి 
యుండెను. 

“సా విహ్యలా ౬శోకలతాప్రతానా . 

వనస్థలి శోకలతాపతానా 


నుందరకొండ తత్త దీపిక 612 





జాతా దశాస్వ యాం. 
కవర్ధ లాట (ప్రమదావనన్న గం 7 (సుంద. 41.20) 
తత్త త్త్వదీపిక : క్‌ 

ఉద్యానభంగమును చేయుచున్న హనుమ ఎంత హేలగా ఆ వనమును 
ధ్వంసము చేయుచున్నాడో స్ఫురించునట్వ శబ్ద చిత్రములతో ఈ శ్లోకమును 
కవి రచించెను. 

“అశోకలతాప్రతానా” ఆనందింపదగిన లతాసమూహములు గల వనస్థలి 
“శోకలతాప్రతానో ఆయెను. శోకముతో నిండిన కమల, కల్హారాది పుష్పములు 
గలది ఆయెను. 


దశాప్య 'ప్రమదావనమునందలి వనస్థలి ప్రమదావను డగు షు. 
బలముచే శోకింపదగిన స్టితినందెను. 


ఇది రావణపమదావనము. అంతఃపుర స్త్రీలు సంచరించెడి వనము. 

హనుమ “ప్రమదావనుడు”, (ప్రమదా+అవన= సీతారక్షకుడు. ఇట్లు శబ్లచి 
(త్రములతో అందముగా నడచినదీ శ్లోకము. 

ఈ విధముగ వనమును పాడుచేసి మహాత్ముడగు రావణుని మనసు 
నకు అ(పీయమును కల్గించి, మహాబలులగు రాక్షసులతో ఒక్కడే యుద్ధము 
చేయదలంచి కాంతిమంతుడై తోరణము నధి పెంచి హనుమ ఒప్పుచుండేెను. 


42 పక్షుల అరపులు, చెట్టు విరిగన చప్పుళ్ళు విని లంకలో నున్న 
వారందరు భయముచే కలత చెందిరి. 


ఆ వనములోని మృగములు, పక్షులు భయముచే బెదరి పారిపోవుచుం 
డను, 


రాక్షసులకు ఫఘరోరమగు అపశకునములు కన్పట్టుచుండెను. సీతమ్మ వద్ద 
కాపలొ ఉన్న రాక్షస స(స్త్రీలు నిద్ర తెలివిరాగా ఆ వననమునంతయు ఒక కోతి 
పటు వరకు చూచిరి. 


ఆ రాక్షసస్తీలనుజూచి మహాబలుడగు హనుమ వారికి భయమును 
గొల్పునట్ట రూపమును కన్పింపచే సెను 


కొండవలెనున్న మహాకాయుడగు ఆ వానరుని చూచి రాక్షస (స్త్రీలు 


నుందరకొండ తత్త ఎదీ పీక 613 





“వీడెవడు? ఎవనివాడు? ఎటనుండి వచ్చెను? ఎందుకు వచ్చెను? నీతో వీ డేమి 
మాటాడెను? చెప్పుము. భయపడకుము” అని సీతమ్మ నడిగిరి. 

అపుడు పతివ్రత యగు సీత “భీమరూపులగు రాక్షసులను నేనె'బ్లణుం 
గగలను? ఎవడో, ఏమిచేయునో, మీరే తెలిసికొనుడు.” 

“అహి రేవ హ్యహేః పాదాన్‌ విజనాతి న సంశయః” (సుంద.42-9) 

“పాము జాడ పామే ఎజుంగును. సంశయము లేదు. నేను కూడ 
వీనిని జూచి భయపడితిని. ఎవడో తెరలిసికొనలేకపోతిని. కామరూపముతో 
వచ్చిన రాక్షసుడే అనుకొంటిని” అని పల్కెను. 

తత్త నదీ పిక కా 

ఇచటు సీత అసత్యము పల్కినది. అట్లు పలుకవచ్చునా? అను సందే 
హము కల్గును. 

హనుమ తన (పాణరక్షకుడు. నిజము చెప్పిన, తతి హింసింతురు. 
అందుచే నిజము చెప్పుట తప పు. చెప్పుకున్న అసత్య దోషము వచ్చును. 

తాను సత్యము పల్కినందువలన వేరొకరికి అపాయము కలుగునపుడు 
తా నసత్య మాడి వారికి అపాయము కల్లకుండ చేయుట ధర్మము. 

ఇట్ల సత్య మాడుటచే వచ్చిన పాపమును తాను పొందిన పాందుగాక! 
అని భావించి భూతహితమే సత్యము గనుక తా నిట్లు చెప్పుట సత్యమే యని 
సీతమ్మ అట్లు పల్కెను. 

ఆమె చెప్పిన దానిలో సత్యము-అసత్యము కూడ ఉన్నది. మొట్టమొదట 
ఆ వానరుని తానెబుంగకపోవుట, భయపడుట, రాక్షసుడనుకొనుట కూడ 
సత్యమే! కాన సత్యము చెప్పినది. 

పాము అనుటకు సంస్క ఎతమున అహి! ఆను పదమును వాడను, 

“అహి అను పదమునకు రెండర్థములు. 1. పాము, 2. అంతశ్నుత్రువు. 

సీతమ్మకు రాక్షష స్త్రీలు అంతశ్శత్రువులు. రాక్షస స్త్రీలకు హనుమ ఆంత 
శత్రువు. అందుచే “వానిజాడ మీకే తెలియు" నని చమత్కారముగా పల్కెను. 

హనుమ ఆచార్యుడు. సీతమ్మ శిష్యురాలు. ఆతని శరీరము రక్షణము 
నకు ఆమె అసత్య మాడినను దోషమురాదు. ఆమె రక్షణమునకు ఆమె 
(పయత్నించుకొనకూడదు గాని గురువు. రక్షణకు తాను జాగరూకత వహింప 


నుందరకాండ తత్త (దీ పీక 614 








వలెను. అందుచే ఆమె అసత్య మాడినది. 

ఇట్ల రాముడు కూడ అయోధ్యనుండి బయల్వెడరి అరణ్యమునకు 
వచ్చునపుడు అసత్య మాడుమని సుమంతునితో చెప్పెను. 

రథముపై సీతారామలక్ష్మణు లేగుచుండగా వెనుకనుండి దశరథుడు 
వచ్చుచు “ఆపుము, ఆపుము” అనుచుండెను. 

రాముడు “నడుపుము, నడుపుము” అనుచుండెను. అపుడు సుమంత్రు 
డేమి చేయుటకు తోచక సంశయించుచుండెను. 

రాముడు “రథముసందడిలో విన్సడలేదని రేపు తండ్రిగారితో చెప్పుదును. 
ఇప్పుడు పోనిమ్ము” అనెను. 

ఇది ఒకరిని అసత్య మాడుమని చెప్పుట. ఇది మరియు దోషముకదా! 
రాముడిట్లేల చేసెను? అను సందేహము కల్లును. 

కాని ఇది ధర్మమే! 

తండ్రి ధర్మాచరణమున సమర్హుడు కానపుడు కుమారుడు వాని తరఫున 
ధర్మము నాచరింపవలను. 

రాజు దేశమునకు మూలము. ఆతడు అసత్య వచనుడు కారాదు. ఆతని 
సత్యమును నిల్పుటకు కుమారుడైనను, మం(తియైనను అసత్యమాడవచ్చును. 
అందుచే తండ్రిని సత్యవచనుని చేయుటకు సుమంత్రుని అసత్యమాడు 
మని రాముడు (పేరణచేయుట ధర్మమే! 

ఇట్టు సీతమ్మ పల్కిన మాటలను విని రాక్షస(స్తీలు రావణునితో నివే 
దించుట కేగిరి. రావణుని సమీపమున కేగి ఆ వానరుని గూర్చి -- 

“రాజా! భీమశరీరుడగు ఒక వానరుడు అశోకవన మధ్యమున సీతతో 
మాటాడినాడు. ఆతనిని గూర్చి మేమెంత అడిగినను సీతమ్మ చెప్పుటలేదు. 

ఆతడు ఇంద్రుని దూతయో, కుబేరుని దూతయో, సీతను వెతకుటకు 
రాముడే పంపినాడో, తెలియదు. అధ్భుతరూపుడగు ఆ వానరుడు మృగగణా 
కీర్ణనుగు నీ ప్రమదావనమును తుడిచి పెట్టినాడు. అందాతడు పాడుచేయని 
(ప్రదేశము ' ఒకటియు లేదు. జానకి వసించిన ఆ వృక్షపాంతమే ఆతడు 
పాడుచేయలేదు. 


(శ్రమచేతనో, జూనకిని రక్షించుటకో తెలియదు. ఆతనికి శ్రమ ఏమి? 


నుందరకొండ తత్త దీపిక 615 





జానకిని రక్తించుటశే! సందియము లేదు. సుందరములగు చివుళ్ళతో, పూలతో 
నిండిన బలసిన శింశుపావృక్షమును మాత్రమే ఆతడు పాడుచేయకుండ వద 
లినాడు. 

ఉగుడవగు నీవు, ఉగరూపుడగు ఆ కోతికి తగిన దండము నాజ్ఞాపిం 
పవలెను. నీవు మనసులో (ప్రేమించిన సీతమ్మతో మాటాడుట ప్రాణములు 
తీసిన పని” అని చెప్పిరి. 

రాక్షస స్త్రీలు పల్కిన మాటలను విని రావణుడు హోమము చేసిన అగ్ని 
హోత్రమువలె కోపముతో మండీపడెను. 

“దీప్తాభ్యా మివ దీపాభ్యాం సార్చిష స్నేహ బిందవళో 

కోపము కల్గిన ఆతనినేత్రములనుండి కన్నీటి బిందువులు మండుచున్న 
దీపములనుండి మంటతో నూనెబొట్లు పడినట్లు పడెను. 

తత్త దీపిక వా 

వాల్మీకి ఉపమానప్రయోగచాతుర్యము విచిత్రమైనది. సహజమైనది. 
సుందరకాండమున ' అది బహుభంగిమల కన్సట్టును. 

మండుచున్న దీపమునుండి నూనె బొట్టుపడినచో అదిమంటతో పడును. 
అందు స్నేహము, ద్‌ ప్రి రెండుండును. అస్తు రావణుని నేత్రములనుండి పడిన 
కన్నీటిబొట్లలో (యేమ, కోపము- అనునవి రెండును కన్ప్సట్టుచున్నవి. మంట 
వలె కోపము. నూనెవలె (పేమ. ఈ రెంటి సమ్మేళనమును చూపించుటయే 
ఈ ఉపమానములోని అందము. 

వెంటనే రావణుడు హనుమంతుని నిగ్రహించుటకు తనకు సమానులగు 
ఎనుబదివేలమంది కింకరులనెడి రాక్షసులను నియమించెను. 

నా రాయుధములను దాల్చి హనుమను పట్టుకొని తేవలెనని సన్నద్ధులై 
బయల్లేరిరి. 

హనుమను తోరణముపై నుండెను. ఆ కింకరు లందరు మిడతలు 
మంటలో దూకిన ట్లొక్కసారి హనుమపై పడిరి. 

వారు గదలతోను, పరిఘలతోను, బాణములతోను హనుమను కొట్టిరి. 
ఆయుధములను దాల్చి ఆతని చుట్టుముట్టి విలచిరి. 


సుందరకాండ తత్త దీపిక 616 





తేజస్వియగు హనుమకూడ పర్వతమంత "పెరిగి, నేలపై తోక్ష కొట్టి, 
గర్జించి, ఒడలు చరచికొ నెను. ఆ ధ్వని ప్రతిధ్వనితో కలసి అంతట వ్యా పింపగా 
కాశమున నున్న పక్షులు ప్రాణములను వీడి నేల కూలెను. 


అపుడు హనుమ ఇట్లు తనను గూర్చి ఉద్దో షించెను. 

“జయ త్వతిబలో రామో లక్ష్మణ శ్ర మహాబలః 

రాజూ జయతి న్యుగీవో రాఘవే శాభిపాలితణ 

దానోఓ హం కోన లేందన్వ రామన్యాక్షీషకర్శ లః 

హనుమాన్‌ శతు సైన్యానాం నిహంతా మారుతాత్మ జః 

న ఠౌనణ నహ్మనం మే యుద్ద (పతిబలం భవేత్‌ 

శిలాభి న్తు ప్రహరతః పాదవై శ్ర నహన్రశః 

అర్హయిత్యా పురీం లఅంకొ మభివాద్వ చ మైథిలీం 

నమ్వుడ్డార్జో గమిష్యామి ముషతాం నర్వరక్షనామ. ప 

(సుంద. 42.33, 34, 35, 36) 

“అధిక బలుడగు రాముడు, మహాబలుడగు లక్ష్మణుడు అతిశయముతో 
వరిల్లుచున్నారు. రామునిచే రక్షింపబడిన సుగీవుడు జయము కల్లి ఒప్పుచు 
న్నాడు. నేను కోసలేంద్రుడగు రాముని దాసుడను. శతు సైన్యములను 
చంపువాడను. వాయువు పుత్రుడను. వేయిమంది రావణులు వచ్చినను 
యుద్ధములో నన్నెదిరించి నిలువలేరు. శిలలతో, వృక్షములతో మాత్రమే నేను 
కొ్లుదను. లంకాపురిని మర్తించి, మైథిరికి నమస్కరించి, సాధింపవల సిన 
కార్యమును సాధించి, రాక్షసులందరు చూచుచుండగా వెళ్ళెదను. 

తత్తదీపిక :- 

ఇది హనుమ రాక్షసవిజయమున కుషయోగించు జయమంత్రము. దీనిని 
చదువృకొనుచున్నచో మనకు కూడ విరోధులు తొలగి విజయము చేకూరును. 


కీంకరు లనెడి రాక్షసులను చంపుటకు ముందు తా నెనడో హనును 
చెప్పుకొని తోరణమునుండి దిగును. 


సీతమ్మ హనుమ వెజీింగించుటకు జంకి దాచెను. కాని హనువు. 
తననుగూర్చి తానే వివరించెను. తాను రామదాసుడనని ఇందు పేర్కొనెను,.. 5 


ఇంతవరకు హనుమ ఎచ్చటను తనను దాసునిగా పేర్కొన. లేదు. సుశ్రీ, 


సుందరకాండ తత్త దీవీక | 617 





వసచివుడు, రామదూత అనియే చెప్పుచుండెను. 

సీతమ్మను చూచిన తరువాత హనుమకు ప్వస్వరూపము తెలిపెను. 

ఆత్మలకు సహజమగు రూపము భగవద్దాస్యము. 

“దాస భూతాః స్వత స్సర్వ హ్యాత్మానః పరమాత్మని 

ఆత్మ లన్నియు పరమాత్మకు సహజముగా దాసులేయని చెప్పబడినది. 
తాను ఏ కార్యము చేయుచున్నను వానిదాసుడై వాని అతిశయమునకే చేయ 
వలెను. ఇ 

సర్వశక్తిమతి యగు సీత రామునకే చెందినదై ఉండుట చూచి అట్టి 
శేషత్వమే ఆత్మ స్వరూప మని హనుమ గుర్తించెను. అందుచే తనను 
రామదాసుగా పేర్కొనెను. 

ఇట తాను చేయు సర్వవ్యాపారములు రాముడే తన ద్యారా చేయించు 
చున్నాడని దానివలన కలుగు అతిశయ మాతనిదే యని భావించును. అట్లు 
భావించి రాక్షపులను జయించును. 

మనము కూడ దీనిని భావించినచో హనుమవళె, ఖేదము నొందక విజ 
యము నొందుదుము, 


ఇపుడు హనుమ చేయునది విరోధి నిరసనము. శత్రువులను చంపుట. 
దానిని చేయువాడు తాను కాదనియు ఆ కర్మ తనది కాదనియు, దానివలన 
కలుగు (పీతియు తనది కాదనియు హనుమ భావించుచుండెను. అట్లు 
భావించుచు కర్మ చేయుచుండెను. 

ఇదియే మనము అలవరచుకొనవల సిన విజయమంత్రము. 

దీనిని పూచించుటకు హనుమ ఇచట తోరణము పై కూర్చుండియుం 
డును. రాక్షసులను చంపుటకు మాత్రము క్రిందికి దూకుచు మరల తోరణము 
నెక్కుచుండసు. 


ఈ తోరణ మేమో తెలిపికొనవలేను. ”:' 

మనకు విరోధులు మూడు-ాా- 
(1) “వేను స్వతంత్రుడమానాకే చెందినవాడను" క్షా 
(2) తనను తాను రక్షించుకొన యత్నించుట.' న. 


(3) తొను చేయు కర్మవలన కల్లెడి ప్రీతి ఊ i  అమకొనుట.. 








నుందరకొండ తత్త ఎదీ పీక 618 








ఈ మూటిని జయించుటయే విరోధి విజయము. 
దినికి *నమఃి అను శబ్దము సాధనము. 


భగవత్‌ ప్రాప్తి మానవ జీవితమునకు ప్రధాన లక్ష్యము. దానిని చేరు 
టకు మంత్రమే ద్వారము. 

అది ఎనిమిది అక్షరముల మంత్రము కావచ్చును. ఆరక్షరముల 
మంత్రము కావచ్చును. 

అందు మూడు భాగము లుండును. ఈ మూటిని ద్వారముగా భావిం 
పవలెను. - 


మ్‌ రామాయ నమః 


గుమ్మమునకు నాలుగు కమ్ములుండును. రెండుప్రక్కల రెండు. "పైన 
ఒకటి, (క్రీంద ఒకటి. 


న 


ఇందు *ఢాం, రామాయ” 
అనునవి గుమ్మమునకు రెండు 
(పక్కలనుండు రెండు కమ్ములవం 
టివి. “నమళో అనునది రెండుగా 
రామాయ చిడదీయ దగినది. “న, మఖ” 
'మళి అనునది గుమ్మునకు క్రింది , 
కమ్మి “నో అనునది పై కమ్మి. పై 
దానిని తోరణ మందురు. దానిపై 
హనుమ నిలచియుండెను. 





షై క శబ్దములోని “నో కారముపై ఊనిక ee 
“ముఃో=నాది, *నొ= కాదు. 

“వేను నాకు చెందినవాడను కాను. నేను నాకు ధక్షకుడనుకాను. చ 
పనివలన కల్లెడి. ప్రయోజనము నాది కాదు" అను భావముతో నుండి హ హనుమ 
యుద్దము చేయుటకు దిగెను. విరోధి నిరసనమునకు హనుమ అనుసరించీన్‌ 


విధమును జీవితమున మనమును నేర్చుకొనవలెను. 


నుందరకాండ తత్త దీపిక 619 





ఇట్లు తననుగూర్చి చాటుకొనుచున్న హనుమను ఆ కింకరులు చూచిరి. 
స్వామి ఆజ్ఞచే విచిత్రములగు ఆయుధములతో ఆతనిపై పడిరి. ఆత డా 
తోరణమునకు చెందిన ఇనుప పరిఘ నొకదానిని పట్టుకొని ఆ రాక్షసుల 
నందరను చంపను. 

పరిఘను పట్టుకొని హనుమ పొమును పట్టుకొనిన గరుడుని వలె కన్స 
జను. హనుమ ఇట్లు కీంకరుల నందరను చంపి మరల యుద్ధమును కోరి 
తోరణము నధిరో హించెను. 

కొందరు రాక్షసులు భయపడి పరుగెత్తి హనుమ కింకరులను చం పెనని 
రావణునకు నివేదించిరి. రాక్షసులు చనిపోయినారని విని వెంటనే రావణుడు 
ఆప్రతిమపరాక్రము డగు ప్రహస్తుని కుమారుని హనుమ పై పం పెను. 


4 హనుమ కింకరులను చంపా 


“వనమంతయు విరిచితిని. కాని ఈ చైత్య ప్రాసాదమును మాత్రము 

పాడుచేయనైతిని. దీనిని కూడ ధ్వంసము చేసెదను” అని అనుకొనుచుండెను. 
మేరుపర్వత శిఖరమువలె నున్న ఆ ప్రాసాదముపైకి దూకెను. పర్వత 

మువలె నున్న ఆ ప్రాసాదము నధిరోహించిన హనుమ సూర్యున కెదురుగా 
నిల్సిన సూర్యుడా? అనునట్టుండెను. 

ఆ ప్రాసాదమును పాడుచేసి హనుమ పారియాత్ర మను కుల పర్వత 
మువలె భాసించుచుండెను. 

ఒక్కసారి గర్హించి ఒడలు చరచికొవెను. ఆ ధ్వనితో ఆ ప్రాసాదమునకు 
కాపలా ఉన్నవారందరు మూర్భపడిరి. అపుడు హనుమ మరల, 

“అస్త విజ్ఞయతాం రామో లక్షణ శ్ర మహాబలః 

రాజా జయతి న్యగ్రీవో రాఘవే తాభిపాలిత2” (సుంద.43-8) 

అని వెనుకటి జయమంత్రమును మరల ఉచ్చరించెను. చావిని విని ఆ 
ప్రాసాదమును కాపలా కాచువారు వందమంది ప్రాసములను, ఇడ్గములను 
పట్టుకొని మారుతిని చుట్టుముట్టిరి. వారు గదలతో, పరిఘలతో హమమను 
మొత్తిరి. అప్పుడు కుపితుడై హమ ఫీమురూపమును దాల్చి ఆ మేడయొక్క 
ఒక బంగారు స్తంభమును ఊడబెరికి అనేక విధములుగా త్రిప్వుచుండెను. 
అపుడా స్తంభము తగిలి భవనము ముండి అగ్జి బయల్చేరెమ: ఆ ప్రాపాదము 
తగులబడెను. ఆ స్తంభముతో ఆ 'మాజుముంది రాక్షసులను చంపెను. 





సుందరకాండ తత్త దీపిక 620 


శ్రీమంతుడగు హనుమ అంతరిక్టములో నిలచి-- 

“సుగ్రీవుని యాజ్ఞ ననుసరించి నావంటి కొన్నివేల మంది వానరులు 
భూమండల మంతట సంచరించుచున్నారు. వారిలో కొందరు పది ఏనుగుల 
బలము గలవారు. కొందరు నూజు ఏనుగుల బలము గలవారు. కొందరు 
చేయి ఏనుగుల బలము గలవారు. కొందరు వాయుబలులు కొంద రప్రమేయ 


బలులు, 


అట్టివానరులతో మిమ్ముల నందరను చంపుటకు సుగ్రీవుడు వచ్చుచు 
న్నాడు. మహాత్ముడగు రామునితో వైరమును పెట్టుకొనుటచే మీ లంకాపురి 
యుండదు. మీరు ఉండరు. రావణుడు ఉండడు." అని చెప్పుచుండెను. ' ' 


ష్ర.ష్ష రావణునిచే ఆజ్ఞాపింపబడినవాడై (ప్రహస్తుని కుమారుడగు 
జంబుమాలి ధనుర్హరుడై హనుమృపై దాడికి వెడలెను. ఎజ్జని మాల్యములను, 
వస్త్రములను దాల్ళినవాడై తిరుగుడుపడుచున్న కన్నులు గలవాడై, ఇంద్రధను 
స్సుతో సమానమగు ధనుస్సును సారించుకొనుచు బయల్రేరెను.. ఆ ధనుస్సు 
యొక్క ధ్వనితో దిక్కులు విదిక్కులు కూడ నిండిపోయెను. 


గాడిదలు పూన్చిన రథము నెక్కి వచ్చిన ఆ జంబుమాలిని జూచి 
హనుమ సంతోషించెను. తోరణముపై కూర్చుండిన హనుమను .జంబుమాలి 
చూచి వాడియగు బాణములతో కొట్టెను. అర్హచంద్రాకారమగు బాణముతో 
చుఖమునందు శిరస్సునందు కొట్టెను... పది “బాణములతో బాహువుల పై 
కొబను. 

బాణపు దెబ్బలకు రక్తము చిమ్మి హనుమ ముఖము వికసించిన ఎట్టి. 
తామరపువ్వువలె నుండెను. 


బాణపుదెబ్బ తిని హనుమ కోపముగలవాడై ఆ ప్రక్కనే ఉన్న విశాల: 
మగు నొక శిలను జూచి దానిని పెకలించి జంబుమాలి పై విసరను, దానిన 
జంబుమాలే పది బాణములతో ముక్కలు చేసెను. అపుడు హనుమ ప్రక్కన 
ఒక పెద్ద చెట్టును ఊడబెరికి జంబుమాలి "పైకి వెళ్ళుచుండెను. ్‌ 
_ అపుడు జంబుమూలి ఆ చెట్టును బాొలుగు బాణములతోను, ధుజముస్టే 
ఐదు బాణములతోను, గుండెపై ఒక బాణముతోను, రొమ్ముపై పది బ్లో 
ములతోను హనుమను కొట్టెను. దానితో హనుమకు కోపమువచ్చి జో 
తోరణముయొక్క పేరి నూడబెరికి జంబుమాలి గుండెలపై కొట్టను. 


సుందరకాండ తత్త దీ పీక 621 





దొనితో -- 
“తస్య చైన శిరో నాస్తి న బాహూ న చ జానునీ 
న ధను ర్హ రథో నా ఒళ్యాః తతా దృశ్యన్త నేషవణో 
(సుంద.44.17) 
జంబుమాలి నుగ్గునుగాయెను. ఆ జంబుమాలి శిరసు లేదు. బాహువులు 
లేవు. మోకాళ్ళు లేవు. ధనుస్సు లేదు. రథము లేదు. అశ్వము లేదు. బాణము 
లేదు. ఏవియు కన్సడలేదు. అంతయు పొడియాయెను. 
తత్త నదీ పిక కా 
_ ఇట్టు పొడి యగుట సూచించుటకు వాల్మీకి ఈ క్లోకమును న్యస్తపదము 
లతో రచించెను ఇం దొక్కటైనను సమస్తపదము లేదు. అన్నియు వ్యస్తములే. 
జంబుమాలి శరీరము, రథము మున్నగునవి కూడ అప్లే విడిపోయినవని 
యర్థము. 
జంబుమాలి చనిపోయినా డని, కింకరులు చనిపోయినా రని రావణునికి 
మరింత కోపము వచ్చెను. వెంటనే మహాపరాక్రమవంతులగు ఏడుగురు మంత్రి 
పుత్రులను హనుమ మీదికి వెళ్ళవల సినదిగా రావణు డాజ్ఞాపించెను. 


45 రాక్షసే బంద్రుడగు రావణునిచే (రే పింపబడినవారలై, అగ్నిహో 


(తముతో సమానమగు వర్చస్సు గల ఏడుగురు మంత్రిసుతులు హమమ సై 
యుద్దమునకు బయలుదేరిరి. మహాబలులగు వారేడుగురును మహాబలు లగు 
సైనికులతో కూడినవారై హనువును జయింసనలెనని బయల్లేరిరి. 
బంగారు జాలుతో గూడిన ధ్వజములు, ప. గూడిన, మేఘగ 
రనమువంటి ధ్వనిగల మహారథములతో,; బంగారుతో పొదుగబడిన చిత్రములగు 
' ధవస్సులను సారించుచు ఉత్సాహముతో బయలుదేరిరి. 
వారేడుగురును తోఠణముపై నున్న 'హనుదుపై మేఘములు వర్షించు 
చున్నట్టు బాణములను వర్షించిరి. వర్షములకు కెండవలె ఆ శర వృష్టిచే 
హనుమ కప్పబడి యుండెను. అతి am శు నటు పంచరించుచు బాణ 
ములు తలపె ము. oe గల వసనం oe 
హనుమ చేయుచుండెమ.... Pe TIED 
wenn గల ౨ సేనముంల్లో గాలి విహరించునట్టు, ధనుర్హరు 
చం తో: హనుమ. క్రీడించాచాందెను. ఖోరముగ శబ్ద 








నుందరకాండ తత్తదీవీక 622 





ముచేయుచు ఆ సైన్యము నంతను బెదరించుచు, హనుమ ఆ' రాక్షసులపై 
పరాక్రమించుచుండెను. అరచేతితో కొందజను కొట్టను. పాదముతో కొంద 
అను కుమ్మెను. పిడికిలితో కొందటను గుద్దెను. గోళ్ళతో కొందజను గీరెను. 
గుండెతో కొందణను త్రోసెను. తొడలతో కొందణను కొట్టను. కొందణా 
హనుమ ధ్వనికే నేలకూలిరి. ఇట్లు మంత్రిసుతు లందరును హనుమచే 
చంపబడిరి. 

మిగిలిన సైన్య మంతయు బెదరి పది దిక్కులకు పారిపోయెను. రక్తము 
కారుచుండగా, అరచుచు పారిపోవుచున్న ఆ రాక్షసుల ధ్వనితో లంకయం 
తయు ప్రతిధ్వనించెను. 

ఇట్టు హనుమ ఆ మంత్రిసుతులను చంపీ ఇంకను మరికొందజను 
_ చంపనుత్సాహము కలవాడై తోరణమును మరల అధిరో హించెను. 


46 మహాత్ముడగు హనుమ, మంత్రిసుతులను చంపినాడని విని 


రావణుడు లోలోపల ఆలోచించుకొని విరూపాక్షయూపాక్టులను, దుర్హరుని, 
ప్రఘసుని, భాసకర్ణ్ణుని పంపుటకు నిశ్చయించుకొనెను. 


వీ రైదుగురును సేన్నాగనాయకులు. వీరు నీతి విశారదులు. వాయ' 
వేగ సమవేగము కలవారు. హనుమంతుని పట్టవలెనను పట్టదల గలవారు. 


వారితో రావణుడిట్లు చెప్పెను. 


“క సేనానాయకులారా! వాజిరథమాతంగములతో మీరేగి ఆ వానరుని 
శాసింపుడు. వాని ఎదుట అప్రమత్తులుగా నుండవలెను. దేశకాలవిరోధులగు' 
కార్యములను పరిహరింపుడు. ఆతడు వానరుడుకాడు. మహాబలముగల మహా 
భూతమై యుండవలెను. దానిని మనకొజకు ఇంద్రుడు తన తపోబలముముచే 
సృజించి యుండును. 


ఇంతకుముందు మీ యందణీ సాయముతో నాగ యక క్ష గంధర్వ దేవా 
సుర మహర్షుల ఓడించితిని. వారందరు మనకు అ ప్రియము చేయవలెనని. 
పట్టుదలతో నుందురు. 


ఈ వానరుడు వారి సృష్టియే స సందేహములేదు. 


వాని నెబ్లనను బలాత్కారముగ పట్టుడు. అరపరాక్రముడగు ఆ 'వానరుని 
అవమానిరీపేకుడు. 


ఇంతకుముందు పరాక్రమశాలురగు వానరుల ! నెఇదణనో ఎతుంగుదును, - 


ఈగ 


నుందరకొండ తత్త (దీ వీక 623 





వారి కిటువంటి వేగముగాని, తేజస్సుగాని, పరాక్రమముగాని, బలముగాని, 
ఉత్సాహముగాని, ఇచ్చవచ్చినట్లు రూపుమార్చెడి శక్తిగానిలేదు. 

ఏదో మహత్తరమగు భూత మీ కపిరూపమున వచ్చియుండును. గట్టి 
(ప్రయత్నముతో మీరితనిని పట్టవలెను. 

ఇంద్రుడుగాని, సురాసురులుగాని యుద్ధములో మీ ఎదుట నిల్చుటకు 
సమర్గులుకారు. ఐనను జయమును కాంక్షించుచు, నీతి నెణీంగిన మీరు 
ఆత్మ “రక్షణమును జాగరూకతతో చేసికొనవలెను. యుద్ధములో సిద్ధి స్థిరముగా 
నుండునది కాదు.” 

ఇట్లు రావణుడు చెప్పినమాటలను (గ్రహించి, ఆ పీనానాయకులు రథ 
ములతో, గుజ్జములతో బయల్వెడలిరి. 

తన తేజస్సుచే సూర్యువివలె (ప్రకాశించుచున్న ఆ మహాకపిని వీరులగు 
ఆ సేనానాయకులు గాంచిరి. తోరణము పైనున్న మహోత్సాహుడు, మహావీరు 
డునగు ఆ హనుమను చూచి, అన్ని దిక్కులనందరు నిలచి, ఆయుధములతో 
ఆతనిని చుట్టుముట్టిరి. 

దుర్హరుడు వాడియగు ఐదు బాణములను ఆ హనుమ శిరసున ప్రయో 
గించెను. ఐదు బాణముల దెబ్బతిని, ఒక్కసారి ధ్వనిచేయుచు, పది దిక్కులను 
'ప్రతిధ్వనింపచేయుచు హనుమ ఆకాశములోని కెగిరెను. రథముతో నున్న 
దుర్దరుడు హమమపై వందలకొలది బాణములను చిమ్ముచుడెను. బాణము 
లను వర్షించుచున్న ఆ దుర్ధకుని, వాయువు మేఘమును వారించినట్లు హనుమ 
అద్దుకొనెను. దుర్దరునితో హనుమ యుద్ధముచేయుచు : చాల దూరముగ 
ఆకాశము పైకి ఎగిర్‌ కొండపై 'పిడుగుపడివట్లు దుర్రరువి రథముపై పడెను. 
దానితో దుర్ధరుని రథము విరిగిపడెను. ఎనిమీది  గుజ్జములు కూలిపోయెను. 
దుర్హరుడు ప్రాణముల వీడి నేలపడెను. 

నేల పడిన దుర్హరుని జూచి విరూపాక్ష యూపాక్టులు రోషముతో హమ్మ 
మపైకి ఉరికిరి. వేగముగల వారిరువురి వేగమును తగ్గించి హనుమ నేలపైకి 
దిగి ఆ ప్రక్కనున్న సాలవృక్షము నొకదానిని. ఊడబెరికి ఆ ఇద్దరు రాక్షనులను 





ఒకవైపునుండి భాసకర్డుడు శూలములు పట్టుకొని హనుమా పైకి ఉరికెను. 


అ 


సుందరకాండ తత్త దీపిక 624 





రెండవవైపునుండి ప్రఘసుడు వాడియగు పట్టసముతో హనుమ నెది 
రించెను. వారిరువురి దెబ్బలచే హనుమయొక్క ఒడలంతయు రక్తసిక్తమా 
యెను. అపుడు హనుమ బాలసూర్యునిపగిది భాసించుచుండెను. అప్పుడు 
కోపముతెచ్చుకొని హనుమ, మృగములతో, వృక్షములతో కూడిన ఒక కొండ 
శిఖరమును పెరికి ఆ యిరువురిని చంపెను.. 

ఇట్లయిదుగురు సేనాపతులు చనిపోగా వారి సైన్యమును, గుజ్జములతో 
గుజ్జములను, ఏనుగులతో ఏనుగులను, యోధులతో యోధులను, రథములతో 
రథములను కొట్టి హనుమ నాశనముచేసెను 


ఇట్లా హనుమ ఐదుగురు సేనానాయకులను చంపి (పళయకాలమున 
(పజాక్షయముచేసి ఉత్సాహముతో నున్న కాలునివలె ఉత్సాహముతో మరల 
తోరణమును - అధిరో హించెను. 


హనువు ఐదుగురు సేనాపతులను చంపెనని విని రావణుడు 
4'7 ఎదురుగా నున్న అక్షకుమారునివైపు చూచెను. 
రావణుని చూపు తనపై పడుటయే _పేరణకాగా ప్రతాపవంతుడగు అక్ష 
కుమారుడు బ్రాహ్మణులు ఉంచిన హవిస్సుతో ప్రజ్వలించిన అగ్నివలె ఒకసారి 
సభలో లేచి నిలచెను. 


వెంటనే ఆతడు బాలసూర్యునివలె మెరయుచున్న బంగారుజూలుతో 
అలంకరింపబడిన రథము నధిష్టించి ఆ హనుమ నెదుర్కొనుటకు బయల్లే 
రెను, ' 


ఆతడధిష్టించిన రథము తపస్సుచేసి సంపాదింపబడినది. పతాకముతో 
విరాజిల్లుచున్నది. రత్నములతో అలంకరింపబడిన ధ్వజముగలది. మనోజవము 
లగు ఎనిమిది గుజ్జములు పూన్చినది. దేవతలు రాక్షసులు కూడ ఎదిరింఫ. 
జాలనిది. శక్తి తోమరము మున్నగు పూర్ణమగు ఉపకరణములతో నిండినది. 
చంద్రుసూర్యులతో సమానమగు కాంతి గలది. 

అట్టి రథ మధిరోహించి అక్షకుమారుడు హనుమతో యుద్దమునకు 
బయళ్వెడలెను. తురంగ మాతంగ “మహారథ ధ్వనులు భూమ్యాకాశములను. 
నింపుచుండ, సైన్యముతో గూడి అక్షకుమారుడు వచ్చి తోరణముపై కూర్చుం 
డిన. సమర్హుడగు హనుమను చేరెను 


తు చూడగనే ఆక్షకుమారున కాశ్చర్యము .తొట్రుపాటుకల్లెను. ఆత 


న. 


నుందరకొండ తత్తదీపిక 625 





నిపై గౌరవ మేర్పడెను. గౌరవముతో చూచెను. మహాత్ముడగు ఆ వానరుని 
వేగమును, పరాక్రమమును, తన బలమును, అక్షకుమారుడు నిర్దరించుకొని 
మంచుతొలగగనే సూర్యుడు ప్రకాశించుచున్నట్లు ప్రకాశించెను. 

స్థిరముగా, ఎవరిచే వారింపబడుటకు వీలుగాకుండ కూర్చుండిన ఆ 
హనుమను జూచి కోపముతో అక్షకుమారుడు మూడు బాణములతో హనుమను 
రెచ్చగొట్టైను. ఏమియు శ్రమలేక గర్వముతో లక్ష ఫములేకుండ కూర్చుండిన 
ఆ హనుమను బాణపాణియై, ధనుర్హరుడై అక్షకుమారుడు చూచెను. 

బంగారు కంఠాభరణముతో, అంగదములతో, కుండలములతో ప్రకాశిం 
చుచు పరాక్రమశాలియగు అక్షకుమారుడు హనుమకు దగ్గరగా చేరెను. 

వారిద్దరు ఒకరితో నొకరు చేరుచుండగా సురాసురులకుకూడ పంభ్ర 
మము కల్లెను. 

భూమి ధ్వనించుచుండెను. సూర్యుడు (ప్రకాశింపలేదు. వాయువు 
వీచుటలేదు. కొండలు కదలిపోవుచుండెను. 

ఆ హనుమకు అక్షకుమారునకు జరిగెడి యుద్ధమును జూచి "పైవిధనుగు 
మార్పు అంతట ఏర్పడెను. 
ఆకాశము శబ్రించుచుండేను. సముద్రము కలతచెందుచుండెను. బాణ 
ములు సంధించుట "ిడచుట్టు లక్ష్యమును గురిచేసి కొట్టుట బాగుగా ఎణీంగివ 
అక్షకుమారుడు, వాడియైన మొనలుగల మూడు బాణములను విషముతో 
కూడిన 'పాములనువలే వానరునీశిరముపై [ప్రయోగించెను. 

శిరసుపై తగిలిన ఆ మూడు బాణములతో రక్తముప్రవించెను. కన్నులు 
తిరుగుడుపడుచు శిరసుపై పై (గ్రుచ్చుకొనిన బాణములు కీరణములవలె వొప్పుగా 
. అపుడే ఉదయించిన సూర్యునివలె హనుమ ఒప్పుచుండెను 





నుందరకొండ తత్త బీ వీక 626 





వృద్దిపాందుచున్న తేజస్సు, బలము, వీర్యముగల చండవిక్రముడగు అక్ష 
కుమారుని జూచి, హనుమ సంతోషముతో గర్హించెను. 


పరాక్రమముచే గర్వించినవాడై, కోపముగలవాడై; బాలుడగుటవలన, 
హనుమ స్వరూపము నెణుంగలేక, గడ్డి పైని పరచిన గోతిలో ఏనుగుదిగినట్లు 
హనుమతో యుద్ధమునకు దిగను. 


అక్షకుమారుడు వదలిన బాణములు ఒడలిపైనాటగా హనుమ గట్టిగ 
గరించెను. ఒక్కసారి చేతులు విరజిమ్మి భయంకరమగు దర్శనము గలవాడై 
జి కూ 
ఆకాశము పైకీ ఎగిరెను. 


ఆకాశములో నెగురుచున్న హనుమపై అక్షకుమారుడు బాణవర్షమును 
కురిపించెను. ఆ బాణములు ఒడలి కంటకుండ హనుమ మనోజవుడై ఆకాశ 
మున విహరించెను. 


"ఇట్లు బాణములను వదలుచున్న అక్షకుమారుని జూచి “ఈతడు సమ 
ర్థుడే” యని హనుమ మెచ్చుకొనుచు ఆతనివైపు జూచెను. చూచి 


“ఈతడు బాలసూర్య ప్రభ కల్లి మహాబలుడై గొప్ప యుద్ధముచేయుచు 
న్నాడు. ఇట్టినానిని చంపుటకు నాకు బుద్ధిపుట్టకున్నది. ఈతడు మహాత్ముడు. 
పరా క్రమములో. గొప్పవాడు. యుద్దములో మంచి ఓర్మిగలవాడు. ఈతడు 
చేయుచున్న యుద్ధమును జూచి “నాగులు, యక్షులు, మునులు కూడ 
ఈతనిని పూజింతురు. మనసున  పరాక్రమోత్సాహములు వృద్ధిపాందుచుండగా 
వా కెదురుగా వచ్చి నిలచి: ధైర్యముగా క వ్‌ని పరాక్రమము 
దేవదానవులకు కూడ మనస్సున భీతిని కల్గించును. ఉే పీక్రించిన వెనుకకు 
తిరిగిపోవువాడుకాడు. పరాక్రమము అంతకంతకు పెరుగుచున్నది. అందుచే 
ఈతనిని చంపుటయే తగును అని నాకు తోచుచున్నది. ప్రజ్వలించుచున్న 
అగ్నిని ఉే ఎక్షీంచుట తగదు.” 


అని ఈవిధముగ హనుమను శృత్రువుయొక్క వేగము నాలోచించుచు 
తాను చేయవలసిన పనిని నిరయించుకొనెను. 


మహాబలుడగు ఆ కపీశ్వరుడాతనిని చంపుటకు తొందరతో లేచెను. 
భారము నోర్వగల్లిన  మహాజవములగు అక్షకుమారుని రథమునకు పూన్చిన 
ఎనిమిది గుజ్జములను అరచేతితో చరచి 'హనుమ చంపెను. ఆ మహారథ 


మును* గూడ 5 అరచేతితో ఒక్క దెబ్బ కొట్టెను. దానితో రథము -- వికిగిపడెను. 
గుజ్జములు చనిపోయెను. 


నుందరకాండ తత్త దీపిక ' 627 





అపుడా మహారథుడగు అక్షకుమారుడు రథమును వదలి ఖడ్గమును. 
ధరించి శరీరమును విడిచి దేవలోకమున కేగుచున్న బుషివలె ఆకాశమున 
కెగిరెను. 


ఆకాశములో సంచరించుచున్న అక్షకుమారునిచేరి రెండుపాదములను 
హనుమ గట్టిగా పట్టుకొనెను. గరుత్మంతుడు పామును కొట్టినట్లు అక్షకుమా 
రుని నేలవేసి పలుసార్లు కొట్టెను. దానితో బాహువులు, ఊరువులు, మొల, 
మెడ విరిగిపోయెను. రక్తము (్రవించుచుండెను. ఎముకలు, కన్నులు నలిగిపో 
యెను. సంధులు విరిగిపోయెను. బంధనములు జారిపోయెను. అక్షకుమారుడు 
చనిపోయినవాడై నేలపై పడెను. 

మహర్షులు, భూతములు, యక్ట్యలు, పన్నగులు, దేవతలు ఆశ్చర్యముకల 
వారై అక్షకుమారుని చంపిన హనుమను చూచుచుండిరి. 

ఈవిధముగ అక్షకుమారుని చంపి రక్తమువలె ఎజ్జనైన కన్నులు గలవాడై 
వీరుడైన హనుమ మరల తోరణమును ఎక్కెను. 


48 అక్షకుమారుడు చనిపోయిన తరువాత రావణుడు క్షొంతేేప 
టికి ధైర్యము తెచ్చుకొని ఇంద్రుతుల్యుడగు ఇంద్రజిత్తును ఇట్టాజ్ఞాపించెను. = 

“నీవు బ్రహ్మాస్త్రము నెణీంగినవాడవు. శస్త్రవిదులలో అఆగేసరుడవు. సురా 
సురులకు కూడ శోకమును కల్గించువాడవు. బ్రహ్మదేవు నారాధించి, 
అస్తముల నార్హించినవాడవు. నీ అప్రబలమున కెదురుగా అసురులు 
గాని, దేవతలుగాని యుద్ధములో నిలువలేరు. మూడు లోకములలో 
వీ. ఎదురుగా యుద్దముచేస్‌ శమనొందవివాడు లేడు. భుజపరాక్రమముచేత, 
తపసుచేత రక్తి ంపబడినవాడవు. దేశకాల విభాగము వెణీంగినవాడవ్కు మతిమం 
తుడవు. 'యుద్దములలో పౌరుషముచే నీవు పాధింపలేనిడిలేదు. వివేకముతో 
ఆలోచించుచు "ని వెలుంగనిదిలేదు. మూడు లోకములలో వీ ఆస్త్రబలము 
నెలుంగనివాడు లేడు. వీయొక్క తపోబలము, పరాక్రమము నాకు తగినవి. 
యుద్ధములో విజయమును పొందుటలో సంది, 

కింకరులందరు చవిపోయినాలు. 'జంబునాలి మరణించినాడు. అమా 
త్యపుత్రులు హతమార్చబడినారు. సేనానాతకులు.. సమపివారు.* ఆశ్వగజరథ 
ములతోకూడిన సమృద్ధములగు.. - పైసల వోంచినవి. పీ సహోదరుడగు 


నుందరకాండ తత్త $దీపీక 628 





ఈ వానరునియొక్క బుద్ధిని, ప్రభావమును, పరాక్రమమును చూచి, 
నీ బలమును చూచుకొని నీ బలమునకు తగినట్టుగ ఆతని పైకి ఏగుము. 
శత్రువులను జయించెడి స్వభావముగల నీవు, నీ బలమును శత్రుబలమును 
ఆలోచించుకొని మన సైన్యము నశింపకుండ యుద్ధము నారంభించుము, 


ఒక్కసారి అనేకులను గుంపులు గుంపులుగ చంపగల హనుమ ఎదుట, 
సేనలు ఏమియు చేయలేవు. హనుమంతునివద్ద వజ్రము అల్వ్పసారము. అందుచే 
దానిని పట్టుకొని హనుమవద్దకు వెళ్ళకుము. ఈతసీకున్న వేగము వాయువ్ఫనక్సు 
కూడలేదు. అగ్నిసదృశుడగు హనుమను పిడికిలి పోట్లు మున్నగువానితో 
చంపుటకు శక్యముకాదు. 

అందుచే ఈవిధముగ అంతయు బాగుగ ఆలోచించుకొని కార్య సిద్ధికి 
తగినట్లు ఏకాగ్రచిత్తుడవై దివ్యాస్తమంత్రములను స్మరించుచు ఏగుము. 


నిన్ను యుద్ధమునకు సంపుట (శ్రేష్టమైనప పనికాదు... కాని రాజు ధర్మము 
లలో రాజులకు వది తప్పదు. యుద్దములలో నానావిధములగు శస్తములతో 
యుద్ధముచేయు నేర్పును ఎజీంగియుండుము. యుద్ధములో విజయమును 
ఆర్జించుటకు సన్నద్దుడవుకమ్ము.” 


ఇట్టు తండ్రి చెప్పిన మాటలను విని దేవతుల్యప్రభావముగల ఇంద్ర 
జిత్తు తండ్రికి ప్రదక్షిణముచేసి ధైర్యముతో యుద్ధమునకు నిశ్చితమైన బుద్ధితో 
' బయల్విడలెను. 

ఇంద్రజిత్తునకు ఇష్టులగు సైనికులందరు ఇందజిత్తును అభినందించిరి: 

యుద్ధమునకు సిద్దపడి ఉత్సాహముతో బయల్లేరుచుండెను. 

శ్రీమంతుడు ప తమను నేత్రములు గలవాడగు ఇంద్రజిత్తు పర్వ 
దినములలో పొంగెడి ' సముద్రమువలె ఉత్సాహము పొంగులువారుచుండ 
బయలుదేరెను. | 

_ గరుత్మంతునితో తుల్యమగు వేగముగల వాడియగు కోరలుగల నాలుగు ' 

సింహములను పూన్చిన రథమును ఇంద్రజిత్తు అధిరో హించెను. శస్త్రజ్ఞుడు, 
అప్తవిధులలో (శేషుడు, ధనుర్హరులలో అ(గేసరుడు, రథికుడు ఆయిన ఇంద్ర 
జిత్తు రథము నధిరో హించి, ' హేనుము ఉన్నచోటున కేగెను, శ 


వానరవీరుడగు హనువు ఆ పాతాల, రథముయొక్క ధ్వనిని నంటి 
నారిధ్వనిని విని "ఆనందించెను.. 


ఖ్‌ 


నుందరకొండ తత్త దీపిక 629 





గొప్ప వింటిని, వాడి అమ్ములను చేకొని ఇంద్రజిత్తు హనుమ కెదురుగా 
ఏగెను. 

హర్ష పరవశుడై ఇంద్రజిత్తు యుద్ధమునకు వచ్చుచుండగా దిక్కులన్నియు 
వముసక మసక ఆయెను. రౌద్రములగు మృగములు అరచుచుండిను. నాగ యక్ష 
మహర్షి సిద్ద సంఘములు ఆకాశము నావరించి యుండిరి. పక్టీ సంఘములు 
రొద చేయుచుండెను. 

కీఘ్రముగ వచ్చుచున్న ఇంద్రజిత్తును జూసి హనుమ శరీరము పెంచి, 
పెద్దగ గర్హించెను. 

ఇంద్రజిత్తు తన రథము పైనుండి ధనుస్సును ఎక్కు పెట్టను. మహావే 
గము, మహాబలము గలవారలై యుద్ధమునకు జంకక హనుమ ఇందజిత్తులు 
తలపడిరి. 

మహారథుడగు ఇంద్రజిత్తు వదలుచున్న బాణముల వేగమును వ్యర్థము 
చేయుచు హనుమ వాయుమార్గమున సంచరించుచుండెను. తీక్‌ణశల్యములు, 
కాంచన పుంఖములు కల్గిన వజ్రమువంటి వేగముగల బాణములను ఇందజిత్తు 
హనుమపై ప్రయోగించెను  ' 

గురిచేసి కొట్టుటలో ప్రసిద్దుడగు. ఇంద్రజిత్తుయొక్క బాణములు తనకు 
తగులకుండ హనుమ ఆ బాణమధ్యమున ఆతివేగముతో తిరుగుచుండెను. 
ఇంద్రజిత్తు రథముయొక్క ధ్వనిని, మృదంగ భేరీ పటహాదివాద్యముల ధ్వనిని, 
అమ్ము తొడుగుటకు లాగుచున్న వింటి ధ్వనిని విని హనుమ పై కెగిరెను. 

రెండు చేతులను ముందుకు చాచుకొని బాణముల కెదురుగా ఎగురు 
చుండెను. 

ఇద్దరు వేగముగలవారలే! ఇద్దరు యుద్దకర్మ విశారదులే! 

పు. మనసు నలా యుద్ధమును వారిద్దణు 
చేయుచుండిరి. 

హనుమను కొట్టుటకు ఇంద్రజిత్తున కవకొశము ప ఆ 
ఇంద్రజిత్తును కొట్టుటకు హేనుమకు ' అవకాశము చిక్కుటలేదు. 'డేవతుల్య 
సా = ఒకరి నొకరు wns యుండిరి. .. 
గూడ తగులకుండ హనుమ తిర్తుగుచుండగా బాణమును ను పంధంచుటలో, గురి 





నుందరకోండ తత్త (దీ వీక 630 


TTT rT TT TT TT TET Es ఈ. 


జూచి కొట్టుటలో, అప్రమత్తుడై యుద్ధముచేయుచున్న ఇంద్రజిత్తు తీవ్రమగు 
ఆలోచనలో పడెను. 

“ఈ హరివీరుడు అవధ్యుడు. ఇతని వేగము నెట్టయినను తగ్గించి పట్టు 
కొనవలెను” అని ఇంద్రజిత్తు నిశ్చయించుకొనెను. - 

అపుడు (బహ్మేస్త్రమును సంధించి అవధ్యుడగు మారుతిని ఇంద్రజిత్తు 
బంధించెను. ఆ అస్తముతో బంధింపబడిన హనుమ కదలిక లేనివాడై నేలబ 
డెను. బ్రహ్మాస్త్రముచే కట్టబడితినని గుర్తించెను. వేగము తగ్గినవాడాయెను. 
కాని బ్రహ్మకు తనపై అనుగ్రహముకలదని భావించెను. 


4 అస్తమునకును వశముకాకుండునట్టు బ్రహ్మ నాకు వరమునిచ్చెను. 
కొని ఆ (బ్రహ్మ _ ప్రభావమువలన బ్రహ్మాస్తమును మాత్రము విడిపించికొ 
నుటలో నాకు శక్తిలేదు. ఇంద్రజిత్తు (బహ్మాస్తముచే బంధించినాడు. ఈ 
యస్తబంధమును నేను అనుసరించి తీరవలెను” అని అ(స్తముయొక్క బల 
మును, తనకా అస్త్రబంధము విడునట్టు బ్రహ్మయే అనుగ్రహించుననియు 
ఆలోచించి (బ్రహ్మయొక్క ఆజ్జననుసరించి ఆ.ఆస్త్రమునకు కట్టుబడి యుండెను. 


అట్లుండి “ఆస్తముచే బంధింపబడినను నాకు భయముకల్లుటలేదు. 
నన్ను పితామహమ హేంద్రులు. వాయువు రక్షించుచున్నారు. ఈ రాక్షసులు 
నన్ను బంధించుటయే మేలు. రావణునితో సంవాదము లభించును. బంధిం 
పనిమ్ము” అని నిశ్చయించుకొని పరవీరులను. చంపగలవాడయ్యు ఆలోచించి 
పనులుచేయు స్వభావముగల హనుమ చేష్టలుడిగియుండెను. 

రాకసులు బలాత్కారముగా పట్టుకొని బెదరించుచుండ గరించుచుం 

ల్‌ శం ee 
డెను. : 
ఆపుడు రాక్షసులు కదలిక లేకుండ పడియున్న ఆ వానరుని చూచి 
జనపనారతో, చెట్టు పట్టలతో గట్టిగ కట్ట నారంభించిరి. శత్రువులు తనను 
బంధించుట్క వారు తనను ,నిగ్రహించుట హనుమ కష్టముగా నుండెను. 
“రావణుడు కుతూహలముతో, నన్ను చూడదలంచును అని సంతసించుచుం. 
డెను. | 

నారతో కట్టగనే బ్రహ్మాస్తము వీడెను. బ్రహ్మాస్తము వేరొక కట్టును . 
ఓర్చదు. - a 

చెట్లనారలతో కట్టిన హనుమను ఇంద్రజిత్తు చూచి బ్రహ్మాస్తము'పట్టు 
_వదలినదని గుర్తించెను. 


సుందరకాండ తత్త ౮దీవీక 631 





“వేరొకకట్టు కట్టినచో బ్రహ్మాస్తముయొక్క కట్టునిలువదు. అయ్యో! 
ఇంత కష్టపడిచే సిన పనిని వ్యర్థముచేసిరి. బ్రహ్మాస్త్ర మంత్రముయొక్క పద్ధతిని 
వీరు ఆలోచింపలేదు. బ్రహ్మాస్తము వీడిన తరువాత మరియొక అస్త్రము 
. వానిపై పనిచేయదు. మరల బ్రహ్మాస్తమువేసినను పనిచేయదు. అందరకును 
(పాణసంశయ మేర్పడినది” అని ఇంద్రజిత్తు విచారించుచుండెను. 

బ్రహ్మాస్తము వదలినదనికూడ హనుమ పట్టించుకొనలేదు. 

రాక్షసులు త్రాళ్ళతో బిగించి కట్టి లాగుచుండిరి. కజ్ఞలతో, పిడికిళ్ళతో 
కొట్టుచుండిరి. 

ఇట్లు కొట్టుచు రావణాసురుని సమీపమునకు లాగుకొనిపోయిరి. 


ఇంద్రజిత్తు అట్టి స్థితిలో నున్న మహాబలుడగు ఆ వావరవీరుని సపరివార 
ముగ కొలువుతీరియున్న' రావణునకు చూపెను ae తెచ్చిన మదించిన 
ఏనుగువలె ఆ వానరోత్తముని రాక్షసులు రాక్షసే సెందుడగు రావణుని ఎదుట 
పెట్టి. 

ఆ సభలోనున్న రాక్షసవీరులందరు వీడెవడు? ఎవరికి చెందినవాడు? 
ఎచటనుండి వచ్చెను? ఏమి పని? చిక్కెవరు?* అని యమకొనుచుండిరి. 

రాక్షసులలో కొందరు హనుమపై కోపముగలవారలై “వీనిని చంపుడు. 
కాల్చుడు. భక్షింపుడు” అని ఒకరితో నొకరు అనుచుండిరి. 

మార్గమంతయు దాటి హనుమ రావణుని పాదసన్నిధి నున్న మంత్రి 
వృద్ధులను, రత్న విభూషితమగు భవనమును చూచెను. 

రాక్షసులచే లాగికొనిరాబడుచున్న హనునును రావణుడు చూచెను. 

తేజస్సుచే, బలముచే సూర్యునివలె (ప్రకాశించుచున్న రాక్షస రాజగు 
రావణుని ఆ వానరోత్తముడు కూడ చూచెను. రావణుడు కోపముతో, 
ఎజ్జవైన చూపులతో ఇటునటు చూచుచు, ఆ వావరుని చూచి ఆచట 
కూర్చుండియున్న మంత్రిముఖ్యులను ఆ వానరుని గూర్చి తెలిసికొననల సీనదిగా 
ఆజ్ఞాపించెను. 

అపుడా మంత్రులు హనుమను “వీ వ వెందుకు వచ్చితివి? ఎవరు పంపిరి?” 
అని యడిగిరి. అపుడు హనుమ, “వానర రాజగు పగ్రసునపద్దుండి దూతగా 
వచ్చితినో అని చెపి ప్పెను. పక 

(ఈ సర (485) పారాయణ  చేపినరో han re 


నుందరకొండ తత్త దీపిక ః 439. 





4 భిమపరాక్రముడగు హనుమ రోషముచే ఎజ్జబారిన కన్నులతో 
రావణాసురుని చూచెను. 


గొప్పు విలువగల ముత్యములజూలు (వేలాడుచున్న బంగారు కీరీటముతో 
రావణుడు ప్రకాశించుచుండెను. వజములు పొదిగిన బంగారు ఆభరణములతో 
(ప్రకాశించుచుండెను. విలువగల తెల్లనిపట్టు బట్టను కట్టుకొని, రక్తచంద 
నము పూసికొని, విచిత్రములగు రేఖలుగా అంగరోగములను పూసికొనినవాడ్రై, 
భయంకరములగు పది శిరస్సులతో (ప్రకాశించుచు శిఖరముతో కూడిన మంద 
రపర్వతమువలె ఒప్పుచుండిను. నల్లని కాటుకపోగువలె నున్న రావణుడు 
ముత్యాలహారమును వక్షఃస్థ్టలమున చేసికొని కూర్చుండి యుండగా కొంగలబా 
రుతో కూడిన నల్లని మేఘేమువలె ఒప్పుచుండెను. ఉత్తమమగు చందనమును 
పూసికొని కేయూరములు ధరించిన ' బాహువులతో ఐదు తలలుగల పాము 
లతో కూడినవాడువలె ఒప్పుచుండెను. రత్నములు పొదిగి అలంకరింపబడిన, 
ఉత్తమాస్తరణము పరచిన సృటికాసనము పై కూర్చుండి యుండెను. 

బాగుగా అలంకరించుకొనిన (స్త్రీలు చుట్టును వాలవ్యజనములతో సేవిం 
చుచుండిరి. 'దుర్రరుడు, ప్రహస్తుడు, మహాపార్శు పదు, నికుంభుడు అనెడి 


నలుగురు మంత్రులు నాలుగు సముదములవలె రావణుని చుట్టును కక 
యుండిరి. 


- మేరుశిఖరమున నున్న నీరుపట్టిన మబ్బువలె సింహాసనము నధి ష్మించిన 
స రాక్షసరాజును హనుమచూచెను. భీమపరాక్రములగు రాక్షసు 


లచే సీడింపబడుచున్నను ఆశ్చర్యముతో రావణునే చూచుచుండెను. హనుమ 
ఆతని తేజస్సుచే మోహమునందిను. 


“అహో! రూవ మహో! ధైర్య మహో! సత్య మహో ద్యుతిః 
అహో రాక్షసరాజన్య నర్హలక్షణయుక్తతా. 
యు ద్యధర్శో న బలవాన్‌ న్యా దయం రాక క సేశ్యరః 
న్యా దయం నురలోకన్వ ss రక్తి తా.” 
(సుంద. 49.17, 18) 


“అహో! ఏమి రూపము? ఏమి ధైర్యము? ఏమి బలము? ఏమి 
లి న స | పుచ్చ 
కాంతి? ఈ రాక్షసరాజు సర్వలక్షణములతో . ఒప్పుచున్నాడు. ఈతనిలో అధర్మ, 


నుందరకొండ తత్త దీ వీక 633 





మేగాని ఎక్కువకాకుండెనా ఇంద్రునితో కలిపి మూడు లోకములకు పాలకుడై 
యుండెడివాడు” 


అని హనుమను మనసులో అనుకొనెను. 


“ఈతని (కూరములగుపనులచే లోకములన్నియు భయపడుచున్నవి. ఈత 
డుత్సహించెనా జగత్తునంతను ఒకే సముద్రముగ చేయగలడు” అని రాక్షసరాజు 
(పభావమును జూచి హనుమ పలువిధముల భావించుచుండెను. 


50 మహాబాహువగు రావణుడు ఎదురుగానున్న హనుమను చూచి 
గొప ప్స కోపముతో మనసులో నిట్లు శంకించుకొనుచుండెను. 


“పూర్వము నేను శైలాసమును కదల్చినపుడు నందీశ్వరుడు నన్ను శపిం 
చినాడు. 'ఆతడే ఈ వోనరరూప మున వచ్చి యుండునా? లేక ఈతడు 
బాణాసురుడై యుండునా?” 

ఇట్టాలోచించి రొషముతో (ప్రహస్తుడను ప్రధానమం 

“ఈ దుర్మార్గుని ప్రశ్నింపుడు. ఎవడు? ఎటునుండి వచ్చెను? ఏమి పని? 
మన వనమును పాడుచేయుటకు కారణమేమి? అడుగు పెట్టుటకు వీలుకాని 
నా పట్టణములో ప్రవేశించుట కేమి 'హతువు? యుద్ధముచేయుటకేమి 
ప్రయోజనము? ఈ దుర్మార్లుని అడిగి తెలిపికొనుడు” అవెమ: 

రావణుని మాటలను విని హనుమతో ప్రహస్తుడిట్టు పల్కెను. 

“ధైెర్యముగానుండుము. భయపడకుము, వీ వెవరవో చెప్పుము. నిన్ను 
ఇంద్రుడు పంపెనా? భయపడకుండ నిజము చెప్పుము. కుజేరువి యొక్క 
చారుడవా? యముని చారుడవా? వరుణుని చారుడవా? . 
విజయమును కోరి విష్ణువు విన్ను దూతగా పం పెనా? వీ తేజస్సు వానరులకు 
చెందినదికాదు. నీ రూపముమూత్రమే వానఠరూపము. నిజము చెప్పితివా . 
విడువబడుదువు. అన్ఫతము లంట క్త iat 
ప్రవేశించుటకు కారణమేమియో షష స ఖై 

తనో 4 సు WE న తే 2 






తనతో మాటాడుటకు స ప్రహస్తుడు తగడవి, వ్యావంసివ ను రావణు 


నుందరకొండ తత్త ఎేటీ పీక 634 


ననా న 





నికే చెప్పవలెనని రావణునితోనే మాటాడుటకు సిద్ధపడెను. 


“రక్షో గణేశ్వర! నే నింద్రుని దూతను కాను. యముని దూతను 
కాను. వరుణుని దూతనుకాను. కుబేరునితో గాని, యమునితోగాని నాక్తు 
స్నేహములేదు. విష్ణువు నన్ను పంపలేదు. 

మా జాతియే వానరజాతి. నేను వానరుడను. మీ దర్శనము దుర్లభనుని 
దర్శనముకొటై వనమును పొడుచేసితిని. 

యుద్ధమును చేయుటకు బలవంతులగు రాకసులు వచ్చిరి. దేహరక్ష 


ణమునకు వారి .నెదిరించి నేను యుద్ధమును చేసితిని దేవతలు గాని, 
రాక్షసులు గాని, అస్త్రములతోగాని, పాశములతోగాని నన్సు బంధింపలేరు. ఇది 
నాకు బ్రహ్మ ఇచ్చిన వరము. 

రాక్షస రాజును చూడవలెనను కోరికచే బ్రహ్మాస్తమునకు నేను లొంగి 
కట్టువడితిని. ఒకానొక రాజకార్యముచే నీవద్దకు వచ్చితిని. అమిత పరాక్రముడగు: 
రామచంద్రుని దూతను. నీకు మేలు కల్గించు కొన్ని మాటలను చెప్పెదను. 
వినుము” 


ట్ర్‌ శ్షే మహాబలుడగు రావణుని జూచి ఏమియు తొట్రుపాటు పడక, 
అర్ధవంతములగు వాక్యములతో వానరోత్తముడు దశాననుని గూర్చి ఇట్లు పల్కెను. 
“సుగ్రీవుని సందేశమును తీసికొని నీ పట్టణమునకు ' నేను వచ్చితిని. 

నీకు సోదరుడును మహాత్ముడునగు సుగ్రీవునియొక్క సందేశమును వినుము. 
ఇది ధర్మార్థసహితము. ఈ లోకమున పైలోకమున అభ్యుదయమునకు 
నాధనము చెప్పెదను వినుము. . 
రథనులు, ఏనుగులు, గుజ్జములు సమృద్ధిగాగల దశరథుడను రాజు 
కలడు. ఆతడు లోకమునకు తండ్రివలె బంధువు. ఇంద్రునితో సమాన 
మగు కాంతిగలవాడు. ఆతని జ్యేష్టపుతుడు రాముడు. ఆతడు తండ్రికి చాల ' 
ఇష్టమైనవాడు. 'అందరను నియమింపజాలినవాడు. తండ్రియొక్క ఆజ్ఞవలన 
పట్టణమును వీడి దండకారణ్యమున ప్రవేశించెను. 


ఆతనిని పోదరుడగు లక్ష శ్రణుడు, భార్యయగు సీత కూడ అనుసరించిరి. 
రాముడు ధర్మము తప్పని మార్గమున ప్రవర్తించువాడు. ఆతని భార్య సీత 
పతివ్రత .. మహాత్ముడగు విదేహరాజ జనకుని కుభూర్తె. ఆమె అడవిలో 
కన్సజకులడపోయెను. | .. 


'- లక్ష్మణునితో కలసి రాముడామెను వెతకికొనుచు “బుశ్యమూకమునకు 


సుందరకొండ తత్త _?దీపీక 635 
వచ్చి సుగ్రీవునితో కలిసెను. | 

సుగ్రీవుడు సీతమ్మను వెతికించెదనని రామునకు |ప్రతిజ్ఞచేసెను. రాము 
డుకూడ సుగ్రీవునకు వానరరాజ్యమునొసంగుటకు ప్రతిజ్ఞచేసెను. 

వాలిసుగ్రీవులు యుద్ధముచేయుచుండగా వాలిని రాముడు చంపి సుగీ 
వుని వానర రాజ్యమున ప్రతి ష్మేంచెను. | 

వాలిని నీ వింతకుముందెలుగుదువు కదా! అట్టి బలశాలియగు వాలిని 
రాముడు ఒక్క బాణముతో చంపెను. 

సత్య ప్రతిజ్ఞాడగు సుగ్రీవుడు సీతాన్వేషణమున శ్రద్దగలవాడై అన్ని దిక్కు 
లకు వానరులను పంపెను. కొన్ని ఎల కోట్ల వానరులు మీద, (క్రింద, 
ఆకాశములో అన్ని దిక్కుల సీతను వెతకుచున్నారు. అందులో కొందరు గరు 

ంతునితో సమానమగు వేగముగలవారు. కొందరు వాయువుతో సమమగు 

చేగముగలవారు. 'హరివీరులందరు మహావేగవంతులు. 


శేను హనుమంతుడను. వాయుదేవుని పుత్రుడను. సీతకొతై నూలు 
యోజనముల సముద్రమును దాటి వచ్చితిని. ఇచటకు వచ్చి ఆమెను చూడ 
వలెనని కోరికతో... పట్టణమంతయు తిరుగుచు నీ భవనములో సీతమ్మను 
చూచితిని. 


నీవు శాస్త్రములు చదివి ధర్మస్వరూపమును, అర్థస్వరూపమును బాగుగా 
తెలిసికొనినవాడవు. గొప్ప తపస్సు నార్దించినవాడవు. మహాప్రాజ్ఞడవు. పరుని 
భార్యను నిర్భంధించుట వీకు "తగదు. ' అనేక విధముల హానిని కల్గించు 
'ధర్మవిరుద్ధములగు కార్యములందు నీవంటి బుద్ధిమంతులు ప్రవర్తింపరు. - 

కొద్దిపాటి అపాయములైన తొలగించుకొనవచ్చును. కాని పరదారాపహ 
రణమనెడి కార్యము నిన్నే లేకుండచేయును.. ఇది మూలఘ్సలి., మొదలు 
చెరచునది. సుతా ఖై sh 
రాముని కోపము వనుసరించి "లక్ష్మణుడు వదరిన -బాణములక్లు ఎదు 


Eh 
ft 


నో 


ఈ 
సెల 






అల్‌ ఇ 
స్‌ , 


నుందరకాండ తత్త త్త దీవీక 636 





ఇతరుల కందరకు దుర్లభమగు సీతాదర్శనము నాకు లభించినది. చూచు 
టయే నావంతు. నా మాట “వినిన తరువాత రాముడే మిగిలిన పనిని చేయును. 


కోకపరాయణయగు సీతను నేను 'గౌంచితిని. ఆమె నీవశమున నున్నదని 
అనుకొనుచుంటిీవి. కొని ఆమె ఐదు తలల (త్రాచుపామని ఎయింగకున్నావు, 
జాగ్రత్త. ప్రాణములు తీయును. అసురులు గాని అమరులు గాని ఆమెను 
అనుభవింపలేరు. 


జొఠరాగ్నికి శక్తి యున్నది గదా యని విషముతో కూడిన అన్నము 
తినినచో ఎట్లు జీర్ణముకాదో అస్తే సీతను వశపరచుకొనుట నీకు శక్యముకాదు. 

ఎంతో కష్టపడి తపస్సు చేసి, ధర్మమునార్హించి, ఆ ధర్మమునకు ఫలముగా 
ఎవరిచేతను చావు లేకుండ వరమును పొందితివి. దానిని పాడుచేసికొనుట 
నీకు తగదు. 


తపస్సుచే ఎవరిచేతను చావు లేకుండ వరమును పొందితి నను కొను 
చున్నావేమొ. దానిలో కూడ నీవు భయపడవలసిన విషయమున్నది. 


నీకు దేవాసురులచే మరణము లేదు నిజమే! సుగ్రీవుడు దేవుడు కాడు. 
అసురుడు కౌద్దు.. రాక్షసుడు కొడు. దానవుడు కొడు. గంధర్వుడు కాడు, 
యక్సృడు కాడు. నాగజాతికి చెందినవాడు కాడు. నీవు కోరుకొనినవారిలో 
సుగ్రీవుడు ఎందులోను చేరడు. 

నీవు తిర్యక్కులను మనుష్యులను వదలితివి కదా! అందుచే సుగ్రీవుడు 
నిన్ను చంపకుండ ఏది రక్షించగలదు? పూర్వము, సంపాదించిన ధర్మమున్నది 
గదా ఆ ధర్మముయొక్క ఫలము చావు లేకుండుట. పరదారాపహరణ నునెడి 
అధర్మము నాచరించితివి. 

ఒ కేవ్యక్తి రెంటిని ఏకకాలమునం దనుభవింపవచ్చును గదా! పుణ్యవశ 
- ముచే రాజ్యముకల్లి, పాపవశముచే రోగము కల్గిన రెండిటిని ఒక వ్యక్తి ఏక -. 
కాలమున అనుభవింఛుటలేదా? అప్టే నేనును ధర్మఫలమును, అధర్మ వల 
మును ఏక కాలమున అనుభవింతును- అను కొందువేమొ. 

"ఇచట ధర్మఫలము అధర్మఫలము ఏక కొలమునం దనుభవింపబడవు. 

నీవు చేసిన ధర్మమునకు ఫలము చావులేకుండుట. నీవిపుడు చేసిన అధర్మము. 
నకు. ఫలము చంపబడుట, ఈ. రెండును ఏక కాలమునం దనుభవింపదగినవి 
“కావు. పరస్పర విరుద్ధములు. . 


ధర్మము ధర్మఫలమునే ఇనుము. 


నుందరకొండ తత్త ౮దీవీక 637 





ధర్మము ఫలమిచ్చు చున్నంతకాలము ఆధర్మ ఫల మంటదు. 

కాని అధర్మమును ధర్మములేకుండ చేయదు. 

ధర్మఫలమైన తరువాత అధర్మఫలమును గూడ ఆనుభవింపవల సివచ్చును. 
ధర్మము ఆధర్మమును ఫలము నీయకుండ ఆపగలదు కాని, అధర్మము 
ధర్మమును ఫలము నీయకుండ నాశముచేయలేదు. 

అందుచే ధర్మఫలము నీచే అనుభవింపబడుచున్నది. కాని, ఆధర్మ ఫల 
మునుగూడ అనుభవించియే తీరవలెను. 

కొద్దిరోజులలోనే ఈ అధర్మఫలమునుకూడ అనుభవింతువు. అధర్మ 
మును తొలగించుకొనుటకు ప్రాయశ్చిత్తరూపమగు ధర్మము నాచరించినచో 
ఆ అధర్మము ఫలమునీయకుండ అగును. 

నీవిపుడు చేసిన పరదారహరణ రూపమగు అధర్మ మునకు (ప్రాయళ్ళి 
త్రము, ఆమెను మరల . రామున కర్పించుటయే! ఆది చేసితివాా ఈ 
అధర్మముయొక్క ఫలమగు మరణము నీకు తప్పును. 

సరే! ధర్మాధర్మ చర్చను అటుంచుము. వాస్తవమగు విషయము 
నాలోచించినను నీవు సీతమ్మ నపహరించుట మేలుకాదు. ' 

రాముడు ఏకాకియై జనస్థానమున పదునాలుగువేల మంది రాక్షసులను, 
ఖరదూషణ (త్రిశిరులను వంపెన్‌. 

నిన్నాకనాడు చంకనిరికించుకొని ల తిప్పి తెచ్చి వద 
లిన బలశాలియగు వాలిని రాముడొక్క బాణముతో చంపెను. 

కొన్నికోట్ల కోతులకు రాజు బలశాలియునగు మన రాముడు 
మైత్రిని చేసికొనెను. 

వీనిని జూచి వీ శేది మేలో నీవే తెలిసికొనుము. 


మూ వానరులుగాని, నో అవరములే Pts 






నుందరకొండ తత్త బీ వీక 638 





చెప్పవలెనా? 

“సీత నావశమునందున్నది” అని నీవెవతెను అంతర దవా! ఆమె 
సీత కాదు; సర్వలంకావినాశినియగు కాళరాత్రియని ఎరుంగుము. సీతారూప 
ముననున్న కాలపాశమును కోరి మెడను చుట్టుకొనుచున్నావు. 

చేయదగినపని ఏమో ఆలోచించుకొనుము. సీతమ్మయొక్క తేజస్సుచే, 
రామునియొక్క కోపముచే నీపట్టణమంతయు మిద్దెలతో వీథులతో తగులపడి 
పోవుచున్నదని గుర్తించుము. 

నీవునాశనమగుటయేకాక; నీమంత్రులను, మిత్రులను, సోదరులను, 
కుమారులను, జ్ఞాతులను, ఆప్నులను, భోగములను, భార్యలను, లంకసుకూడ 
నాశనము చేయకుము. 


నామాట సత్యము. ఓ రాక్షసరాజా! వినుము. 

నేను రామదాసుడను. అందుచే రామునిశక్తిని ఎజుంగుదును. 

దూతను. అందుచే నీకు హితము నుపదేశించు అధికారమున్నది. 

నానరుడను. నాకు మనుష్యులు రాక్షసులు కూడ సమానమే! 

నేను మధ్యస్థుడను. కావున నామాట వినుము, 

భూర్భువరాదిలోకములనన్నింటిని, పృథివ్యస్తే జోవాయురాకాశములనెడి 
పంచభూతములతో, జంగమాజంగమ రూపముగ నున్న వాని నన్నింటిని ఒక్క 
మారు సంహరించి మరల ఒక్కసారి సృజింపగల సమర్జుడు రాముడు.” 

తత్త్వదీపిక :- 

“ఆతడే పరమాత్మ” యని హనుమ సూచించెను; జగత్సృష్టి స్థితిప్రళ 
యములను' చేయువాడతడే! ఆతడు మహా యశస్సుకలవాడు. 

(శుతులలో----- 

“న తన్వే శే కశ్చన తన్వ నామ మహద్యశః” 

ఆని పరమాత్మకు “మహద్యశః'' అని సేరుగలదు. ఆతడు రాముడు. 


చేవ 'అసుర నరేంద్రులలో గాని, యక్షరరక్షోగణములలో గాని, విద్యా 
ధరులలో గానీ, గంధర్వులలోగాని, ఉరగులలో గాని, సిద్దులలో గాని, కిన్నరు 
లలోగాని, పక్షులలోగాని అన్నిభూతములలో అంతట అన్నికాలములలో విష్ణు 
తుల్యపరాక్రముడగు రాముని ఎదిరించి యుద్ధము చేయగలవాడు లేడు. 


దీని నాలోచించి చూచుకొనుము. సర్వలో కేశ్వరుడగు రామచంద్రునకు 


నుందరకొండ తత్త దీనీక 639 


అపీయము నొనర్చి నీవు (బతికియుండుట దుర్లభము. . 

దేవతలుగాని, దైత్యులుగాని, గంధర్వ విద్యాధర నాగయక్ష్టులుగాని, లోక 
తయనాయకుడగు రామునకు యుద్దములో ఎదుట నిలువజాలరు. ఈ 
సామాన్యదేవతలే కాదు; 'ఆ దేవతలకు (ప్రభువులగు ఇంద్ర రుద్ర బ్రహ్మలు 
కూడ రామునిచే చంపబడెడివానిని రక్తింషలేరు” అని ఆవేశముతో హనుమ 
ఇట్లు చెప్పుచున్నాడు. 

కబహ్మో స్వయంభూ శ్రతురాననో వా 

రుదస్తే ణే (త్తి పురాన్త కోవొ 

ఇందో మహేంద స్ఫురనాయకోవా 

(త్రాతుం నశక్తాయుధిరామవధ్యమ్‌.” _ (సుంద.5145) 

తత్త నదీ పీక = 

ఇందు ఒక్కొక్కరికి మూడేసి పర్యాయపదములు వొడెను. అది యావే 
శములో అధి'క్షేపించుచు వారిగొప్పతనములను ఎత్తి పెట్టి రాముని ఆధిక్యమును 
విరూపించుటను తెలుపును. 

ఇంద్రుడనగా పరమైశ్వర్యముగలవాడు. వైలోక్యాధిపతియైనను శత్రువు 
నెదిరించు పామర్థ్యములేనివాడు కాడు మహేంద్రుడు. వృత్రాసురుని చంపి 
నాడుగదా! వృత్రాసురుని చంపుటచేత ఆతనికి మహేంద్రుడని పేరువచ్చెనని 
తి చెప్పుచున్నది. 

మహేంద్రుడుగదా యని రాముని ఎదిరింపగలడనుకొందుచేమొ! ఆతని 
కికూడ శక్తిజోలదు. ఆతడు దేవతలకు నాయకుడుగదా, దేవతలు 'సహాయముగా 
నున్నచో. రక్టింషగల డనుకొందువేమొ! సురనాయకుడుకూడ సమర్భుడుకాడు. 

సంహారకుడగు రుద్రుడు సమర్హుడనుకొందువేమొ! రాముని ఎదుట 
ఆతనవిశక్తి పనికిరాదు. కంటచిచ్చుగల త్రివేత్రుడైనను ఎదిరింపజాలడు. గొప్పబ 
అముగల |త్రిపురములను  పంహరించినవాడనుకొందువేమొ! త్రిపురాంతకుడు 
కూడ రామునిఎదుట నిలువలేదు. 

ఆ రుద్రునికంటు పై వాడగు బ్రహ్మయున్నాడని ఆశపడుదునేమొ! 
అతడును కర్మవశ్యుడే! ఆతడు నీకెట్లు సాయపడగలడు? తనంత తాను 
పుట్టినవాడు గనుక ధైర్యపడుదువేమొ! స్వయంభువైనను ప్రయోజనములేదు. 
ఒక్కసారి నాలుగు వేదముల నుచ్చరింపగల నాలుగు మోములు కలవాడు 


నుందరకొండ తత్త. $దీవీక 640 





ణ్‌ 


విడిబిడిగాకాదు; కలిసివచ్చినను రాముని ఎదిరింపలేరు. అందుచే రాము 
నిచే చంపబడునపుడు నిన్ను రక్షించువా డుండడు. చూచుకొనుము- అని 
ఉసదేశించెను, 

ఈవిధముగ చాలచక్కగ, ధైర్యముగ పల్కిన హనుమ యొక్క అ(పియ 
ములగు మాటలను విని కోపముతో తిరుగుడు పడుచున్న కన్నులుగలవాడై 
“వీనిని చంపుడ” ని రావణు డాజ్ఞాపించెను. 


ల్రల్తై క్రోధ పరవశుడైన రావణుడు మహాత్ముడగు హనుమను 
చంపుమని ఆజ్ఞాపింపగనే దూతగా వచ్చితినని చెప్పిన హనుమను చంపుట 
న్యాయము కాదని విభీషణుడు అంగీకరింపలేదు. 


“రాక్షసరాజు కోపముతో నున్నాడు. దూతను చంపవల సినదిగా ఆజ్ఞాపీం 
చియున్నాడు. ఏమి చేయదగున” ని విభీషణు డాలోచించి (పీతివచనములతో 
అన్నను పూజించి ఆతని కత్యంతము హితమగు వాక్యములను ఇట్లు చెప్పదొ 
డంగిను. : 

'“రాక్షసేంద! క్షమించుము. రోషమును వీడుము. ప్రసన్నుడవగుము. 
నామాటను వినుము. చేయదగినది, చేయరానిది ఎజీంగిన ప్రభువులు దూతను 
- చంపరు. దూతగావచ్చిన ఈకోతిని చంపుట రాజధర్మమునకు విరుద్ధము. 
లోకపుతీరులో నింద్యము. నీవంటినీరుడు చేయుటకు తగనిది. ధర్మముల నెణీం 
'గినవాడవు. పెద్దలు చేసిన ఆచరణము నెజింగినవాడవు. స్వీకరింపదగినది, 
విడువదగినది ఎజీంగినవాడవు ఆగునీవే పరమార్హవేత్తవు. నీవంటి విద్వాంసులు 
కూడ కోపమునకు లొంగిపోయినచో శాస్త్రములలో పరిశ్రమ చేయుట శ్రమయే 
అనిపీంచుచున్నది. అందుచే అనుగ్రహించి యుక్తాయుక్తముల నాలోచించి 
చూతకు తగిన దండమును విధింపుము.” 

రావణాసురుడు విభీషణుని మాటలను విని రోషావేశముతో నిట్లు 
బదులు పల్కెను. 

“న పాసానాం వధే పొవం విద్యతే. శతునూదన 

| (సుంద.52-11) 

_ “పాపాత్ములను చంపుటలో పాపము లేదు. అందుచే ఈ వానరుని 
చంపెదను” అనెను. 


ఈ మాట వినగనే విభీషణుడు, “ఆ వాక్యము అధర్మమూలము. బహు 
దోషయుక్తము. అనార్యజుష్టము” అని తలంచి పరమార్థమును ప్రతిపాదించు 


నుందరకొండ తత్త దీ వీక 641 





వాక్యమును ఇట్లు పల్కెను. 

“లంకేశ్వరా! రాక్షసరాజా! ప్రసన్నుడ వగుము. ధర్మార్థములతో . కూడిన 
నామాటను వినుము. అన్ని దేశములలో, అన్ని జాతులలో దూతలను చంప 
కూడదని సత్సురుషు లందరు చెప్పుచుందురు. ఈతడు కేవలము దూతయే 
కాదు. అక్షకుమారుడు మున్నగువారిని చంపుటచే శత్రువుకూడ - అని నీ 
వనవచ్చును. సందేహములేదు. నిశ్చయ మే! ఈతడు చాల బలమైననాడు. 
మునకు చెప్పలేనంత యపకారము చేసినాడు. కాని దూతలను చంపుట పెద్దల 
ఆచారముకాదు. దూతకు అనేక రకములగు శిక్షలు విధింప దగినవని "పెద్దలు 
చెప్పినారు. ఏదో ఒక అవయవము లేకుండ చేయవచ్చును. కొరడాలతో 
కొట్టించవచ్చును. జుత్తు గొరిగించవచ్చును. కొన్ని గుర్తులను శరీరముపై 
కాల్చి వేయవచ్చును. ఈ విధముగ ఏవో శిక్షలను విధింపుమని పెద్దలు చెప్పు 
చున్నారు గాని దూతవధ మాత్రము ఎచ్చటను చెప్పబడలేదు. ధర్మార్థముల 
నెజీంగినవాడవు. మంచిచెడ్డలను బాగుగా తెలిసికొనినవాడవు. నీవంటీచొడు 
కోపమునకు వశమగుట “తగదు. నీవంటి పట్టుదల గలవారలు కోపమును 
నిగ హించుకొనవలెను. 

దేవతలలో గాని, : అసురులలోగాని, ధర్మశాస్త్రమునందుగాని, లోకాచా 
రమునందుగాని, శాస్త్రములను (గహించుటలో దానిని ధరించుటలోగాని నీకు 
సమానులైన వారెవ్వరును లేరు. వీనిని చంపుట ధర్మ విరోధ మనియే కాదు. 
మనకు ప్రయోజనము కూడ లేదు. ఈ. కోతిని చంపిన మనకు వచ్చెడి 
లాభమేమి? వీనిని పంపిన వారు ఎవరో వారిని చంపవలెను. మంచివాడే 
కానిమ్ము. చెడ్డవాడే కానిమ్ము. ఈత డితరులచే పంపబడినవాడు కదా! 


షబునన్‌ వర్వార్థం వరవాన్‌ న దూతో వధ మతి” 
“(సుంద.52-19) 
ఇతరులకొజకు ఇతరులు చెప్పిన మాటలను చెప్పెడీ దూతను చంపుట 
తగదు. అంతేకాదు. ఈతనిని చంపినచో వేరొకడెవడును నూజుయోజనముల 
సముద్రమును దాటి ఆకాశములో ఎగిరి రాలేడు, అందుచే ఈతనిని చంపు 
టకు (ప్రయత్నము చేయకుము. ఈతడు చనిపోయినచో ఆ రాజకుమారుడు 
వేరొక దూతను ఎవనిని పంపలేదు. యుద్ధమున కుత్సాహపడుచున్నవారు._ వీని, 
మాటలను విని. మన'పైకి యుద్ధమునకు" రౌగలరు.. పరాక్రమము, ఉత్సాహమ్లు 


పౌరుషముగళ దేవదానవులకు 'ః కూడ దుర్దయుడవగు. నీవు ౨ బోవుచున్న యుద్ద. 
మునకు అవకాశమును" కల్పించుకొనవలిమగాని. పాడునేయరాదు. హితులు, 





నుందరకొండ తత్త; వీక్ర 642 


శూరులు, ఉత్తమకులసంజాతులు, పౌరుషవంతులు, శస్త్రధరులు నగు యోధులు 
కోట్టకొలఓ నీవద్ద నున్నారు. వారిలో ఏ కొద్దిమందినో నీ వాజ్ఞాపించి 
పంపించినచో ఆ మూఢులగు రాజపుత్రులను బంధించి నీ (ప్రభావమును 
తెలియుజేయుదురు” అనెను. 

తమ్ముడగు విభీషణుని ఉత్తమమగు వాక్యమును ఆ రాక్షసరాజు విని 
యుక్షమే అని దానిని అంగీకరించెను. 


58 రావణుడు దేశకాలోచితముగ పల్కిన విభీషణుని మాటలను 
విని ఇట్లు పల్కెను. 

'శనీవు చెప్పినది బాగున్నది, దూతను చంపుట నింద్యమే! వీనికి వేరొక 
శిక్ష విధింతును. కోతులకు తోక చాల ఇష్టమైనది. దానిని కాల్చివేయుడు. 
కాలిన తోకతో ఇతడు వెనుకకు వెళ్లుగాక! తోక లేని వీనిని మిత్రులు, జ్ఞాతులు, 
బంధువులు, సుహృత్తులు చూచెదరు గాక! ఈతని తోక కాల్సి కాలుచున్న 
తోకతో ఊరంతయు త్రిప్పు” డని ఆజ్ఞాపించెను. 

రావణుని మాటలను వినగనే రాక్షసులు పాత నూలు బట్టలను హనుమ 
తోకకు చుట్టిరి. బట్టలను చుట్టుచున్నకొలది హనుమ తోకను పెంచుచుండెను. 
ఆ గుడ్డల నన్నిటిని నూనెతో తడిపి నిప్పంటించిరి. తోకకు నిప్పంటించగనే 
ఆ తోకతో (ప్రక్కనున్న రాక్షసులను పడగొ ట్టైను. 

హనుమంతుని తోకకు నిప్పంటించిరని తెలిసి పట్టణములోని స్త్రీలు, 
బాలురు, వృద్దులు సంతోషముతో పరుగెత్తుకొని వచ్చిరి. రాక్షసులందరు 
కలిసి హనుమను గట్టిగా కట్టి పట్టుకొనిరి. 

హనుమ అపుడిట్లాలోచించెను. 


“బంధించినను నన్ను వీరేమియు చేయలేరు. త్రాళ్ళను తెంపుకొని 
సై కెగిరి వీరిని చంపగలను. కాని వీరు వారి ప్రభువుయొక్క హితమునక్రై, 
ప్రభువుయొక్క ఆజ్ఞచే' నన్నిట్లు బంధించుచున్నారు. అంతమాత్రముచే నా 
కేమియు హాని లేదు. ఈ రాక్షసు లందరను నేను చంపగలను. కాని రాముని 
(పీతికొజకు వీరు చేయు ఈ అవమానముమును నేను సహించెదను. 


లంక అంతయు రాత్రివేళ తిరిగినను దుర్గములను బాగుగ చూడలేదు. 
వీరిప్పుడు త్రిప్పినచో మరొకసారి లంక చూచుటయగును. లంకను చూచుట 
ఆవశ్యకము. ఈ రాక్షసులు నన్ను కట్టినను, నా తోకకు నిప్పంటించినను, నా 
మనసున కేమియు శ్రమ కల్గుట లేదు” అని యనుకొనెను. 


సుందరకాండ తత్త దీపిక 643 





హనుమ తన స్వరూపము బైటపడకుండ మరుగు పరచుకొనియుండెను. 


అట్టి హనుమను రాక్షసులు సామాన్యమగు కోతినిగా భావించి పట్టు 
కొనిరి. శంఖభేరీధ్యనులతో పెద్ద ధ్వనులు చేయుచు రాక్షసులు హనుమను 
పట్టణము చుట్టును త్రిప్పుచుండీరి. రాక్షసులు వెంట వచ్చుచుండగా హనుమ 
పట్టణ మంతయు సుఖముగా తిరుగుచుండెను. 


విమానములను, భూమి భాగములను, మహావీధులను, అవాంతర వీధు 
లను, నాలుగు మార్గముల కూడలులను, చిన్న ఇళ్ళను, పెద్ద ఇళ్ళను జూచుచు 
ముందునకు సాగుచుండెను. 


చతుష్పథములయందు, చతుస్తంభ మంటపముల యందు రాక్షసులు 
హనుమను నిలబెట్టి “చారీకు” డని (చారుడు) చాటు చుండిరి. చారుదుగా 
వచ్చి పరాభవము “నొందినాడ్డని వారు హాస్యము చేయుచుండిరి. 


(స్త్రీలు, బాలురు, వృద్దులు, మండుచున్న తోకతో వెళ్ళుచున్న కోతిని 
చూచుటకు ఇండ్లనుండి బయల్వెడలి వచ్చుచుండిరి. ఈ విధముగ లాంగూలము 
దహింపబడుచుండుట చూచి అ(పియమైన ఆ వృత్తాంతమును రాక్టసస్త్రీలు 
సీతమ్మకు చెప్పిరి. 

సీతా! ఇంతకుముందు నీతో మాటాడిన ఎజ్జమూతి కోతిని తోకకు 
నిప్పంటించి ఊరు చుట్టు (త్రిప్పుచున్నారు.” 

ఆ మాటను విని తన ఆత్మనే అ అపహరించినట్లుగా సీతమ్మ బాధపడెను. 


శోకసంతప్తయై హనుమకు మంగళము కలుగవలెనని శుచియై అగ్నిహో 
(తుని ఈ విధముగ ఉపాసించెను. 


“యద్భ్యస్త వతిశుశూషా యద్వస్త్రే చరితం తపః 

యది చా స్తే ్యకపల్సీత్తం శీతో భవ హనూమతఃణ 

యది కించి దనుక్రోళ న్తన్య'-మయ్యస్తీ ధీమతః 

యది వా భాగ్య శేషో మే శీతో భవ హనూమతః” 
“యది మాం వృత్తసంపన్నాం తత్పమాగమలాలనొం 

న విజానాతి ధర్మాత్మా శీతో భవ హనూమతా 

యది మాం తారయే దార్వ స్ఫుగ్రీవ నృత్యసంగరః 

అస్మా ద్దుః *ఖాంబుసంరోధాత్‌ శీతో భవ హనూమతా? 
(సుంద.53-28, 29, 360, 31) 


నుందరకాండ తత్త దీ పీక 644 


“నేనే పతిశుశూష చేసినదాన వైనచో, నే నాచరించిన తపమే యున్నచో, 
నేను పతివ్రతనే అయినచో, ఓ హుతాశన! హనుమకు చల్లబడుము. 


నాయందు రామచంద్రునకు దయ ఏమాత్రమైన ఉన్నచో, నా కేమైనను 
భాగ్యశేష మున్నచో ఓ హూతాశన! హనుమకు చల్లబడుము. 

హనుమ నా పొత్రివత్యమును గుర్తించినవాడైనచో, నేను రామునితో 
కలియవలెనని  ఆరాటపడుచున్నానని ఎజీగినచో ఓ హుతాశన! హనుమకు 
చల్లబడును. 

సత్య ప్రతిజ్ఞుడు, పూజ్యుడు అగు సుగ్రీవుడు నన్నీ దుఃఖ సముద్రము 
నుండి తరింపచేయువాడే అయినచో హూతాశన! హనుమకు చల్లబడుము.” 

అపుడు తీవ్రమగు జ్వాలలతో అధికముగ ప్రజ్వలించుచున్న హనుమ తోక 
నున్న ఆగ్ని సీతమ్మకు శుభమును సూచించుచున్నట్లుగా ప్రదక్తి ఇజ్వాలలతో 
తిరుగుచుండెను. 

హనుమ తోక కంటియున్న అగ్నిజ్యాలలతో వెచ్చనైన వాయువు సీత 
మ్మకు స్వస్థతను కల్లించునదై మంచుగాలివలె చల్లగా 'వీచెను. 

తత్త ్యదీపిక :- 

ఇచ్చట హనుమయొక్క లాంగూలమును దహింపగా హనుమ శక్తిక 
ల్షియు ఆ వేడిని సహించుటకే నిశ్చయించుకొని ఊరకుండెను. 

i కాని సీతమ్మ మాత్రము ఓర్వలేక తన ప్రాణములే పోయినట్లు బాధపడి 

ఆగ్నిహోత్రుని ప్రార్థించెను. 

తన Meas రామ హృదయమును, హనుమ దభిప్రాయమును, 
సుగ్రీవాభిప్రాయమును స్పష్టము చేయునట్లు ప్రతిజ్ఞలు చేసి అగ్నిహోత్రుని 
చల్లబరచెను. అగ్నిహోత్రము చల్లబడుట, చల్లని గాలి వీచుట, హనుమకు 
శుభము. 

హనుమకు స్వస్థత అని వర్ణింపవలెను. కాని హనుమ తోక చల్లబడుట 
పీతమ్మకు శుభము. చల్లని గాలి వీచుట స కు స్వస్థత. హనుమకు అగ్ని 
చల్లబడె నన్నచో “సీతమ్మ పతివ్రత, రామునకు సీతమ్మ పై దయ గలదు, సీత 
మ్మకు భాగ్యమింకను మిగిలియున్నది, హనుమ ఆమెను పతివ్రతగా గుర్తించెను. 
సుగ్రీవుడు సీతను తప్పక దాటించును” -- అను విషయములు సత్యములని 
బుజువాయెను. అందుచే ఇదంతయు సీతమ్మ కే శుభము. 


మందరకొండ తత్తదీవీక 645 





శిష్యాచార్యులలో శిష్యుడు, ఆచార్యుడు ఒకరితో నొకరు ఎట్టి సంబం 
ధము కల్షిఉండవలెనో ఈ సన్నివేశము విశదపరచుచున్నది. 

శిష్యుని ఆత్మరక్షణమున ఆచార్యుడు బాధ్యత వహింపవలెను. శిష్యుడు 
దానికై దిగులుచెంది “నే నెట్లు తరింతునా” యని విచారించుచుండరాదు. 

భగవదనుగహాముచే జ్ఞానానుషానములు గల ఆచార్యుడు లభించిన 
పిమ్మట నాకేమి లోటు? ఆతడే తరింపచేయును. భగవానుడు తప్పక 
అనుగ్రహించును. ఇట్టి ఆచార్యుడు లభించిన నాకు భగవత్తొొప్తి తథ్యము 
అను ధైర్యముతో నుండవలెను. 

భగవత్‌ ప్రాప్తికై ఆర్తితో అధ్యవసాయముతో నుండుట తప్ప వేరొక 
ప్రయశ్నము చేయరాదు. 

అప్లేపీ సీతమ్మ రావణుని చంపుటకు తనశక్తిని వినియోగింపలేదు. రాముని 
పొందుటకు హనుమ భుజమునెక్కి పోవుట కంగీకరింపలేదు. హనుమ 
మాటను విని రాముడే వచ్చి రక్షీంచునని ధైర్యముతో నుండెను. 

ఆమె పాతివ్రత్య మహిమగలది. పాత్మివత్య మహిమచే రావణుని దహిం 
పగలదు. కొని ఊరకుండెను. 


ఇపుడు హనుమను రకి క్రించుటకు ఆ పాతివత్యమ హిమ నుపయోగించెను. 


శిష్యుడు గురువుయొక్క శరీరమును పదిలముగా నుండునట్లు చూచు 
కొనుచుండవలెను. ఆ శరీరములో నున్నంతకాలము ఆచార్యుడు తనను 
రక్షించుచుండును. అందుచే ఆ శరీరము రక్షణకు తన శక్తిని వినియో 
గించి యత్నింపవలెను. అందుచే సీతమ్మ హనుమదదక్షణమునకు అగ్నిహోత్రుని 
ఉపాసించెను. 
భగవదనుగ్రహముపొంది భగవదాజ్ఞచే జీవనమును సాగించుచున్న ఆచా 
ర్యుడు శరీరమునే ప్రధానముగా భావింపరాదు. భగవానుని ప్రీతికై కేశములను 
హించుటకైనను తాను సిద్ధపడియుండవలెను. వానికి ఆవసరమైనచో వాడే 
రక్షించుకొనును, తనకాబాధ్యత లేదని యుండవలెను. 


అట్లే హనుమ తన శరీర రక్షణబాధ్యతను తాను పెట్టుకొనక ఆగ్ని 
ప్రజ్వలించుచున్నను హాయిగా నుండెను. 
ఇట్టు గురువు, శిష్యుడు తమ తమ రక్షణ విషయములలో ఎట్లు ప్రవ 
ంపవలెనో సీతమ్మ, హనుమ తమ ప్రవర్తవలచే నిరూపించిరి. 


నుందరకాండ తత్త ఎదీ వీక 646 








హనుమకు తాపమును తగ్గించిన ఈ శ్లోకములు ప్రధానమైనవి. 


హనుమ లాంగూలము దహింపబడుచున్నను బాధకలుగక పోవుటను 
చూచి ఆశ్చర్యముతో ఇట్లాలో చింపసా గెను. 


“అగ్నిహోత్రము బాగుగ ప్రజలించుచున్నది. కాని నన్ను కాల్చుటలేదు. 
పెద్దపెద్ద మంటలు. వచ్చుచున్నవి. కాని నాకు బాధకల్గుటలేదు. తోకచివర 
చల్లని శందనము పెట్టినట్లున్నది. దీనికి కారణము తెలిసినది. 


ఆనాడు సముద్రములో రాముని ప్రభావమువలన నన్ను సత్కరించుటకు ' 
కొండ పైకి తేలినది. సముద్రుడు, మైనాకుడు రాముని విషయమున అంత 
తొట్రుపాటుతో సాయపడుటకు సిద్దపడినారు. అగ్నిహోత్రుడు మాత్రము 
రాముని విషయమున సాయపడడా? “ సీతమ్మకు నాపై గల జాలి, రాముని 
తేజస్సు, మాతండ్రికి అగ్నితో గల "'స్నేహము-- ఈ కారణములచే అగ్ని నన్ను 
ద హింపలేదు.” 


ఇట్లు క్షణకాల మాలోచించి ఒక్కసారి గర్హించి పై కెగిరెను. 
పర్వత శిఖరమువలె ఉన్నతమైన పురద్వారమును చేరెను. 


పర్వతమువలెనున్న హనుమ క్షణములో మరల చిన్నవాడై తనకట్లను 
జార్సుక్‌”నెను. 


కట్లు విడిపోవగనే మరల సర్వతమువలె పెరిగి ఆ తోరణము పైనున్న 
పరిఘను లాగి రక్షకులను దానితో కొట్టి చంపెను. తీవ్రపరాక్రముడై వారిని 
చంపి తోకచివర వెలుగుచున్న ఆగ్నిహోత్రముగలవాడై తేజఃపుంజముతో కూడిన 
సూర్యునివలె ప్రకాశించుచుండెను. 


రి4. అపుడు హనుమ లంకసంతను చూచుచు ఉత్సాహము వృద్ధి 
నందుచుండగా మిగిలిన పనిని గూర్చి ఇట్లాలోచించెను. 


“ఈ రాక్షసులకు ఇంకను సంతాపము గల్లుటకు ఏమిచేయనల సి 
యున్నది? వనమును పొడుచేసితిని. బలముగల రాక్షసులను కొందజను 
చంపితిని. సైన్యములో కొంతభాగమును నాశనము చేసితిని. 


ఇక మిగిలిన పని దుర్గములను పొడుచేయుట. దుర్గములను పాడుచేసి 
నచో నా పరిశ్రమ కొంతవరకు సఫలమగును. ఇపుడు నేను స్వల్ప(ప్రయత్నము 
చేసినచో ఈ మిగిలిన కార్యము 'సుఖముగ ఫలించును. నా తోక కంటించిన 
అగ్నిహోత్రునకు ఈ భవనములతో సంతర్పణముచేయుట న్యాయము.” 


నుందరకొండ తత్త ఎ్రబీ నీకో 647 





అని యనుకొని మండుచున్న తోకతో మెరపుతో గూడిన మేఘమువలె 
లంక యందలి భవనా[గ్రముల యందు సంచరించుచుండెను. 

ఇంటిపై నుండి ఇంటిపైకి దాటుచు ఉద్యానములను, ప్రాసాదములను 
చూచుచు తిరుగుచుండెను. ణ 

మహా వేగముగలవాడై ప్రహస్తుని భవనముపై దూకి అచ్చట అగ్నిని 
నిక్లేపించెను. అచ్చటనుండి మహాపార్వ్యుని భవనమునకు దూకెను. అచట 
నుండి వృజదంష్ట్రుని యొక్క భవనమును, శుకుని, సారణుని భవనములను, 
ఇంద్రజిత్తు భవనమును కాల్చెను. 

తరువాత చాలమంది భవనములను కాల్చుచు విభీషణుని భవనమును 
మూత్రము విడచి క్రమముగ దాటుచు, కాల్చుచు పోవుచుండెను. 

అందరి భవనములు దాటిన తరువాత రావణుని భవనమును చేరెను. 
నానారత్న విభూషతము, మేరు మందర సంకాశమునగు ఆ రావణ భవనము 
నందగ్నిని ఉంచెను. ఉంచి, (ప్రళయకాల మేఘమువలె. గర్హించెను. గాలివలన 
ఆ అగ్ని తీవ్రముగ ప్రజ్యలించు చుండెను. 

కాంచనమయములు, మణిమయములునగు భవనములు కూలుచుండెను. 

పుణ్యముతీరిన తరువాత ఆకాశమునుండి సిద్దులు క్రిందపడినట్లు విమా 
నములు విరిగి నేలపడుచుండెను. పరుగెత్తుచున్న రాక్షసుల అలజడి అంతట 
వ్యాపించెను. 

ఎవరి ఇండ్లను వారు కాపాడుకొనుటకు ఉత్సాహములు పోయి వీథు 
లలో పరుగులెత్తుచుండిరి. | 

అగ్నిహోత్రుడే వానరరూపమున వచ్చినాడని వారనుకొనుచుండిరి, 

పాలు త్రాగుచున్న చంటిబిడ్డల నెత్తుకొని ఏడ్చుచు, జుట్టు వీడి స్రీలు 
మేడలనుండి క్రీడ పడుచుండిరి. 

వజములు, వైడూర్యములు, పగడములు, ముత్యములు, వెండి మున్న 
గునవన్నియు కరిగి కాలువలై పారుచుండెను. 

అగ్నిహోత్రుడు కాష్టములు, తృణములు ఇంధనముగా ఎన్ని లభించినను 
దహించుచునే యుండెను. హనుమ ఎన్ని ఇండ్లకు నిప్పుపెట్టినను తృ ప్తిలేక 
ఇంకను పెట్టుచునే యుండెను. 

చనిపోయి నేలపడిన రాక్షసులతో భూమికి తృప్తిలేకుండెన్ను 


. సుందరకాండ తత్తదీనీక 648 


పట్టణము దహింపబడుచుండగా = పై కెగసిన అగ్నిజ్వాలలు ఒకచోట 
మోదుగు పూవులవలె, ఒకచోట బూరుగు పూవులవలె, ఒకచోట కుంకుమవలె 
ప్రకాశించుచుండెను. 


వేగము గల హనుమ లంకాపురమునంతను ఆనాడు రుద్రుడు త్రిపుర 
ములను భస్మముచేసినట్ట్లు భస్మము చేసెను. 

ప్రళభయకాలాన్నిహోత్రతుల్యమై ఆ అగ్ని ఆకాశము నంటుచు రాక్షసుల 
శరీరములోని కొవ్వుపదార్థముచే జ్వాలలు కలదై వృద్దినందుచుండెను. 


కోటి సూర్యులతో సమానమైన కాంతులు గలదై ఆ అగ్ని పిడుగుల 
వంటిీ చప్పుళ్ళతో లంక నంతను వ్యాపించి, బ్రహ్మాండమునంతను బద్దలు 
చేయుచున్నదా అనునట్లు ప్రకాశించెను. 

“ఇంద్రుడో, మహేంద్రుడో, యముడో, అనిలుడో, రుద్రుడో, అర్కుడో, 
ధనదుడో అయియుండును గాని ఈతడు వానరుడుకాడు. మృత్యువే ఈ. 
రూపమున వచ్చియుండును. సర్వ పీతామహుడగు బ్రహ్మ సర్వజగత్స ఎష్షిీీర్త 
రాక్షసులను నశింపచేయుటకై . చూపిన కోపమే వానరరూపమును దాల్చి 
ఇటకు వచ్చియుండును. 

వైష్ణవమగు తేజస్సే రాక్షస వినాశమునకై కపిరూపమును దాల్చి వచ్చి 
యుండును.” ఈ విధముగ (ప్రాణిసమూహములతో, గృహములతో, వృక్షము 
లతో కాలిపోవుచున్న లంకాపురిని చూచి అచట చేరిన రాక్షసు లనేకులు 
అనుకొనుచుండిరి. 


కాలిపోవుచున్న ఆ లంకలోనుండి సంకులమగు శబ్దములు వినవచ్చుచుం 
డెను. “హా తాత! హా పుత్ర! కాంత! మిత్ర!” అని ఈ విధముగ వారు 
పల్కుచున్న భయంకరమగు శబ్దములు వినవచ్చుచుండిను, 

హనుమంతుని (క్రోధముచే లంక శాపముచే భస్మమయినట్లు భస్మమా 
యెను. 

(శ్రేష్టమగు వృక్షములతో నిండిన వనమును' విరిచి, యుద్ధములో గొప్ప 
రాక్షసులను చంపి, (శ్రేష్టమగు భవనములు గల లంకాపురిని కాల్చి, వాయుపుత్రు 
డగు హనుమ లాంగూలాగ్రమున వెలుగుచున్న అగ్నిహోత్రముతో కిరణములతో 
ప్రకాశించుచున్న. సూర్యునివలి, త్రికూటపర్వత శిఖరమున నిలచెను. 

ఈ విధముగ అనేకులగు రాక్షసులను చంపి, వనమును పాడుచేసి, 


సుందరకాండ తత్త దీ వీక 649 





రాక్షసభవనములను అగ్నికి ఆహుతి చేసి, మనసులో రాముని స్మరించుచు 
నిలచెను. 
మహా బలుడు, మహా మతిమంతుడు, మారుతతుల్యవేగుడునగు వాయు 
పుత్రుని జూచి దేవతలందరు స్తుతించిరి. 
హనుమ విజయముతో ప్రకాశించుచుండెను. దేవతలు, గంధర్వులు, 
సిద్దులు, బుషులు కాలిపోయిన లంకను జూచి పరమాశ్చర్యము నందిరి. 
సర్వభూతములు హనుమంతుని జూచి (పళయకొలాగ్ని అని భయపడిరి. 
దేవతలు, మునులు మున్నగువారందరు అచటికి వచ్చి చూచి సాటిలేని (ప్రీతిని 
పొందిరి. 
ట్ర్‌ లంకనంతను కాల్చి ఆ తోకయందలి నిప్పును హనుమ సముద్ర 
ములో చల్లార్చెను. కొండమీదనుండి మండి ధ్వంసమగుచున్న లంకాపట్టణవఖను 
చూచి హనుమ ఇట్లనుకొనసాగెను. 
అతనికి చాల భయము, కల్లెను. తనను తాను నిందించుకొనెను, 
లంకను కాల్చుచు నేను ఏమిపని చేసితిని! కోపము ఒడలు తెలియకుండ 
చేసినది. 
“ధన్యా స్తే వురువ్వశేష్టాః యే బుద్ధ్యా కోప ముళితమ్‌ 
నిరుంధంతి మహాత్మానో దీప్త మగ్గి మివాంభసా. 
(కుద్దః వాసం న కుర్వాత్కః (కుద్దో నాన్వా ద్గురూనప్కి 
(కుద్దః వరుషయా వాచా నరః సాధూ నధిక్తీ వేత. 
వాచ్యావాచ్యం వ్రకు వీతో న విజానాతి కర్ధిచిత్‌, 
నాకార్య మస్తీ క్రుద్దస్య నావాచ్చం విద్యతే క్యచిత్‌. 
య సృముతృతితం (క్రోధం క్షమ యైవ నిరన్యతి, 
యధోరగ స్త చం జీర్లాం న వై వురుష ఉచ్యతే.” 
(సుంద.55-4, 5, 6, 7) 
వచ్చిన కోపమును బుద్ధితో, నీటితో నిప్పును .చల్లార్చినట్టు ఎవరు విరో 
ధించుకొందురో వారు పురుషశ్రేష్టులు. వారే ధన్యులు. కోపము గలవాడు 
ఎవడు పాపమును చేయకుండును? కోపము వచ్చిన వాడు గురువుభవైనను 
చంపును. కోపముగలవాడు పరుషమైన వాక్కుతో పెద్దలనుకూడ ఆక్షే 


నుందరకొండ తత్త (దీవీక 650 





పించును. కోపము కల్షినవానికి అనదగినమాట, అనరాని మాట తెలియవు. 
కోపముగలవానికి చేయకూడని పని ఉండదు. అనరాని మాట యుండదు. 
వచ్చిన కోపమును ఓరిమిచే-పాము, కుబుసమువలె ఎవడు దిగజార్చుకొనునో 
వొడే-పురుషుడు. 

దుర్భుద్ధిని, సిగ్గులేనివాడను. పాపాత్ముడను. ఛీ! ఆలోచింపకుండ 
సీతమ్మకుకూడ నిప్పు సెట్టితిని. స్వామిప త్నీ ఘాతకుడనైతిని. లంకయం 
తయు కాలిపోయినది. సీతమ్మ కూడ తప్పక కాలియే యుండును. అప్లే 
అయినచో అజ్ఞుడనగు నేను స్వామి కార్యమును పాడుచేసిన ప్లే! దేనికొజకు 
ఇంత ప్రయత్నము చేసితినో ఆ కార్యము నాశనము చేయబడినది. లంకను 
దహించుచు సీతమ్మను కాపాడలేక పోతిని. కార్వము అంతయు పూర్తియై 
కొద్దిగ మిగిలియున్నది. 


రామునితో నివేదించిన పని పూర్తి అయినట్లే! అట్టి కార్యమును కోప 
ముచే మూలనాశము చేసితిని. 

సీతమ్మ నశించుట" నిశ్చయము. లంకలో ఏ ఒక్క భాగము కూడ 
కొలనిది కన్సడుటలేదు. లంక యంతయు భస్మము చేయబడినది. నా 
తెలివితక్కువతనము వలన నేను తలపెట్టిన కార్యము పాడైనచో నేను కూడ 
ఇచ్చటనే ప్రాణత్యాగము చేయుట తగియుండును. 

అగ్నిలో పడి మరణింతునా? సముద్రములో పడి మరణింతునా? లేక 
సముద్రములోని జంతువులకు ఆహారముగా ఈ నా శరీరమును ఒసంగుదునా? 
కార్యమంతయు పాడుచేసి బ్రతికియుండి వెళ్ళి ఆ వానర రాజగు సుగ్రీవుని 
గాని, రామలక్ష్మణులను గాని ఎట్లు చూడగలను? 

రోషమువలన చాల తొందరపాటు పని చేసితిని. లోకములో ప్రసిద్ధమైన 
కోతుల చాపల్యమును చూపించితిని. 
ఛీ! ఏమి రాజస భావము? ఏమి స్వతంత్రత? ఏమి చాపల్యము? 
సీతమ్మను రక్షింపగల్లియుండి కూడ రజోగుణముచే కల్గిన అగ్రహము వలన 
రక్తి ంపకపోతిని. 


సీత నశించినచో "రామ లక్ష క్ష్మణు లిరువురు నశింతురు. వారిద్దరు 
నశించిన సుగ్రీవుడు బంధువులతో కూడ నశించును. ఆవార్తను విని భ్రొల్చవ 
తృలుడగు భరతుడు og. ఇటే. కూడ ప్‌ మ ధర్మిష్టమగు శక 


“ననన ఆ ననన రాజు 


సుందరకాండ తత్త ఏదీ పీక 651 





దురదృష్టవంతుడను. ధ రములు రెండును చెడినవాడను. రోషదోషము 
కమ్మిన వాడను. లోకమునకే వినాశకుడను.” 

అని హనుమ బాధపడుచుండగ వెనుక కన్పించిన శకునములు మరల 
కొన్సించెను. అట్టి శకునములు పూర్వము కూడ య. సీతమ్మ జీవిం 
చియే యుండును అనుకొని, “సుందరాంగియగు సీత తన తేజస్సు" చేతనే 
తాను రక్షింపబడును. ఆమె నశింపదు- 

“నాగి రగౌ ప్రవర్తతే.” (సుంద. 55-23) 

అగ్ని అగ్నిని దహింపదు. అమిత చేజశా లి, ధర్మాత్ముడు నగు రాముని 
భార్యను, తన నడువడిచే న. ర క అగ్నిహోత్రము స్పృశిం 
పలేదు. రాముని (ప్రభావము చేతను, సీతమ్మ . పుణ్యము చేతను దహించు. 
స్వభావముగల అగ్ని నన్నే దహింపలేదు. భరత లక్ష్మణ శత్రుఘ్నులు ముగ్గురకు 
దేవతయై, రామునికి మనఃకాంతయైన సీతమ్మ ఎట్టు నశించును? అన్నిటిని 
దహింపగల శక్తిగల అగ్నిహోత్రుడు నా తోకనే కాల్చలేకపోయెను గదా! సీతమ్మ 
నెట్లు దహించును? సముద్రములో పర్వతము లేచుట ఆశ్చర్యము కదా! 
తపస్సుచేత, సత్య వాక్యముచేత భర్తయందు అనన్యమగు భక్తి వలన సీతమ్మ 
అగ్నిని కూడ దహింపగలదు. అగ్ని యామెను దహింపలేదు." 

కఠసీ సా నిర్ధహే దగ్శిం న తొ మగ్గి: (పధక్ష గతి.” 

(సుంద.55-29) 

ఈ విధముగ హనుమ భావించుచుండగా మహాత్ములగు చారణులు 
ఆకాశమున పోవుచు పల్కుచున్న మాటలు హనుమ చెవిని పడెను. 

“ఆహా! రాక్షసుని నివాసమగు లంకయందు హనుమ అగ్నిని ఉంచి 
ఎవ్వరు చేయలేస పనిని చేసెను. 


రాక్ష స్త్రీలు, బాలురు, వృద్దులు పరుగెత్తు చుండగా జనకోలాహలముతో 
పట్టణ మంతయు నిండియున్నది. మిద్దెలతో, (పాకారములతో, తోరణములతో 
పట్టణ మంతయు దహింపబడినది కాని, సీతమ్మ మాత్రము దహింపబడలేదు 
అద్భుతమగు ఆశ్చర్యము.” 

వెనుక కన్పించిన శకునములు, పితా పాత్మివ్రత్యము, రామ (ప్రభావము 
మున్నగు కారణములే కాక బుషుల వాక్యములు హనుమకు (ప్రీతిని కల్గించెను. 
తాను కోరిన విధముగ కార్షమంకర నెరవేరిన పిమ్మట సీతమ్మ సుఖముగా 


నుందరకొండ తత్త ్పదీనీక 6052 


తం 





నున్నదని విని, మరల ఒక్కసారి సీతమ్మను చూచి వెనుకకు వెళ్ళవలెనని 
హనువు తలంచెను. 


56 సుఖముగా నున్న సీతమ్మను చూచుటకు హనుమ మరల 
అశోకవనమున కేగెను. అందు శింశుపావృక్షమూలమున కూర్చుండియున్న 
సీతమ్మను చేరి, 


“అమ్మా! అదృష్టవశమున సుఖముగా నున్న నిన్ను చూడగల్లితిని" అని 
బయలుదేరబోవుచున్న హనుమను జూచి సీతమ్మ భర్తయందు సేమతో మరల 
మరల హనుమంతునితో ఇట్లుపల్కెను. 


“ఈ కార్యమును సాధించుటలో నీ వొక్కడవే సమర్హుడవు. నీ బలము 
-ప్రశంసనీయము. బాణములతో లంకను చీకాకుపరచి శ్రీరాముడు నన్ను తీసి 
కొని వెళ్ళుట ఆతనికి తగినపని. ఆతని పరాక్రమమునకు అనురూప మగు 
విధముగా కార్యమును నెరవేర్చునట్లు నీవు చేయవలెను.” సీతమ్మ చెప్పిన 
మాటలను హనుమ విని, “అమ్మా! రాముడు వానర సైన్యముతో కూడి త్వర ఎల 
wa యుద్దములో శత్రువులను జయించి నీ. శోకమును తొలగించుసు 
అని న్‌ు నోదార్పి బయలుదేరుటకు సిద్ధపడి సీతమ్మకు SE 
చు 


తత్త దీపిక క 
లంక దహింపబడినను సీత దహింపబడకపోవుట. గమనింపదగిన విష 
యము; 


ఛల్లిదండ్రులవలన జన్మ లేక, భూమిలో నుండి లలల సీత, 
అందుచే ఆమె పుట్టుక లేనిదని తెలిసినది. 


4న బొయతే [మ్రియ తేవా కదాచిత్‌” 


అని ఆత్మస్వరూపమును వివరించుచు జన్మ లేక సోవుటను మొట్ట మొద 
టగా సేర్కొనెను. 


జన్మము లేదు అనుటచే ఆ' 'జన్మకు సంబంధించిన ఆరు వికొరములు 
లేనిది అని. గమనింపవలెను. 


లోకములో పుట్టిన (ప్రతివస్తువునకు : 


అనునవి ఆరును ఉండును. 


నుందరకాండ తత్త దీ వీక 653 





ఆత్మకు జన్మ లేదు గనుక ఆ ఆరువిధములగు మార్పులును ఉండవని 
తెలియవలెను. 

“న దహ్వతే దహ్వమానే శరీరే” 

శరీరము దహింపబడినను ఆత్మ దహింపబడదు అని భగవద్గీత చెప్పును. 


లంక దహింపబడినను సీతమ్మ దహింపబడ లేదు -- అనుటలో ఆత్మకు 
గల ఆ స్వరూపము వివరింపబడెను. ఇట్లు సీతమ్మను ఆత్మ స్వరూపముగా, 
భావించుటచే ఆత్మకు గల లక్షణములను ఆమెయందు చూపించెను. 

ఆమె సాక్షాత్తు లక్షీ శ్రయైనను ఆత్మగా నటించి జీవుని స్వరూపమును, 
ఆ జీవుడు బంధమును పొందు విధమును, మోక్షమునకై ప్రయత్నింపవల సిన 
తీరును నిరూపించెను. ) 

హనుమ ఆచార్యుడుగా మోక్షమం దిచ్చగల జీవుని అన్వేషించి భగవం 
తునికి నివేదించుటకు వెనుకకు బయళ్లేరెను. సాధకుడు కర్మయోగముచే 
పరిశుద్ధమైన అంతఃకరణము గలవాడై ఆత్మావలోకనము, నొనర్చి విషయ 
ములను, ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని, కామమును " జయించి 
భగవదనుగ్రహముచే భగవత్‌" ప్రాప్తికి అభిముఖుడై ఏగుట ఇందు స్ఫురించును. 

తరువాత హనుమ రాముచంద్రప్రభువును చూడ నుత్సాహముతో అరి 
ష్టమవెడి పర్వతశ్రేష్టమును' అధిరో హించెను. ఎత్తైన పద్మకము లనెడి చెట్లతో 
గూడిన నల్లని వనపంక్తులు ఆ పర్వతము కట్టుకొనిన బట్టవలెను, శిఖరముల పై 
(వేలాడుచున్న మేఘములు ఉత్తరీయమువలెనె ఒప్పుచుండెను. 

పర్వతముపై (ప్రసరించుచున్న సూర్యకిరణములు (పేమతో చేతితో తట్టి 
పర్వతమును మేల్కొల్పుచున్నట్టుండెను. ఆ పర్వతముపై గైరికాది ధాతువులు 
బయల్పడుచుండ పర్వతము కనువిచ్చి చూచుచున్నట్లుండెను.. సెలయేళ్ళు 
పారుచున్న ధ్వనులతో ఆ పర్వతము అధ్యయనము చేయుచున్నట్టుండెను. 
పర్వతమునుండి బైటికి పారుచున్న ్రవాహముల ధ్వనులచే పర్వతము 
సంగీతము పాడుచున్నట్టుండెను. పర్వతశిఖరములపై నున్న ఎత్తైన దేవదారు 
వృక్షములచే చేతులు పైకి ఎత్తుకొని పర్వతము తపస్సు చేయుచున్నదా అమన 
ట్లుండెను. కొండచరియలనుండి (క్రిందకు పడుచున్న జలపాతముల ధ్వమళలచే 
పర్వతము ఆక్రోశించు ' చున్నట్లుండెను. ఇటు నటు కదలుచున్న, వల్లని, 
శరత్కాలములో పూచెడి ఏడాకుల అరటి మున్నగు చెట్లచే కొండ వణ 
కుచున్నట్లుండెను. ాలిచే ధ్వనిచేయుచున్న. కీటకములను వెదురుబొంగులచే 


నుందరకాండ తత్త ఏదీవీక 654 


ముంద ండ అ — 
పర్వతము కూయిచున్నట్లుండెను. ఘోరములగు సర్పములచే, -ఆ పర్వతము 
అమర్హముచే నిట్టూర్పు వదలుచున్నట్లుం డెను. మంచు నిండి, గంభీరములుగా 
నున్న గుహలచే ధ్యానము చేయుచున్నట్టుండెను. సమీప పర్వతములచే నడ 
చుటకు ముందునకు అడుగు వేయుచున్నట్టుండెను. మేఘపంక్తులు ఆవరించిన 
గిఖరములచే ఒడలు విరుచుచున్నట్టుం డను.. 


హనుమ అడుగుల తాకిడికి శిథిలములైన శిఖరములతో, గుహలతో సాల 
తాళాదివృక్షములతో అ పర్వతము నిండి యుండెను. 

ఆ పర్వతమున మహర్షి యక్ష గంధర్వ కిన్నరోరగులు వసించి యుండిరి. 

లతలతోను, వృక్షములతోను నిండినది, _ సీంహములు వసించుచున్న 
గుహలు కలది, వ్యాఘసంఘములు ఆవరించియున్నది, తీయని మూలముల 
ఫలములు కలది యగు ఆ అరిష్ట మనెడి పర్వతమును హనుమ ఆరో హించెను. 
సంతోషముతో రాముని చూడవలె నను తొందరతో నుండెను. 


మనోహరములగు ఆ కొండచరియల పై హనువు పాదముల కక్రీంద పడి 
శిలలు చూర్ణము లాయెను,. 

దకిణమువెపునుండి ఉత్తరమువైపునకు సముద్రమును దాటవలెనని 

ల్‌ ర్‌ూ . రూ 
హనుమ ఆ పర్వతము నధిరోహించి శరీరమును సెంచెను. తరువాత 
వీరుడగు మారుతి భయంకరమగు ఆసముద్రమును చూచెను. 


మారుతౌత్మజు డగు ఆ హనుమ దక్తిణమునుండి ఉత్తరపు దిక్కునకు 
పోవుటకు వాయు వాకాశమున సాగునట్లు ఆకొశములోనికి దూకెను. 


హనుమచే పీడింపబడిన ఆ పర్వతము అందలి భూతములతో గూడ 
ధ్వని చేసెను. శిఖరములు ఊగుచుండెను. చెట్లు విరిగి పడుచుండిను. 
హనుమ ఊరు వేగముచే సెకలింపబడిన చెట్లు ఇంద్రుని వజాయుధముచే 
దెబ్బతినిన పర్వతములవలె నేల కూలెను. 


పర్వతమును నొక్కుటచే నొక్కుకొనిపోయిన గుహలలో నున్న సింహ 
ముల ధ్వని ఆకాశమును (బ్రద్దలు చేయుచు భయంకరముగ విన్స్నడుచుండెను. 

జారిపోవుచున్న వస్త్రములతో, చిక్కుపడుచున్న ఆభరణములతో విద్యా 
ధర్మస్తీలు పర్వతముపై ను౭డి పైకి ఎగిరిపోయిరి. 

మహావిషముగల సర్పములు నొక్కబడిన శిరస్సులు, మెడలు గలవై 
చుట్టుకొనుచుండిను. షష 


నుందరకాండ తత్త ఏదీ పీక 655 





ఆ పర్వతమునందున్న కిన్నరోరగ గంధర్వ యక్ష విద్యాధరులందరు ఆ 
పర్వతమును వీడి ఆకాశమున కెగిరిరి. బలవంతుడగు హనుమచే పీడింపబడిన 


ఆ పర్వతము చెట్లతో, శిఖరములతో భూమిలోనికి (కుంగిపోయెను. 

పది యోజనముల వెడల్పు, ముప్పది యోజనముల ఎత్తుగల ఆ పర్వ 
తము క్రిందకు దిగిపోవుటచే భూమిపై ఆ భాగము సమతల మాయెను. 

ఈ విధముగ భయంకరమగు సముద్రమును దాటదలంచిన వాడై 
హనుమ ఆకాశములోనికి ఎగిరెను. 

గ హనుమ సముద్రలంఘనమున కుద్యమించి ఆకాశ మనెడి సము 
(దములో ఈదుచున్నట్లు ముందునకు సాగుచుండెను. ఆకాశ మనెడి సము 
ద్రములో చంద్రుడు కలువ వలెను, సూర్యుడు కారండవము అను జలపక్తి 
వలెను, పుష్యశవణనక్ష్మతములు హంసల వలెను ఒప్పుచుండెను. మేఘములు 
నాచువలె నుండెను. పునర్వసునక్షత్రము చేపలవలెనుండెను. కుజగ్రహము 
పెద్ద మొసలివలె నుండెను. ఐరావతము అందొక పెద్ద ద్వీపము వలె 
నుండెను. స్వాతి హంస వలె ఒప్పుచుండెను. చంద్రకిరణములు గాలికి కదలిన 
కెరటముల వలె నుండెను. భజంగయక్షగంధర్వులు వికసించిన తామరలవలె, 
కలువలవలె నుండిరి. 

అట్టి ఆకాశ మనెడి సముద్రములో పడవ పోవుచున్నట్లుగా హనుమ 
పోవుచుండెను. 

ఆకాశమును (మింగు చున్నాడా అనునట్లు, చంద్రుని రాయుచున్నాడా 
అనునట్లు, నక్షత్రములతో సూర్యమండలముతో కూడిన ఆకాశమును హరించు 
చున్నాడా యనునట్లు, హనుమ ఆకాశముపై నేగుచుండెను. 

- మారుతాత్మజుడగు' హనుమ మేఘములను ముందుకు లాగుకొని పోవు 
చున్నట్టుండను. 

ఆ మేఘముల మధ్యనుండి హనుమ పోవుచుండగా ఆతని కాంతులు 
వ్యాపించి మేఘములు తెల్లగను, ఎజ్జిగను, నల్లగను, పచ్చగను (ప్రకాశించుచుం 
డెను. 

మేఘములలో ప్రవేశించుచు, వెలికి వచ్చుచు, ముందుకు సాగుచున్న 
హనుమ మబ్బుల చాటున మరుగు పడుచు వెలికి వచ్చుచు ఆకాశమున 
ఏగుచున్న చంద్రుని వలె కన్స'ెను. 


నుందరకొండ తత్తదీసీక 656 





తెల్లని వస్త్రమును దొళ్ళి మేఘ సమూహముల మధ్యను కనపడీ కన్సడ 

కుండ సాగుచున్న హనుమ చంద్రునివలె నుండెను. 
మేఘ బృందములను చీల్చుకొనుచు ముందున కేగుచున్న హనుమ 

గరుత్మంతునివలె నేగుచు మేఘ. గర్హనమువలె గంభీరముగ గర్హించుచుండెను. 

లంకలో రాక క్షసులను చంపి, తన పీరంతట చాటి, పట్టణమును రావణుని 
ఆకులపరచి, "సైన్యమును మర్షించి, సీతమ్మకు నమస్కరించి, సవా ద్రమధ్య మన: 
ఏగుచుండెను. 

వింటినారి నుండి లాగి వదలిన బాణమువలె మహావేగముతో వెళ్ళుచు, 
[త్రోవలో మైనాకమును స్పృశించి, కొంచెము ముందునకు వచ్చి మ హేంద్రప 
ర్వతమును చూచెను. 

చూచి, పది దిక్కులు నిండునట్లు గట్టిగా గర్దించెను. మిత్రులను చూడన 
లెనను కోరికతో వారున్న చోటునకు సమీ పీంచుచుండగనే హనుమ గర్లించెను, 
తోకను యుడి పించెను. J 

గంభీరమగు ఆతని గర్హనమునకు పూర్యవుంిడలముత గూడిన ఆకా 
శము బ్రద్దలగునేమొ యని పించెను. 


హనుమను చూడవలెనను కోరికతో ఉత్తర తీరమున కాచుకొని కూర్చుం ' 
డిన వానరులు గంభీరమగు మేఘ గర్హనమువంటి ఆ ధ్వనిని, తొడల కదలికచే 
వచ్చిన ధ్వనిని వినిరి. 

దీనులైయున్న ఆ వానరులు హనుమ గర్హనమును విని ఉత్సాహ పరిపూ 
ర్హులై మిత్రుని చూడవలెనను కోరికతో ఒక్కసారి లేచిరి. వానర (డ్రేష్ఫుడగు 
జొంబవంతుడు ప్రీతితో నిండిన మనసుగల వాడై వానరు లందరను పిలిచి 
ఇట్లు చః పృును. 

“నర్షథాక్సృత కొర్వో౬నౌ హను మాన్నాత నంశయః 

న హ్య స్యాక్సత కొర్యసన్య నాద ఏవం బిదో భవేత్‌” 

(సుంద.57.23) 

“హనుమంతుడు కార్యమును నెరవేర్చుకొనియే వచ్చుచున్నాడు. సందే 

హము లేదు. కార్యమును పూర్తిచేయని హనుమ ఇట్టి గర్హనము నొనర్పడు.” 


ఈ విధముగ జాంబవంతుడు చెప్పగా హనుమ చేయుచున్న ధ్వనిని విని 
సంతోషముతో వానరులు ఎగిరి పర్వత శిఖరముల నుండి శిఖరములకు, చెట్ల 


సుందరకొండ తత్త ౮దీ పీక 657 


కొనలనుండి కొనలకు హనుమను చూడవలెనని దూకుచుండిరి. 

చెట్ల శిఖరములయందు కూర్చుండి దూర దేశము నుండి వచ్చుచున్న 
తము బంధువులకు స్వాగత మిచ్చుచున్న మనుష్యులు వస్త్రముల నూపినట్లు 
కొమ్మల నూపుచుండిరి. 

కొండ గుహలో గాలి ధ్వనించినట్లు హనుమ గట్టిగా గర్జించెను. 

మేఘ సమూహమువలె వచ్చుచున్న ఆ హనుమను వానరులందరు 
దూరము నుండియే నమస్కరించి నిలుచుండిరి. 

అపుడు హనుమ పర్వతసదృశుడై వృక్షములతో నిండిన మహేంద్ర పర్వత 
గిఖరమునందు దిగిను. 

రెక్కలు తెగిన కొండ ఆకాశమునుండి పడినట్లు హనుమ పర్వతము పై 
వ్రాలెను. | 

వానరులందరు సంతుష్ట మనస్కులై హనుమంతుని చుట్టును చేరి అధి 
కమగు ' ప్రీతిని సొందియుండిరి. సుఖముగా దిగివచ్చిన హనుమను చూచి 
నానరులందరు మూలములను, ఫలములను కానుకలుగా తెచ్చి హనువు కర్సించి 
శేవించిరి. 

హనుమను, జాంబవంతుడు, మున్నగు పెద్దలను, యువరాజగు అంగదుని 
నమస్కరించెను. వారిచే పూజింపబడినవాడై అ 

“ద్భష్ణా నీతా” “సీత చూడబడెను” 

అని సంగ్రహముగ నివేదించెను. . 

అంగదుని చేతిని. చేతితో పట్టుకొని ఆ మహేంద్ర పర్వతము ' యొక్క 
రమణీయమగు ఒకానొక ప్రదేశమున హనుమ కూర్చుండెను. అపుడా వాన 
రులందరతో హనుమ ఇట్లు చెప్పసాగెను. 

“భయంకరులగు రాక్షస గ్రీలచే రక్తింపబడుచున్న పటల పీత 
అశోకవనములో కన్పడినది. 

ఒంటి జడనుదాల్సి, ఉపవాసముచే ష్‌ జడలు కట్టన జుత్తుతో మలి 
నయై సీతమ్మ కన్సడినది.' స 

హనుమ చెప్పిన అమృతమును బోలిన కచూచితిసో ఆను మాటను విని 

వానరులందరు పొంగి పోయిరి. కొందరు సింహనాదమును చేసిరి. కొంద 
రవ్యక్తముగా అరచిరి. కొందరు వృషభము వలె గర్లించిరి. కొందరు కిలకిలమని 





నుందరకాండ తత్త త్త గదీ పిక 658 





ధ్వని చేసిరి. కొందరు పొడవైన తోకలను పైకెత్తి నేలపై కొట్టుచుండిరి, 
కొందరు పర్వతశిఖరముల కెగిరి మరల క్రిందకు దూకి హనుమను స్పృశించు 
చుండిరి. 

అప్పు డంగదుడు హనుమంతునితో నిట్లనెను. 


వానరోత్తమ! బలములో గాని, వీర్యములోగాని నీకు సమానుడు వేరా 
కడులేడు. విస్తీర్ణమగు సముద్రమును దాటి వెళ్ళి మరల హాయిగా వెనుకకు 
రాగల్షితివి, 

తట్రహోే న్యొమిని తే భక్తీః అహో వీర్య మహోధ్ధుతిః 

దిష్ట్యా దృష్టా త్యయా దేవీ రామ వల్లీ యళన్వనీ.” 

(సుంద. 57-46) 

ఆహా! నీ స్వామిభక్తి, నీ పరాక్రమము, నీ ధైర్యము అద్భుతమైనవి. 
అదృష్టవశమున _ క్రీర్తిమంతురాలగు రాముని భార్యను చూడగల్లితివి. సీత 
ఎడబాటుచే కల్గిన శోకము రామున కింకతగ్గును.” 


అపుడు వానరులందరు అంగదుని, హనుమంతుని, జాంబవంతుని 
చుట్టుకొని శిలలపై కూర్చుండిరి. 

హనుమ సముద్ర లంఘన వృత్తాంతమును, లంకా దర్శనమును, సీతా 
దర్శనమును, రావణ, దర్శనమును చెప్పగా వినవలెనని చేతులు జోడించు 
కొని అందరు నిలచియుండిరి. క్రీరిమంతు "డగు హనుమంతుడు అంగదుడు 
అధి ష్మించియున్న ఆ పర్వతాగ్రము కాంతిమంతమై విరాజిల్లు చుండెను. 


58 మ హేంద్రపర్వత శిఖరమున మహాబలు లగు హనువుదాదు 


లందరు సంతోషముతో కూర్చుండి యుండిరి. ' అపుడు జాంబవంతుడు 
(ప్రీతితో వాయుపుత్రుడగు హనుమను, హనుమ చేసివచ్చిన కార్యమునుగూర్చి 
(ప్రశ్నించెను. 

“సీతమ్మను నీ నెట్లు చూచితిని? సీతమ్మ అచట ఎటుల నున్నది? 
ఆమె యెడ క్రూరకర్ముడగు దశాననుడు ఎట్టు (ప్రవర్తించుచున్నాడు? దీనిని 
పూర్తిగా మాకు వివరింపుము. వినిన తరువాత ఏమిచేయవలెనో ఆలోచింతము. 
రామునివద్ద కేగి ఏమి చెప్పవలెనో, ఏమి దాచవలెనో మాకు తెలియజేయుము.” 


అని ఈ విధముగ జాంబవంతుడు ప్రన్నింపగ ఆనందముచే +గగ్రుర్భాటు 
గలవాడై సీత్రాదేవికి' నమస్కరించి హనుమ ఇట్లు బదులు పల్కెను. 


నుందరకొండ తత్త (దీ పీక 659 





“మీరు చూచుచుండగనే సముద్రముయొక్క దక్షిణపు ఒడ్డునకు పోవ 
లెనని మహేంద్రపర్వతశిఖరమునుండి ఎగిరితినిగదా! నేను వెళ్ళుచుండగా 
త్రోవలో ఘోరమగు విఘ్నముగ ఒక బంగారు శిఖరముగల పర్వతము నా 
దారిని అడ్డగించి నిలచెను. అది విఘ్నమని నే ననుకొంటిని. ఆ పర్వతమును 
భేదింపవలేనని మనసులో నెంచితిని, సూర్యునివలె ప్రకాశించుచున్న ఆ పర్వత 
గిఖరమును తోకతో కొట్టితిని. ఆ శిఖరము నూలు వ్రక్కలాయెను. 

నా పట్టుదలను గుర్తించి ఆ పర్వతము “పుత్రా” ఆని మధురముగ 
నన్ను సంబోధించెను. “నేను నీకు పీనతండ్రిని. మీ తండి వాయువు నాకు 
మిత్రుడు. నేను మైనాకుడను. సముద్రములో పూర్వము పర్వతములకు రెక్క 
లుండి ఇష్టమువచ్చినట్లు భూమియంతట తిరుగుచు బాధించుచుండెడివి. ఆ 
పర్వతముల చరిత్రము వినిన మ హేంద్రుడు వజముతో వాని రెక్కలను చేదిం 
చెను. అపుడు మీ తండ్రియగు వాయుదేవుడు నన్ను తెచ్చి ఈ సముద్రములో 
పడవేసి ఆ వజ్రపు దెబ్బలనుండి తప్పించెను. నేను రామునికి సాయపడవలెను. 
రాముడు ధర్మవంతులలో (శ్రేష్టుడు ఆని చెసె పెను. 

ఆ మైనాకుని మాటలను విని నాపనిని మైనాకునకు విన్నవించి ఆతని 
యనుజ్ఞను పొంది ముందునకు సొగితిని. 

ఆ పర్వతము మనుస్యరూపమును. మరుగుపరచి పర్వత శరీరముతో 
సముద్రములో నిలచియుండెను. 

నేను మరల తీవ్రమగు వేగముతో మిగిలిన మార్గమును దాటుచుంటిని. 
అంతలో సముద్రమధ్యములో సురస అను నాగమాత కన్సడెను. 


ఆమె “ఓ వానరోత్తమ! దేవతలు న్‌న్మ న నాకు ఆహారముగా నేర్పరవిరి. 
అందుచే నిన్ను భక్తీ ంచెదను” అనెను. 

అపుడు దోసిలియొగ్గి నమస్కరించుచు వివర్షవదనుడనై నేనిట్లు పల్కి 
తిని. “దశరథపుత్రుడు, శ్రీమంతుడునగు రాముడు; సోదరుడగు ల క్ష్మణునితో, 
సీతతో దండకారణ్యమున ప్రవేశించెను. ఆతని భార్యను సీతను దురాత్ముడగు 
గావణు డపహరించెను. " రాముని యాజ్ఞచే ఆమెవద్దకు దూతగా వెళ్ళు 
చున్నాను. రామునిదేశములో ఉంటిీవి గనుక రాముని చూచి వచ్చి నీనోట 
పడెదను. నిజము. ఒట్టు పెట్టుకొనుచున్నాను.” 

'అని నేను పలుకగా కామరూపిణి యగు సురస “నన్ను మీణీ వెళ్లుటకు 
వీలులేదు. ఇది నాకు వరము అని పది యోజనముల నోరు తెరచెను. అపుడు 


ణ్‌ మా 


సుందరకాండ తత్త (దీ పీక 660 


a 





నేనుకూడ అంతకంటె ఎక్కువగా పెరిగితిని. నన్ను మింగుటకు తగిన 
ట్లామె కూడ నోరు తెరచెను. ఆమె నోరు తెరచుట చూచి నేను అంగుష్ట 
మాత్రుడవై ఆమె ముఖములోనుండి దూరి అవతల కేగితిని. అపుడు సురస 
న “వానరోత్తమ! సుఖముగా వెళ్ళుము. కార్య సిద్ధి నందుము. 
రామునితో సీతమ్మను కూర్చుము. సంతుష్టనైతిని” అని యాశీర్వదించెను. 
అపుడు సర్వభూతములు బాగు బా గని నన్ను (పశం సించినవి. 

మరల గరుత్మంతునివలె విశాలమగు అంతరిక్షములో ఏగుచుంటిని. నా 
నీడను బట్టి ఏదో నన్ను లాగి నన్ను అడ్డైను. ఏదియు కానరాలేదు. నా 
వేగమును నిరోధించుదానిని దేనిని అచ్చట కాంచలేకపోతిని.. ఇట్టి విఘ్నము: 
ఎట్లు వచ్చినదా యని ఆలోచించుచు క్రిందివైపు దృష్టిని సారించితిని. 


సముద్రజలములో భయంకరమగు ఒక రాక్షసి కన్పించెను. ఆమె మహా 
నాదము నొనర్చుచు గట్టిగ నవ్వి ఏమియు చలింపక నిల్సిన నన్ను గూర్చి ఇట్లు 
పల్కెను. 

“ఓయి ఎచట కేగుచుంటివి? ఆకలి వేయుచున్న నాకు తగిన ఆహార 
ముగా దొరికితివి. చిరకాలమునుండి ఆహారము లేనినాకు తృప్తి కల్లును. నన్ను 
తృ ప్రిపరచుము” అనెను. 

ఆమె మాటలను విని అట్రయని అంగీకరించి ఆమె నోటి కంటె 
పెద్దగా సెరిగితిని. నేను పెరుగగనే ఆమె కూడ నోరు సెంచెను. 
కాని నేను చేయబోయెడి అపకారమును ఎజుంగలేకుండెను. అపుడు నేను 


ఒక నిమిషములో శరీరమును సంకోచింపచేసి ఆమెలో నుండ దూరి ఆమె 


హృదయమును త్రుంచి మరల ఆకాశమున నిల్చితిని. పర్వత సదృశయై ఆమె 


సముద్రములో పడెను. 


ఆకాశమునందలి సిద్దులు, చారణులు 'హనుమానుడు భయంకరమగు 
సింహికను చంపినా డని గట్టగా చెప్పుకొనుచుండిరి. 

ఈ విధముగా ఆమెను చంపి ముందునకు సాగి సముద్రపు దక్రిణతీర 
మును చేరితిని. 


అక్కడ లంకాపురియుండెను. సూర్యుడస్తమించగనే రాక్షసులకు తెలి 
యకుండ ఆ లంకలో ప్రవేశించితిని. లంకలో ప్రవేశించుచుండగ ప్రళయకాల 
మేఘమువంటి ఒక స్తీ అట్టహాసమును చేయుచు నా ఎదుట నిలచెను. ఆమె 
నన్ను చంపవలెనని తలంచెను. కాని నేను నా ఎడమ పసీడికిలి పోటుతో ఆమె 


నుందరకాండ తత్త (దీపిక 661 





నోడించి ప్రదోషసమయమున పట్టణమున ప్రవేశించితిని. 

ఆమె భయపడి “ఓ వీర! నేను లంకాపురిని, నీ పరాక్రమముచే ఓడింప 
బడితిని. నన్ను జయించితివి గనుక రాక్షసుల నందరను నీవు జయించగగలవు” 
అని పల్కెను. - 
అపుడు నేను పట్టణములో (ప్రవేశించి రాత్రియంత్రయు పట్టణమునం 
తను వెదకి రావణాంతఃపురమున చేరి వెతికితిని. కాని సీతమ్మ కానరాలేదు. 

రావణభవనమున సీతమ్మను కాంచలేక దుఃఖసాగరమున మునిగితిని. 
అట్లు శ్లోకించుచు బంగారు (పాకారముతో కూడిన గృహోద్యానమును చూచి 
తిని. ఆ ప్రాకారమును దాటి అనేక వృక్షములుగల అశోకవనములో ప్రవేశించి 
ఒక పెద్ద శింశుపావృక్షమును జూచితిని. దాని నధిరోహించి దగ్గరగా నున్న 
బంగారు అరటితోటను చూచితిని. ఆ శింశుపావృక్షమునకు సమీపముననే 
యౌవనమధ్యస్థ, కమలపత్రాక్తి , ఉపవాసకృశానన, ఏకవస్తధారిణి, ధూళిధూసరి 
తకేశపాశ, శోకసంతాపదీన అగు సీతను కాంచితిని. 

రక్తమాంసములను తినుచున్న క్రూరులగు రాక్షస్మస్తీలు ఆమెచుట్టును 
ఉండిరి. వా రావును మాటిమాటికి బెదిరించుచుండిరి. 

ఆమె దీనురాలై రామునే ధ్యానించుచు రావణునిపై మనసు నిలుపక 
చనిపోవుటకే నిశ్చయము చేసికొనియుండెను. 

అట్టున్న రామపత్నిని చూచుచు ఆ శింశుపావృక్షమునందే కూర్చుండి 
యుంటిని. 

ఇట్టుండ కాంచీనూపురధ్వనులతో గలగలమను శబ్దము రావణుని భవన _ 
మునుండి విన్సించెను. నేను గూడ ఉద్వేగమునొందినవాడనై నా రూపమును ' 
తగ్గించుకొని ఆ శింశుపా వృక్షమునందే పక్షివలె కూర్చుంటిని. 

అపుడు రావణుడు భార్యలతో సీ సీతమ్మ ఉన్న స్థలమునకు వచ్చెను. సీత 
ఆ రావణుని జూచి ఒడలు ముడుచుకొని భయపడి పోవుచు రక్షకు లెవరును 
లేనిదై దీనురాలై యుండెను. 

అపుడు రావణుడు. అత్యంత దూఖితయై యున్న సీతను తవ వాదరిం 
చుమని వంగి నమస్కరించి బ్రతిమాలెను. - 

“నీ వంగీకరింపక పోయినచో సీతా! రెండు మాసములు వీకు గడువు. 
తరువాత నీ రక్తము త్రాగెదను” అవెను. 


నుందరకారిడ తత్తదీపిక 662 





దుర్మార్గుడగు రావణుని మాటలను విని కోపముగలదై సీత ఇట్లు పల్కెను. 
“రాకసాధమ! అమిత పరాక్రమశాలి యగు రాముని భార్యను. దశర 


థుని కోడలిని. అనరాని మాట లాడుచున్నావు. నీ నాలుక నేల పడకుండునా? 
నా ప్రభువగు రామునివద్ద నీ పరాక్రమము కొరగానిది. ఆతనికి కన్సడకుండ 
నన్ను దొంగిలించి తెచ్చితివి. రామునకు నీవు దాస్యము చేయుటకు కూడ 
తగవు.” 

అని ఈ విధముగ జానకి పరుషముగ పలుకగా చితిలోని అగ్నివలె 
రావణుడు మండిపడిను. 

వెంటనే క్రూరములగు నేత్రములను త్రిప్పుచు కుడిచేతి నెత్తి సీతమ్మను 
చంపుటకు సిద్రపడెను. స్రీలందరు హాహాకారము చేసిరి. 

ఆ స్త్రీల మధ్యనుండి మండోదరి అడ్డువచ్చి రావణుని వారించి “స్వామీ! 
సీతమ్మతో ఏమి పని? సీతమ్మ ఎందుకు? ఇంతమంది దేవకన్యలు, యక్షకన్యలు 
కలరు గదా! వీరితో రమింపుము” అని పలికి తమ భవనమునకు తీసికొని 
ఏగిరి. 

రావణుడు వెళ్ళిన తరువాత వికృతానన లగు .రాక్షస స్త్రీలు క్రూరము 
లగు మాటలతో సీతమ్మను బెదరించిరి. 

ఆమె వారి మాటలను తృణప్రాయముగ (త్రో సిపుచ్చెను. నారి గర్హన 
ములు ఆమె వద్ద పని చేయలేదు. 

ఆ రాక్షసస్త్రీలు వ్యర్థ ప్రయత్నలై ఆమె పట్టుదలను రావణుని కెణింగిం 
చిరి. తరువాత లాభములేదని ఆశ లుడిగి ఆమె చుట్టును వారు పరుండి 
నిద్రపోవుచుండిరి. a 

వారు నిద్రపోవుచుండగా సీత కరుణముగ విలపించి శోకించుచుండెను. 


వారి మధ్యనుండి త్రిజట లేచి వారితో ఇట్టు పల్కెను. “నన్ను తిని 
వేయుడు. సీతమ్మ నశింపరాదు. జనకుని కూతురు, దశరథుని కోడలు, 
పతివతయు నగు సీతకు నాశము లేదు. ఆశ్చర్యకరమగు స్వప్పమును గాంచి 
తిని ఆ స్వప్నము రాక్షసులకు వినాశమును ఈమె భర్తకు విజయమును 
సూచించుచున్నది. రాముని నుండి రాక్షసస్తీల నీమె రక్షింపగళదు. ఈమెను 
యాచింతము. అదియే నాకు నచ్చినపని. దుఃఖపడుచున్న యామెను గూర్చి 
ఇట్ట స్వప్నము వచ్చినది గాన ఆమె తప్పక సుఖము పొందును జనకాత్మజ 


నుందరకొండ తత్త ఎదీ పీక 662 





యగు మైథిలి నమస్కార మాత్రముచే (ప్రసన్నురాలగును” అని త్రిజట చెప్పగనే 
హీమతి యగు ఆ బాల రామచంద్రుని విజయవార్తను విని సంతో షించనదై 
“త్రిజట చెప్పిన స్వప్నమే నిజమైనచో నేను మీకందరకు శరణ మగుదును” -- 
అనను. | 

సీతమ్మ యొక్క దారుణమగు ఆ అవస్థను జూచి నా మనసు చాల 
దుఃఖపడెను. సీతమ్మతో మాటాడుటకు ఉపాయము నాలోచించి ఇక్ష్వాకు 
వంశమును కీర్తించితిని. 

ఆ కథను విని సీతాదేవి కన్నీరు నిండిన కనులతో నన్ను చూచి “నీ 
వెవరవు? ఇచ్చట కెట్లు వచ్చితివి? రామునిపై నీకు ఇట్టి ప్రమ ఎట్లర్పడెను? 
చెప్పుము” ని యడిగెను. 

ఆమె మాటలను విని “అమ్మా! నీ భర్తకు సాయపడు మిత్రుడు 
సుగ్రీవు డను వానరేంద్రుడు కలడు. ఆతని సేనకుడను. హనుమంతు 
డను. నీ భర్తయగు రామునిచే పంపబడి ఇచ్చటకు ' వచ్చితిని. శ్రీమంతుడగు 
రామచంద్రుడు స్వయముగా నీ కిమ్మని ఈ ఉంగరము గుర్తుగా ఇచ్చెను. నీవె 
ట్లాజ్ఞాపించిన అట్టు చేసెదను. నిన్నిప్పుడే రామ లక్ష్మణుల వద్దకు చేరెదను. 
ఏమందువు?” అంటిని. 

దానిని విని సీత “రావణుని చంపి రాముడు నన్ను తీసిక్‌ న పెళ్ళవ 
లెను” అనెను. 

అపుడు పతివత యగు ఆమెకు నమస్కరించి రామున శకేదైన గుర్తు 
నొసంగుమని కోరితిని. ఆమె వెంటనే చూడామణి నిచ్చి “దీనిని రామున 
కొసంగుము. రాముడు నిన్ను గౌరవించును” అని పల్కి మాటలతో కూడ 
సందేశమును చెపె ప్పెను. 

అపుడా రాజపుత్రి యగు సీతకు నమస్కరించి, (ప్రదక్షిణముచేసిి బయ 
లేర సిద్ధపడితిని. అపుడామె “హనుమా! నావృత్తాంతమును రాముని వద్ద 
నివేదింపుము. విని రామలక్ష్మణులిరువురు' నను చేరునట్లు చేయుము. 
రెండు మాసములు 'మాత్రమే గడువున్నది. ఈ రెండు మాసములలో రానిచో 
రాముడు నన్ను చూడడు. నెను అనాథ వలె మరణింతును.” 

- దీనమగు ఆ మాటను విని నా మనసులో కోపము ప్రజరిల్లినది. 
తరువాత ఏమి చేయవలెనని ఆలోచించితిని. శరీరమును పర్వతసదృశముగ 
పెంచితిని. రాక్షసులతో యుద్దము రావలెనని ఆకోక్షవనమును ధ్వంసము 





నుందరకాండ తత్త ఎదీ పీక 664 


చేయ నారంభించితిని, 

అశోక వనమును భంజింపగా అందలి మృగములు, పక్షులు బెదరి పరు 
గులెత్తినవి. ఆ యలజడిచే రాక్షస స్త్రీలకు తెలివివచ్చెను. నన్ను" చూచి వెంటనే 
వెళ్ళి, రావణునకు నివేదించిరి. 


“రాజా! దురాత్ముడగు వానరుడొకడు మీ బలపరాక్రమముల నెఖుంగక 
మీ వనదుర్గమును పాొడుచేసినాడు. మీ క్షపియమొనర్సిన ఆ దుర్భుద్ధిని 
చంపుట కాజ్ఞా పింపుడు” అని, 

దానిని విని వెంటనే రావణుడు ఎనుబది వేలమంది కింకరులను నాపై 
యుద్ధమునకు పంపెను. పరిఘతో వారిని అంతమొందించితిని. చనిపోవగా 
మిగిలినవారు రావణుని వద్దకేగి సైన్యము చనిపోయినదని చెప్పిరి. 


ఇంతలో నేను అచటనున్న ప్రాసాదమును కూల్చి స్తంభముతో అచ్చట 
కాపలొ ఉన్న నూజుగురు రాక్షసులను చంపితిని. 

తరువాత రావణుడు ప్రహస్తుని కుమారుడగు జంబుమాలిని భయంక 
రులగు రాక్షసులతో నాపై పంపెను. వారిని కూడ నేను పరిఘతో చంపితిని. 


అపుడు రావణుడు మహా బలులగు మంత్రి పుత్రులను పంపెను, వారిని 
కూడ ఆ పరిఘతోనే యమలోకమునకు పంపితిని. 


మంత్రిపుత్రులు చనిపోయినారని తెలిసి ఐదుగురు సేనానాయకులను 
పంపెను. సైన్యముతో కూడ ఆ సేనానాయకులను చంపితిని. 


అపుడనేక రాక్షసులతో అక్షకుమారుని పంపెను. మండోదరి పుత్రుడగు 
ఆతడు రణపండితుడు. ఆత డాకాశముపైకి ఎగురగా పాదములు పట్టుకొని - 
లొగి పిండి చేసితిని. . 


ఇట్లు అక్షకుమారుడు కూడ చనిపోగా ఇంద్రజిత్తు అనుపేరు గల రెండ 
వకుమారుని పం బను. వారి 'సైన్యమునంతను జయించితిని. 

అపుడు ఇంద్రజిత్తు నాతో యుద్ధముచేసి నన్నోర్వలేక బ్రహ్మాస్త్రముచే 
నన్ను బంధించెను. ఆతని వెంట నున్న రాక్షసులు (తాళ్ళతో గూడ కట్టిరి. 
రావణుని సమీపమునకు తీసికొని వెళ్ళిరి. రావణుడు నన్ను జూచి ప్రశ్నించెను 
అపుడు నేను లంకకు వచ్చుట, రాక్షసులను చంపుట అంతయు సీతమ్మ 
కొజ కని చెప్పితిని. “ఆమెను చూచుటకొతే నీ భవనమునకు వచ్చితిని. నేను 
వాయుపుత్రుడను, వానరుడను, హనుమను. రామదూతను. సుగ్రీవసచివుడను. 


నుందనరాంది తత్త దీపిక 665 
రాముని దూతగా నీ వద్దకు వచ్చితిని. మహాతేజశ్నాలియగు సుగ్రీవుడు నిన్ను 
కుశల మడిగెను. ధర్మార్థస హితనుగు హితమును నీకు చెప్పుమనెను. 

బుశ్యమూకపర్వతమం దున్న సుగ్రీవునితో రాముడు మైత్రిని చేసికొ 
నెను. రాముని భార్య ఒక రాక్షసునిచే అపహరింపబడినదని తెలిసి మా 
సుగ్రీవుడు ఆతనికి సాయము చేయుటకు ప్రతిజ్ఞ చేసెను. వాలిని చంపుటకు 
రాముడు సుగ్రీవునకు ప్రతిజ్ఞ చేసెను. సుగ్రీవునితో రాముడ్ని సాక్టికముగ 
స్ఫేహము చేసికొనెను. 

ఒక్క బాణముతో వాలిని చంపి ఆ సుగీవుని వానరులకు రాజుగా 
చేసెను. తన కుపకారము నొనర్చిన రామచంద్రునకు సాయము చేయవలెనని 
ఆ న్న నన్ను నీ వద్దకు పంపెను. 

సీతను వేగముగా తెచ్చి రామున కొసంగుము. వానరవీరులు నీ సైన్య 
మును నాశనము చేయక మునుపే సీత నొసంగుము. 

వానరుల ప్రభావము ప్రసిద్ధము. వారు అవసరమైనచో దేవతలవద్దకు 
కూడ వెళ్ళగలరు” అని సుగ్రీవుని సందేశమును రావణునితో నేను చెప్పితిని. 

ఆతడు కోపముతో దహించుచున్నట్లు నన్ను ' చూచెను. చూచి నన్ను 

చంపుటకు ఆజ్ఞ నొసంగెను. 
అపుడాతని సోదరుడు మహానుతి యగు విభీషణుడు నన్ను చంపవలదని 

రావణుని యాచించెను. న్‌ 

“రాక్టస శేష! దూతను చంపుటకు నిశ్చయించుట తగదు. ఆది రాజ 
శాస్త్ర విరుద్ధము, రాజశాస్తములలో దూత నధ ఎచ్చటను పేర్కొనబడలేదు. 
దూత యధథార్థమును తెలిసికొనుటకు వచ్చును por ఆట్టి దూత ఎంత 
తప్పుచేసినను విరూపునిగా చేయుటయే గాని చంపుట శాస్త్రములలో విధింపబడి 
యుండలేదు.” 

విభీషణు 'డట్టు చెప్పగా రావణుడు “ఈతని తోక కాల్చి వేయుడు” అని 
రాక్షసులతో పల్కెను. 

అపుడు వారు నా తోకకు నార, పాత నూలు బట్టలు కట్టిరి. చండప 
రాక్రములగు రాక్షసులు నాతోకను కాల్చివేయుచు కబ్బలతోము, పిడికిళ్ళతోను 
నన్ను కొట్టిరి. త్రాళ్ళతో కట్టే చుట్టును రాక్షసులు నన్ను పట్టుకొని వీథులలో 
(త్రిప్పుచు, రాజమార్గములో చాటుచు. నగర 'ద్వారమువద్దకు తెచ్చిరి. 


ఎందళకాండ తత్త్య్వదీపిక 666 





అప్పుడు చేను నా రూపమును సంకోచింపచేసి ఆ కట్టను జారుకొని 
వురల "పెరిగి ఇనుప పరిఘను ఒక దానిని పట్టుకొని ఆ రాక్షసులను చంపితిని. 

తరువాత వేగముతో నగర ద్వారము పైకి ఎగిరితిని. 

మండుచున్న నా తోకతో, మిద్దెలతో గోపురములతో కూడిన లంక 
నంతను కొల్ఫితిని. లంక యంతయు కాల్సివేయబడినది. 

ఇక సీతమ్మ కూడ దహింపబడి యుండుననియు, రాముని మహాకార్య 
మును వ్యర్థము చేసితిననియు శోకముతో చింతించుచుంటిని. 

అంతలో “జానకి దహింపబడలేదు” ఆని చారణులు పల్కిన మాటలు 
విన్సడను. 

ఆశ్చర్యములగు ఆ మాటలను విని శుభశకునములచే కూడ జాను 
దహింపబడి యుండదని నిశ్చయము చేసికొంటిని. తోకను నిప్పు మండుచు 
న్నను అగ్ని నన్ను దహింపలేదు. నా హృదయమానందముతో నిండియున్నది. 
చల్లని గాలులు వీచెను. 
.... చారణు లిట్లు పల్కిరి కావున సీతమ్మ సుఖముగ ఉండియుండునని 
సంతో షించినవాడనై మరల సీతమ్మను చూచి ఆమెవద్ద సెలవు తీసికొని 
బయర్రేరితిని. 

తరువాత అరిష్టమను పర్వతము నెక్కి మిమ్ములను చూడవలెనను కోరి 
కతో సముద్రమును దాటుటకు ఆరంభించితిని. 

తరువాత చంద్ర సూర్య సిద్ద గంధర్వ సేవితమగు వాయు మార్గమున 
. ఎగిరి వచ్చి ఇచట మిమ్ములను చూడగల్లితిని. 

రాముని ప్రభావము చేతను, మీ తేజస్సు చేతను సుగీవు డాజ్ఞాపించిన 
పనిని నెరవేర్చితిని. 

_ ఈవిధముగ నేను చేసిన దంతయు మీకు నివేదించితిని. 
ఇంకను చేయనిపని ఏమున్నదో దానిని మీరు పూర్తిచేయుడు” అని 

హనుమ చెప్పి విరమించెను. 


59 హనువు మరల ఇట్లు చెప్పుటకు ఉషక్రమించెను. 


“రాఘవుని ప్రయత్నము సఫలమైనది. సుగ్రీవుని ఆందోళన . తగ్గినది. 
సీతమ్మ పాతివత్యమును చూచి నా మనసు ఆమెకు విధేయమైనది. 


సుందరకాండ తత్త (దీ పీక ౮67 


వ 





రావణుడు తపసుచే గొప్పవాడు. ఆతడు తపసుచే లోకములను ధరిం 
పగలదు. లోకములను దహింపగలడు. అట్ట తపస్సుండుటచేతనే సీతమ్మ 
శరీరమును స్పృశించినను వాని శరీరము నశింప లేదు. 

“న తదగ్శికిఖా కుర్వాత్‌ నంన్నుష్టా పాణినా నతీ 

జనక న్యాత్మ జా కుర్వాల్‌ యత్కో9ధకలు షీక్పుతా.” 

(సుంద. 59-4) 

పతివత యగు "సీతమ్మను చేతితో స్ప శించిన రావణుడు బతికి 
యుండుట ఆశ్చర్యమే! చేతితో అన్నిహేత్రజ్యాలను స్పృశించినను కాలక 
యుండవచ్చునుగాని సీతమ్మను స్పృశించి దహింపబడకుండుట అసాధ్యము. 

సీతమ్మ కొపముతో కాలుష్యము నందినపుడు అగ్నిహో(త్రముకంటె తీవ 
ముగ దహించును. కాని ఆమె (క్రొధమును తెచ్చుకొనక పోవుటచే రావణుడు 
(బతికీయున్నాడు.” 

జాంబవంతుడు మొదలగు వానరు లందజతో ఈ విధముగ జరిగిన 
పని నంతను నివేదించి “సీతమ్మతో కలసి వెళ్ళి మనము రామలక్ష్మణుల 
కంటపడుట న్యాయము. 

నేనొక్కనివైనను రాక్ష సులతో లంకాపట్టణమును, రావణుని కూడ చంపగ 
లను. ఇంక బలవంతులగు, శూరులగు మీ యందరతో కలిసినచో చెప్పుడిదేమి? 

నేను సైన్యముతో, పుత్రులతో, సహోదరులతో రావణుని చంపగలను. 
ఇం|దజిత్తు వద్ద (బ్రహ్మో ష్ర్రము, ఐంద్రాస్త్రము, రౌద్రాస్త్రము, వాయవ్యాస్తము, 
వారుణాస్త్రము మున్నగునవి ఉన్నను వానిని నేను పాడుచేయగలమ. రాక్షసు 
లను చంపగలను. మీ రనుమతించినచో నా పరాక్రమమే రావణుని చంపుటకు 
చాలును. నేను విసరిన రాళ్ళవాన దేవతలను గూడ యుద్ధములో చంపును. 
ఇంక రాక్షసుల విషయము చెప్పునదేమి? 

సముద్రము చెలియలికట్టను అతిక్రమించిన అతిక్రమింపవచ్చును. మంద 
రము చలింపవచ్చును. . కాని శత్రు సైన్యము (యుద్ధములో జాంబవంతుని 
కదల్పలేదు. | 
సర్వరాక్షపసంఘములను చంపుటకు వాలిపుత్రుడగు అంగదుడు ఒక్కడే 
చాలును. పనసుడు, నీలుడు అనువారలు తమ వేగముచే మందరపర్వత 
మును కూడ శిథిలము చేయగలరు. యుద్ధములో రాక్షసులను శిథిలము 


నురీదరకాండ తత్త దీ పీక 663 





చేయగలవారని చెప్పవలెనా? 

దేవాసురులలో గాని, యక్షగంధర్వులలో గాని, ఉరగపక్టులలో గాని 
మైందునకు, ద్వివిదునకు ఎదురు నిలిచి యుద్ధము చేయువారు లేరు కదా! 
మైందద్వివిదులు అశ్వినీ దేవతల పుత్రులు. (బహ్మనుండి వరమును పొందిన 
వారలు. అమృత(ప్రాశనమును ఒనర్శినవారలు. అశ్వినీ దేవతలయందుండు 
గౌరవముచే సర్వలోక పితామహుడు వీరికి ఎవ్వరిచేతను మరణము లేకుండ వర 
మిచ్చెను. అట్టి వరముచే గర్వించినవారలై గొప్ప సైన్యమును మధించి దేవతల 
యమృతమును వీరు పానమొనర్చిరి. వీరికి కోపము వచ్చినచో గుజ్జములతో, 
రథములతో, ఏనుగులతో లంక నంతను నాశనము చేయగలరు. 


అందరు వానరు లక్కరలేదు. నే నొక్కడనే లంకను పాడుచేసి దహించి 
భస్మము చేసితిని. రాజ మార్గములందంతట నా పేరును వినిపించి వచ్చితిని, 

జయ త్యతిబలో రామో లక శ్రిలో శ ముహోబలః” 

aA 
(సుంద.59-23) 

నేను కోసలరాజగు రాముని దాసుడను. హనుమంతుడ నని చెప్పితిని, 

అశొకవనములో పతివ్రత యగు సీత శింశుపావృక్షము | క్రిందదీనముగ 
కూర్చుండి యున్నది. 

రాక్షస స్తీలచే చుట్టుముట్టబడి శోకసంతాపములచే కృశించినదియై సీతమ్మ 

ఇ | 5 

మేఘ పంక్తిచే చుట్టుముట్టబడిన చంద్రరేఖవలె కాంతి హీనయై యున్నది. 

బలదర్శితు డగు రావణుని ఆమె తలంచుటలేదు. పతివ్రతయై, అనుర 
కయి, సీతమ్మ రామునే సంతతము స్మరించుచున్నది. 

ఒకే వస్త్రము ధరించి శోకసంతాప దీనాంగియై రాక్షస్మప్తీలమధ్య వారిచే 
బెదరింపబడుచున్న సీతమ్మను చూచితిని. ఏకవేణిని ధరించి, భర్తనే 
సంతతము చింతించుచు, నేలను పరుండి, రావణుని పొందవలె నను కోరిక 
లేనిదై చనిపోవలెనని నిశ్చయముతో నున్న సీతమ్మను చూచి, ఎట్లో నమ్మకము 

మూ x 

కల్గించి, మాటాడి విషయమంతయు చెప్పితిని. 

రామ సుగ్రీవుల మైత్రిని గూర్చి విని ఆమె ,ప్రీతినందినది. సీతమ్మ 
చారిత్రము మార్పులేనిది. ఆమెకు భర్రయందు గల భక్తి ఉత్తమమైనది. ఆమె. 
పాతివత్యమే మహాపరాధము చేసిన రావణుని చంపగలదు. 

వాడు మహాత్ముడై వరములను పొందిన వాడగుటచే చనిపోలేదు. ఆమె 


సుందరకాండ తత్త ఎదీ పీక 669 








పాతివత్యమే రావణుని చంపును. రాముడు ఆ రావణవధకు నిమిత్తమా్రుడే 
అగును. 

ఆమె సహజముగ కృశాంగి. వియోగముచే మరింత కృశించి పాడ్యమి 
నొడు చదివిన విద్యవలె నున్నది. 

ఈ విధముగ సీత శోక పరాయణయై యున్నది. ఈ విషయమున 
చేయదగిన దంతయు చేయబదడుగాక!” 

0 ఇట్లు హనుమ చెప్పిన మాటలు విని, అంగదుడు-ఇట్లు పలి 
కెను. “సీతమ్మను చూచి ఆమెను తీసికొని వెళ్ళకుండ మహాత్ముడగు 
రామచంద్రుని సన్నిధికి వెళ్ళుట యుక్తముగ తోచుట లేదు. 

ప్రసిద్దమగు పరాక్రమము గల మీరు “సీ సితమ్మను చూచితిమి. కాని 
తీసికొనిరాలేదు.” అని చెప్పుట అయుక్తముగ తోచుచున్నది. . అంఘునమున 
కాని పరాక్రమమున కాని మనతో సమానులు చేవదానవులలో ఎవ్వరును 
లేరు. 

మన హనుమంతుడు రాక్షసవీరులలో కొందజను చంపినాడు గదా! 
మనము జానకిని తీసికొనివెళ్ళుటయే చేయదగిన పని” అని అంగదుడు 
పలుకగా విని, 

జాంబవంతుడు ఆతని సంకల్పమునకు చాల సంతసించినవాడై అర్జవంత 
మగు మాటలను ఇట్లు చెపె పను. 

“రాజపుత్రా! మీరు తలంచినటుల సీతమ్మను తీసికొని వెళ్లుట ఆయు 
కము కాదు. మీరు చెప్పినది చాల బాగున్నది, మనకు అట్టి సామర్థ్యమును 
ఉన్నది. కాని రాముని ఆలోచన ననుసరించి మనము కార్యమును చేయవ 
లెనే కాని తొందరపడరాదు. అందుచే వెళ్ళి ఇ వారి: ఘూ నెజీంగి 
చేయుదము” అనెను. 

(6 క్షేజాంబవంతుడు పల్కిన మాటలను అంగదుడు త్త వాన 
రులు హనుమంతుడు విని తగునని అంగీకరించిరి. 

pes అంగదుడు శ “పేరులు .హనుమంతుడు ముందుకు 





నుందరకాండ తత్త దీ పీక 670 


——_™ వా అనాలా 








మేరు, మందర సమానులగు మసికాయులు మహాబలులు నగు ఆ 
వానరులు .మదించిన ఏనుగలువలె ఆకాశమును ఆవరించి ఎగిరిరి. అందరు 
వానరులును, సర్వభూతములచే గౌరవింపబడు మహాబలుడగు హనుమను 
రెప్పవేయకుండ చూచుచు ముందునకు సాగిరి. 


రాఘవుని కార్యము నెరవేరుట నిశ్చయమని మనసులలో కార్య సిద్ధికి 
పొంగిపోవుచు ముందునకు ఏగుచుండిరి. 


అందరును రామునకు ప్రియమైన వార్తను చెప్పవలెనని ఉబలాట పడు 
చుండిరి. యుద్దమునకు సమాయత్తమగు చుండిరి. రామునకు అపకారము 
చేసిన రావణునికి ప్రతీకారము చేయుటలో అందరు పట్టుదలతో నుండిరి. ఆ 
వానరులందరును, ఆకాశముషై ఎగురుచు, నందనవనమువలె నున్న చెట్లతో, 
లతలతో నిండియున్న వనమును చేరిరి. 

అది స్ముగీవుని మధువనము. జాగరూకతతో కాపాడబడుచున్నది. 
సర్వభూతములకు కూడ దానిని పాడుచేయుట శక్యముకాదు. అది ఆతి 
మనోహరము. సుగ్రీవుని మేనమామ యగు దధిముఖుడను వానరుడు మహా 
పరాక్రమశాలి, ఆ వనమును కాపాదుచుండెను. ఆ వానరులు ఆ వనమును 
చేరి పరమోత్సాహము నొందిరి. ఆ వానరులందరు ఆ మధువనమున తేనెలు 
(త్రాగుటకు అంగదుని అనుజ్ఞనడిగిరి. 

అంగదుడు జాంబవంతుడు మున్నగు వానరు లందరకు ఇచ్చవచ్చినట్లు 
తేనెలు త్రాగుటకు అనుమతి నిచ్చెను. అంత వానరులందరును సమన 
నృత్యము చేయసాగిరి. 

శగాారుంతి కేచిత్‌ (పణమంతి ప్రత్‌. 

నృత్యంతి కేచిత్‌ (ప్రహనంతి కేచిత్‌, 

పతంతి కేచిత్‌ విచరంతి కేచిత్‌ 

ప్రవంతి కేచిత్‌ ప్రలవంతి కేచిత్‌” (సుంద.61.14) 

ఆనందముతో కొందరు పాటలు పాడుచున్నారు. కొందరు నృత్యము 
చేయుచున్నారు. కొంతమంది పక పక నవ్వుచున్నారు. కొంతమంది నేలను 
పడుచున్నారు. కొంతమంది తిరుగుచున్నారు. కొంతమంది _ గెంతుచున్నారు. 
కొంతమంది ఏవో మాటాడుచున్నారు. ఒకరితో ఒకరు ఆడుచున్నారు. 
కొందరు ఒక చెట్టుపై నుండి వేరొక చెట్టుపైకి దూకుచున్నారు. కొందరు 


సుందరకాండ తత్త (దీ వీక 671 


దడా ాలాటలెండలమాయనాలకొరుండాడాలిం 








చెట్టు చివర నుండి క్రిందకు పడుచున్నారు. కొందరు నేలపై నుండి చెట్లు 
చివరకు ఎగురుచున్నారు. 

ఒకడు పొడుచుండగా వేరొకడు నవ్వుచు వానిపైకి వచ్చును. వేరొకడు 
ఏడ్చుచు ఆ నవ్వుచున్న వానిపైకి వచ్చును. 

ఏడ్చుచున్నవానిని వేరొకడు త్రోసికొని పోవుచుండెను. త్రోయుచున్న 
వానిని వేరొకడు . గర్జించుచు వెంబడించును. 


ఈ విధముగ మముపోపమే మత్తెక్కిన మనసులు కలిగిన ఆ వానర 
సైన్య మంతయు చిందరవందరయై యుండెను. 

వారిలో ఒక్కడు కూడ మత్తెక్కనివాడు కాని మద్యపానముచే తృప్తి 
నొందినవాడు కాని లేడు. 

వానరులు పూవులతో ఆకులతో నిండిన చెట్లనన్నిటిని పాడుచేసి తేనె 
(త్రాగుచుండుట చూచి దధివక్తుుడను వానరుడు కోపముతో ఆ వానరులను 
వారించెను. వనపాలకుడనగు దధివక్తుంని వానరులు ఎదిరించి భయసె పెట్టిరి. 


దానితో కోపమువచ్చి ఆ వనపాలుడు వారిని తీవముగ దండింపవలెనని 
తలంచెను. కొందజను పరుషములగు వాక్యములతో నిందించెను. కొందజను 
చేతితో చజచెను. 'కొందజతో. కలహించెను. కొందజను మంచిమాటలతో 
(బతిమాలెను. ఆ వానరులు మధుపానముచే మత్తెక్కి భయములేనివా రై తమ 
తప్పును ఎజుంగక అందరును కలసి ఆతనిని లాగుచుండిరి. గోళ్ళతో “గరుచు 
పండ్లతో కొయుకుచు చేతులతో పాదములతో కుమ్ముచు మదమువలన ఆ వన 
పాలకుని వానరులు హింసించిరి. _వనమునంతను భోగ్యమయిన వస్తువులు 
లేకుండ పాడుచేసిరి. 

62 వానరోత్తముడగు హనుమ మిగిలిన వానరులతో “మీరు 
హాయిగా మధువును సేవింపుడు. మీకు ఆడ్డుభచ్చినవారిని చేను వారింతుమో 
అని చెప్పగా ఆ మాటను విని యువరాజగు అంగదుడు ప్రసన్నుడై కమ్రీరంద _ 
రును మధువును పేవింపుడు. కార్యమును సాధించి. వగ నా హనుమ న 
చేయరానిదైనను ఆయ రంయక. ఇ నంట దానికీ. 'ఆటఇకమేమీ 


” 
on hay ne 
స! స్ట ళ్ళ et bar 


భః వ తు Ww శ [ 





నుందరకొాండ తత్త ఎదీ వీ బక 672 





అంగదుడు ఆజ్ఞ ఇచ్చెను. సీతమ్మను చూచి ఆ వృత్తాంతమును విని 
వచ్చితిమి. ఇంక ఆడ్డేమి? అని ఆ వనపాలకులను (తో నపుచ్చి మధువును 
(త్రాగుచుండిరి. తీయని పండ్లను తినుచుండిరి. 


వారించుటకు ' వచ్చిన వనపాలకులను వందలకొలది మీద పడి కొట్టు 
చుండిరి. “పెద్ద తేనెపట్లను చేతులతో పట్టి త్రాగుచుండిరి. మరికొన్నిటీని 
చిదిమి చేయుచుండిరి. "కొందరు తేనెలు త్రాగి ఆ పట్టులను క్రింద పారవే 
యుచుండిరి. మరికొందరు మైనముతో ఒకరి నొకరు కొట్టుకొనుచుండిరి. 

మరికొందరు చెట్ల మొదళ్ళయందు కొమ్మకు చేరబడియుండిరి. మరి 
కొందరు మత్తెక్కి బడలి ఆకులు పరచుకొని పరుండిరి. ఒకరి నొకరి 
కొందరు ఎత్తి పడవేసికొనుచుండిరి. కొందరు తూలుచుండిరి. కొందరు 
గర్హించుచుండిరి. కొందరు పక్షులవలె కూయుచుండిరి. కొందరు మత్తెక్కి 
నేలపై పరుండి నిద్రించుచుండిరి. కొందరు నవ్వుచుండిరి. కొందరు ఏమేమొ 
మాటాడుచుండిరి. 

దధిముఖుని సేవకులు వారిని వారించుటకు వచ్చి“పారిచే దెబ్బలు తినీ 
దూరముగ పారిపోయిరి. మోకాళ్ళపై నీడ్చి ఆ వనపాలకులకు వానరులు 
పృష్టభాగమును చూపుచుండిరి. 

అంత ఆ పాలకులు, దధిముఖుని. వద్దకు వచ్చి “హనుమంతుడు 
ధైర్యమొసంగగా వానరులు '” మధువనమును పాడుచేసిరి.. మమ్ము వేలనీడ్చి 
దేవమార్గమును చూపిర అని చెప్పిరి. 

అంత దధిముఖునకు కోపము వచ్చి రండు. మన మందరము వెళ్ళి 
వారిని వారింతము అనెను, 

దధిముఖుడు పెద్ద చెట్టును పట్టుకొని వెంట వనఫాలకులురాగా ఆ 
వానరుల పైకి వచ్చెను. వనపాలురు ప్రభువు నాజ్ఞచే చెట్లను శిలలను పట్టుకొని 
ఆ వానరుల పైకీ వెళ్ళిరి. 

చెట్లపై. నేలా పై నున్న, వానరులనందరను ఆ పాలకులు ఆక్రమించిరి. 
చెట్టుపట్టుకొని కోసముతో వచ్చుచున్న దధిముఖుని చూచి హనుమంతుడు 
మొదలగు. వోవరులందరు “వేగముతో. పరు గెత్తిరి, 


చెట్టుపట్టుకొని. "పైబడవచ్చుచున్న మహాబలుడగు' దధిముఖుని అంగదుడు 
రెండు సేరులతో కొట్టెను. మదాంధుడై తన తండ్రీ మేనమామ. పూజ్యుడు 


నుందరకొండ తత్త ౮దీవీక 673 


అని అంగదుడు ఎటుంగక పోయెను. నేలను పడవేసి గట్టిగా కుమ్మెను. 
దానితో చేతులు, తొడలు విరిగి రక్తము కక్కి క్షణకాలము తెలివితప్పి పడెను. 
సేపటికి తేరుకొని వానరులను మరల వారించెను. 

చివరకు ఏమియు చేయలేక ఆ వానరులనుండి తస్పించుకొని ఏకాంత 
ముగ తన సేవకులను పిలచి ఇట్లు చెప్పెను. 

వీరి నిటులనే ఉండనిండు. మన ప్రభువగు సుగీవునివద్దకు వెళ్లి అంగ 
దుడు చేసిన తప్పునంతను వినిపింతును. సుగ్రీవుడు కోపముతో తప్పక 
వానరులను చూచి చంపించును. ఈ  మధువనమును సుగ్రీవుని తండ్రి 
తాతలనుండి వచ్చుచున్నది. వారికి చాల ఇష్టమైనది. ఆ వాొనరులందరను 
చంపించును. రాజుగారి ఆజ్ఞను ధిక్కరించిన వీరందరును చంపదగిననారే! - 


మన రోషము ఫలించును. 

తన సేవకులతో ఇట్లు చెప్పి కొందరు వనపాలకులతో కూడి దధిము 
ఖుడు ఆకాశమున కెగసెను 

ఒక నిముషములో ఆతడు సుగ్రీవుడున్నచోటునకు చేరెను. 

రామ, లక్ష్మణ, సుగ్రీవులున్న ప్రదేశమున ఆకాశమునుండి నేలపై స సమ 
ముగ పడెను. దధిముఖుడు దీనవదనుడై శిరస్సు పై దోసిలి ఒగ్గి సము 
పాదములకు తన శిరసును మోసి పడియుండెను. న 

63 సుగ్రీవుడు అట్లు నేలపడిన దధిముఖుని చూచి ఏమి: జరి. 
గెనోయని భయపడుచు, “లెమ్ము, లెమ్ము అట్లేల పాదముల'పై :. బడితిమి.. 
భయపడకుము. జరిగినదంతయు చెప్పుము” + అనెను. 

అపుడు సుగ్రీవునిచే ధైర్యమునొంది దధిముఖుడు లేచి ఇ చెను. 

రాజా! మీ తండ్రి బుక్షరజస్సు కావి, స ఆన్సగారు ..వ్లార్రీకొన్వి మీరు 
కాని ఎవ్వరిని మధువనమున ప్రవేశించుటకు. ఇంత 
అట్టి వనమును నేడ్త్యః 








నుందరకొండ తత్త బీ పీక 674 


ఇట్లు విన్నవించుచుండగా లక్ష్మణుడు చూచి సుగ్రీవుని, ఇట్లు అడిగెను 

వనపాలకుడగు వానరుడు దుఃఖపడుచు ఏదోవిషయమును చెప్పుచు 
న్నాడు. ఆ విషయమేమి? అని అడిగెను. 

లక్ష్మ ణునకు వొనరభాష రాదు. దధిముఖుడు ఏడ్పుచు మాటలాడుచుం 
డుటచే సీతమ్మ కేమైన అనర్హము కలిగెనేమోయని లక్ష్మణుడు భయపడెను. 

ఆ విషయము సుగ్రీవుడు ఎటీంగి లక్ష ్యణునితో ఇట్లు చెప్పెను. 

దక్షిణదిక్కున వెదకుటకు వెళ్ళి తిరిగి వచ్చిన వానరులు మధువనమును 
పాడుచేసిరట. దానియందలి మధువును త్రాగిరట. వానరులు మధువనమున 
ప్రవేశించిరి యనిన సీతమ్మను చూచిరని మనమనుకొనవచ్చును. 

“కృష్టా దేవీ న నందేహో న చాన్యేన హనూమతా 

న హ్యూన్య సాధనే హేతుః కర్మ ణోజన్య హనూమతః 

కొర్యనీద్ది ర్మతి శ్చైవ తన్మీన్‌ వానరపుంగవే 

వ్యవసాయ ళ్ళ వీర్యం చ (శ్రుతం చాపీ ప్రతిష్టీతం, 

| (సుంద. 63.17,18) 

“లక్ష్మణా! సీతమ్మను చూచినారు. ఎవరో కాదు హనుమంతుడే 

*చినాడు. హనుమంతుడు తప్ప వేరొకడు ఈ కార్యమును సాధింపలేడు. ' 
ర్య సిద్ధి, బుద్ధి, పట్టుదల, పరాక్రమము, పాండిత్యము కూడ హనుమంతుని 
యందే కలవు. జాంబవంతుడు, మహాబలుడగు అంగదుడు నాయకులుగా 
ఉండి- హనుమంతుడు (ప్రధానుడై' యున్నప్పుడు కార్యము వేరొకరీతి జరుగదు. 
అంగదుడు మొదలగు వీరులు మధువనమును పాడుచేసి వారించినవా 

రిని కొట్టిరట. . 

ఈ విషయము చెప్పుటకు దధిముఖుడను వానరుడు వచ్చినాడు. సీత 
మ్మను వానరులు చూచినారు. అందుచేతనే మధువును త్రాగుచున్నారు. 
సీతమ్మను చూడకుండ మా మధువనమును వారు పాడుచేయలేరు.” 

అని సుగీవుడు చెప్పగా రామలక్ష్మణులు విని చెవికి హాయినిగొల్పు ఆ 
మాటలతో ఆనందము నొందిరి. 

అప్పుడు సుగ్రీవుడు దధిముఖునితో “కార్యము నెరవేర్చుకొని వచ్చిన 
వానరులు వనమును . పొడుచేసిరి. కొవున క్షమింపదగును. కావున సంతోషిం 
చితిని. వెంటనే హనుమంతుడు మొదలగు వానరులను రామలక్ష ్యణులతో 


నుందరకొండ తత్తదీపిక 675 





కలసి చూడగోరుచున్నాను. సీతను చూచుటకు వారుచేసిన ప్రయత్నమును 
వినవలెనని గోరుచున్నాను.” ఖ్‌ 

అని దధిముఖునితో సుగ్రీవుడు చెప్పిన మాటలు విని రామ లక్ష్మణులు 
సంతోషముతో విప్పారిన కన్నులు గలవారై యుండిరి. 

సిద్దార్థులైన వారిని జూచివానరరాజగు సుగ్రీవుడు ఆనందించి కార్య సిద్ధి 
చేతికి అందినదన్నట్లు సంత సించెను. 


(64 సుగ్రీవుడు చెప్పిన మాటలు విని దధిముఖుడు సంతోషించి 
రామలక్ష్మణ సుగ్రీవులకు నమస్కరించి వానరులతో కూడ వచ్చినట్లే వెను 
కకేగెను. మధువనమును ప్రవేశించెను. నీరు త్రాగి మత్తు తగ్గియున్న 
వానరులను చూచెను. అంగదునివద్దకు చేతులు జోడించుకొని వెళ్ళి సుకు 
మారముగ ఇట్లు విన్నవించెను. - 

సౌమ్య! మా వనపాలకులు తెలియక మధువును త్రాగుచున్న మిమ్ము 
లను వారించిరి. మీరు యువరాజు. ఈ వనమునకు మీరే ప్రభువులు. 
మూర్భతచే తప్పుచేసితిని. క్షమింపుడు. 

మీరందరును ఈ వనమునకు వచ్చినారని, మీపినతండ్రి సుగ్రీవునితో 
చెప్పితిని. ఆతడు రోషమును చెందక సంతోషించినాడు. సంతోషించి శీఘ్ర 
ముగ వారి నందరను పంపుము అనెను. 

దధిముఖుని మాటలనువిని అంగదుడు ఆ వానరులతో ఇట్లనెను. 

“ఈవృత్తాంతము రామునికి తెలిసియుండును. అందుచే మనము ఆల: 
స్యము చేయుట యుక్తముకాదు. అందరును మధుపానము చేసి విశ్రాంతిని 
తీసుకొన్నారు. కావున, ఇకను సుగ్రీవుని దగ్గజకు' వెళ్లుటయే మిగితియున్నది. 
మీరందరు _ఎట్లు చేయుదమనిన అట్లే చేయుదును. గ రెట్లు చెప్పిన అట్టు 
నడచుకొనగల వాడను యువరాజు నెను. మిమ్ముల నాజ్ఞాపీంచుటకు. చేను: 
సమర్హుడనుకాను. కార్యమును కా య నేన్ను. . నియమించుట 
తగదు, మీ చిత్తము.” rl >” 





సుందరకాండ తత్త (దీపిక 676 





ఇట్టి నీ వినయము భవిష్యత్తులో నీకు శుభము కలుగునని సూచించుచున్నది. 
మేము గూడ అచటకు వెళ్లుటక్రై వేచియున్నాము. నీవు చెప్పనిదే వానరులు 
అడుగు తీసి అడుగు పెట్టజాలరు. ఇది సత్యము. " 

ఇట్లు వానరులు పలుకగా అంగదుడు సరే వెళ్లుదము అనెను, బలవం 
తులగు వానరులు ఆకాశమున కెగురగ వారి వెంట మిగిలిన వానరులందరు 
యంత్రముతో పైకి చిమ్మిన పర్వతముల వలె ఆకొశమున అవకాశము లేకుండ 
వ్యాపించిరి, 
- వౌయువుచే కదల్పబడిన మేఘముల వలె గర్హించుచు వారు వెళ్ళు 
చుండిరి. అంగదుడు ఇంకను. చచ్చుట ఆలస్యమగు చుండగా శోకముచే 
బాధపడుచున్న రామచంద్రునితో సుగ్రీవుడిట్లుపల్కెను. . 
రామా! ఓర్చుకొనుము. మంగళ మగుగాక. మన వానరులు సతమ్మను 
చూచినారు. సంశయములేదు. గడువుమించిన తరువాత కార్యము నెరవేర్వ 
నిదే ఇచటకు రాలేరు. కార్యము ' జరుగకున్నచో, యువరాజగు అంగదుడు: 
నావద్దకు రాడు. కార్యమును నెరవేర్చకుండ మధువనమును వానరులుపాడు 
చేసినచో అంగదుడు దీనుడై కలతచెందిన మనసుకలవాడై యుండును. సీత 
మ్మను చూచిన ఆనందము కలవారై మా పిత్ళ పితామహులచే రక్షింపబడిన, 
మధువనమును పాడుచేసిరి. కాని ఆ ఆనందము లేనిచో అట్లు చేయరు. 


రామా! కౌసల్య అదృష్టవంతు డగు కుమారుని కనినది. సందియము 
లేదు. వానరులు సీతమ్మను చూచిరి. ఎవరో కాదు. హనుమయే సీతమ్మను 
చూచెను. సందేహము లేదు. వేరొకడు ఎవడు ఈ కార్యమును సాధింపలేడు. 

సిద్ధి, బుద్దిపట్టుదల, పరాక్రమము, సూర్యుని యందు తేజస్సువలె 
హనుమ యందే కలవు. జాంబవంతుడు మంత్రియై అంగదుడు సేనానాయ 
కుడై, హనుమంతుడు రక్షకుడై దక్షిణదిక్కునకు నడచిన మన సైన్యము 
కార్యము సాధింపకుండ వెనుకకు రాదు. చింతింపకుము.” 

ఇట్లు సుగ్రీవుడు మాటాడు చుండగనే హనుమంతుడు సాధించిన కార్య 
ముచే గర్వించి గర్జించుచు వచ్చుచున్న వానరుల కిల కిల శబ్దము సిద్ధి 
నెరింగించుచున్నట్లు వినబడెను. 

వానరులు అధ్వనిని విని సుగ్రీవుడు తోక పొడవుగ చేసికొని సంతోష. 
ముతో నుండెను. వొనరులందరు రామ దర్శనమున ఉత్సాహముకల వారలై 
అంగదుని హనుమంతుని ముందుంచుకొని వచ్చి సుగ్రీవునకు రామునకు సమీ 


నుందరకొండ .తత్త ౮దీ పిక 677 





పమున భూమికి దిగిరి. 

మహాబాహుడగు హనుమ శిరసు వంచి రామునకు నమస్కరించి “నియ 
మశీలయై సీతమ్మ సుఖముగా నున్నది” అని రామునకు నివేదించెను. 

తత్త్వదీపిక :- 

ఇచట హనుమ చెప్పుటలో పాతివ్రత్యము చెడకుండ మరణింపకుండ 
సీతమ్మ యున్నది అని చెప్పెను. 

“నియతాం అక్షతాం” (సుంద. 64-37) 

అను రెండు విశేషములను (ప్రయోగించెను. పాతివ్రత్యమున్నను చనిపో 
యినచో ప్రయోజనములేదు. బ్రతికియున్నను పాతివ్రత్యము చెడినచో వ్యర్థము. 
అందుకై హనుమ సంగ్రహముగ పాతివ్రత్యముతో (బతికియున్నది అని చెప్పెను. 

సుగ్రీవుడు హనుమయే కార్యమును సాధించెనని (ప్రీతికలవాడాయెను. 

అట్లు (పీతినందిన సుగ్రీవుని లక్ష్మణుడు గౌరవముతో చూచెను. 

రాముడు (ప్రీతితో ఆనందించుచు హనుమంతుని అధికమగు గౌరవ 
ముతో చూచెను. 

65 ఆ వానరులు ప్రస్రవణ పర్వతమును చేరి, రామలక్ష్మణులకు 
నమస్కరించి అంగదుని ముందుంచుకొని, సుగ్రీవునకు నమస్కారమొనర్చిరి. 

సీతమ్మ వృత్తాంతమును చెప్పుటకు ఉపక్రమించి రావణాంతః ఏ 
నిర్చంధింపబడి యుండుట, రాక్షస స్తీలచే భయ పెట్ట ణి సీతమ్మకు 
రామునియందు గల అనురాగము, రావణుడు ఆమెకు ఒక చెల basa 
మున్నగు విషయములను వానరులందరు రామున కెరింగించిరి. వై 
కుశలముగా నున్నదని విని రాముడు ఇట్లు అడిగెను. 

“కీ + సీతమ్మ ఎచట నున్నది? ఎట్టున్నది! నా విషయమున ఎట్లున్నది 

చెప్పుడు 

రాముడు అడిగిన ప్రశ్నను విని వానరు లందరు. సీవావృత్తాంతమును. 
చెప్పుమని హనుమను (పేరేపించిరి. అప్పుడు- హనుమ సీతమ్మకు నమస్కరించి 
ఆమె ఉన్న దిక్కునకు నమస్కరించి ఇట్లు చెప్పుటకు నా. ఖ్‌ 

“నేను నూరు యోజనముల సముద్రమును దాటే పీళమ్ముమ చూచు 
టకు బయలుదేరితిని. అచట .సముద్రమునకు దక్షిణతీరమున చురాత్ముడగు 


నుందరకొండ తత్త ఏదీ పీక 678 





రావణుని పట్టణము కలదు. అచట రావణాంతుఃపురమున, ఓ రామా! 
నీయందే సర్వమును ఉంచుకొని జీవించుచున్న సీతమ్మను నేను చూచితిని. 
రాక్షస (స్త్రీల మధ్య విరూపలగు రాక్షస (స్తీలచే బెదరింపబడు చున్న సీత 
మ్మను చూచితిని. దుఃఖమునుపొందుటకు తగని సీతమ్మ దుఃఖమును పొంది 
యున్నది. రావణాంతఃపురమున నిరోధింపబడినదై రాక్షస స్తీలచే రక్షింపబడుచు 
న్నది. ఒంటి జడ దాల్చి దీనురాలై యున్నది. నిన్నే ధ్యానిచుచున్నది. నేలను 
పరుండుచున్నది.. మంచుపడిన తామరవలె రూపము చెడి యున్నది. 

రావణుని పొందవలెనను కోరిక లేనిదై మరణించుటకే నిశ్చయించుకొ 
న్నది. 
నిన్నే నమ్మియున్న సీతమ్మను నేను చూచితిని. ఇక్ష్వాకునంశమును 
కీర్తించి ఆమెకు నాపై నమ్మకమును కల్లిచుకొంటిని. తరువాత మాటాడి 
జరిగిన విషయము నంతయు తెలి పితిని. 

రామ సుగ్రీవులకు మైత్రి ఏర్పడెనని సీతమ్మ (పీతి నొందినది. సీతమ్మ 
నడువడి, మీయందు ఆమెకుగల భక్తి నిశ్చలముగ నున్నది. తీవమగు తప 
స్సుతో రామభక్తితో కూడిన సీతమ్మనాచే చూడబడినది. 

చిత్రకూటపర్వతమున కాకి విషయమున జరిగిన వృత్తాంతమును మీకు 
గుర్తుగా చెప్పినది. ఇచట నీవు చూచినదంతయూ రామునితో విన్నవింపు మని 
నన్ను కోరినది 

సుగ్రీవుడు వినుచుండగా హనుమ ఇంకను ఇట్లు చెప్పెను. 

॥ సీతమ్మ ఈ మణిని పదిలముగ దాచి రామా! మీకు ఇమ్మని ఇచ్చినది. 
ఆనాడు బొట్టు చెరిగినపుడు మనశ్శిలతో బొట్టుపెట్టిన సంగతి జ్ఞాపకము 
చేయుమన్నది. 

రామా! ఒక నెల మాత్రము జీవింతును, నెల దాటిన జీవింపను అని 
సీతమ్మ నాతో చెప్పెను. కృశాంగియై ధర్మనిరతయై, ఆడు లేడివలె బెదరుచున్న 
కన్నులు గలదై రావణాంతఃపురమున బంధింపబడి యున్నది. 

రామా! చూచినదానిని చూచినట్లుగా నివేదించితిని. ఇక సముద్రమును 
దాటుటకు ప్రయత్నమును చేయుడు.” 

రామలక్ష్మణులు ధైర్యముతో ఆనందించునట్లు చూచిన దంతయు చెప్పి 
రామునకు సీతమ్మ. ఇచ్చిన మణిని ఒసంగి సీతమ్మ చెప్పిన మాట లన్నింటిని 


నుందరకొండ తత్త్వ్వదీపిక 679 





వరస తప్పక ఆంజనేయుడు రామచంద్రునకు నివేదించెను. 

తత్త త్ర (దీ పిక ౩ 

హనుమ తాను వెళ్ళి వచ్చిన వృత్తాంతమును వానరులకు రామచంద్రు 
నకుకూడ తెలియజేసెను. అందుగల భేదమునుగర్తింపవలెను. 

వానరులతో చెప్పునపుడు కాకాసురుని వృత్తాంతమును, మనశళ్శిలా' తిలక 
వృత్తాంతమును చెప్పలేదు. తన విజయములనన్నింటిని మాత్రము వర్ణించి 

చెప్పెను. 

రామునివద్ద తన విజయములను వర్ణింపక పీత్రము మ్మకు సంబంధించిన 
వృత్తాంతమును మాత్రమే వివరించెను. 

రామునివద్ద తన అహంకారము వ్యక్తము కాకుండ వినయముతో రాముని = 
కావశ్యమగు విషయమును మాత్రము చెప్పెను. ఇది హనుమయొక్క 
వినయమును, ఉచితజ్ఞతను సూచించుచున్నది. 

హనుమ ఇందు రెడువనములను ధ్వంసము చేసెను. ఒకటీ లంకలో 
అశోకవనము. రెండవది మధువనము. 

సముద్రమునకు దక్తిణతీరమున ఒకటి, ఉత్తరతీరమున ఒకటియున్నవి. 
ఈ రెండును భోగస్టానములు. ఈ లోకములో. అనుభవించెడి భోగములు 
లంకలో కన్సించును. శరీరమును పొంది వానిని అనుభవించుట పాపఫలము. 
పైలోకములో స్వర్గాది భోగములననుభవించుట పుణ్యఫలము. ఈ రెంటిని 
ధ్వంసము చేసిన కాని భగవత్సామీష్యము నొందడు. పాపములు, పుణ్యములు 
కూడ భగవత్సాప్తి ఓ దతిపంధకములో వానిని రెడింటిని ధ్వంసము చేసినవాడే 
భగవత్వాాప్తి నొందును. 

అశోకవనము, మధువనము ధ్వంసముచేసి హనుము రాముని చేరుట 
పుణ్యషాపములను ధ్వంసముచేసికొని భగవంతుని పొందుటను సూచించును. 
606 ఈ విధముగ హనుమంతుడు చెప్పి గుర్తుగా సీతమ్మ యొపంగిన 
మణిని రామున కీయగా రాముడా మణిని గుండెలపై నుంచుకొని లక్ష్మణు 
నితో కూడ. ఏడ్ఫెను. 

ఆ మణిని ప అ ఇట్లనెను: 

వాత్సల్యము. గల ధేనువు దూడపైగల (పేమచే ఎట్టు ద్రవించువో అప్లే 
ఈ మణిని చూచి నా మనసు 'ద్రవించుచున్నది. 


నుందరకాండ తత్త దీ పీక 680 





తత్త దీపిక :- 

ఇది భగవంతునకు జీవునిపై గల వాత్సల్యమును సూచించును. 

దూడపై ఎంత మురికి ఉన్నను (పేమచే ఆవు ఎట్టు దానికై ద్రవించునో 
అట్లే భగవంతుడు జీవులలో ఎన్ని దోషములున్నను వానిని “పట్టించుకొనక 
(ప్రేమతో బాధపడును. 

రాముడు సుగ్రీవునితో ఇంకను ఇట్లు చెప్పుచున్నాడు. 

“ఈ మణి సముద్రమునుండి లభించినది. యజ్ఞములో సంతుష్టుడైన 
ఇంద్రుడు ఈ మణిని మా మామగారికి ఇచ్చెను. సీతమ్మ వివాహసమయమున 
మా మామగారు ఈ మణిని సీతమ్మకు ఇచ్చెను. ఈ మణిని చూడగనే మా 
తండ్రిగారు, జనకమహారాజు కూడ నా కొక్కసారి గుర్తునకు వచ్చిరి. ఈ 
మణి నా (పియురాలితల పై అందముగ ప్రకాశించెడిది, ఈ మణిని చూడగనే 
సీతమ్మను పొందినటుల నా కనుపించినది.” 

అని సుగ్రీవునితో పలికి, హనుమా! సీతమ్మ ఏమనినది? దాహము 

“వేయుచున్నవానికి నీరు ఇచ్చినట్లు ఆమె మాట లనెడినీరుతో నన్ను ేదదీ 
ర్పుము. 

“చిరంజీవతి వై దేహీ యది మానం ధరివ్యతి 

వ్రణం నొమ్య న బీవేయం వినా తా మసీతేక్షణాం” 

(సుంద. 66-10) 

సీతమ్మ నెలరోజులు (బతుకునా? అయినచో ఆమె చాల కాలము 

బ్రతుకునన్నమాట. అసితేక్షణ యగు ఆ సీతను చూడక క్షణకాలము . నేను 
జీవింపలేను. 

తత్త (దీపిక = 

సీతమ్మ రాముని సైగల (పేమకంటు రామునకు సీతమ్మ పై (పేమ అధి 
కమని దీనివల్ల తెలియుచున్నది. ఇదియే భగవంతుని స్వభావము. 

ఆచార్యునిచే మంత్రమును పొంది, స్వస్వరూపమును భగవత్‌ స్వరూప 
మును ఎరింగి భగవంతుడే ఉపాయమని నమ్మియున్నజీవుడు శరీరావసానము 
వరకు భగవత్సాప్రికై వేచియుండును. కాని తానే ఉపాయమని నమ్మియున్న 
జీవుని చేరకుండ భగవంతుడు ఒక్కక్షణముకూడ ఓర్వలేడు. | 


న్లుందరకాండ తత్త దీ పిక 687 





పరమా అ ద టు రా తా యు. 


హనుమా! సీతమ్మను ఎచ.చూచితివో అచటకు నన్నుకూడ తీసికొని 
పొమ్ము. ఆమె వృత్తాంతమును. తెలిసియు నేను దూరముగా ఉండలేను. 
అత్యంతము భయపడుచు, భయ్వంకరులగు రాక్షస్త్రీలమధ్య ఆమె ఎటులు 
న్నదో? నల్లని మబ్బుల మధ్య చంద్రుడువలె ఆమెముఖము రాక్షస స్త్రీల మధ్య 
కాంతిహీనమై యుడును. హనుమా! సీతమ్మ ఏమనినది? యథార్థముగ 
చెప్పుము. రోగికి మందువలె ఆమె మాటలే నాకు జీవనము. 

“మధురా మధురాలాపా కీ మాహ మమ భామినీ, 

ముద్వి హీనా వరారోవో హనుమన్‌! కథయన్త్హమే.” 

(సుంద. 66-15) 

“సీతమ్మ మధురము. ఆమెమాటలు మధురములు. ఆమె మాటలను 
చెప్పుచున్న నీ మాటలు కూడ నాకు మధురములే! నాకు దూరముగాఉండి 
నాయందే ప్రేమగల సీతమ్మ ఏమనినదో చెప్పుము.” 


6" ఇట్లు మహాత్ముడగు రాముడు పలుకగా హనుమ సీతమ్మ చెప్పిన 
మాటలు ఇట్లు నివేదింపసాగెను. 

“జానకి పూర్వము చిత్రకూటమున జరిగిన వృత్తాంతమును యథాతథ 
ముగ ఇట్లు చెప్పెను. 

సీతమ్మ చిత్రకూటమున మీ ఒడిలో పరుండి ముందు మేల్కొనెవట. 
కాకము ఎగిరివచ్చి ఆమె స్తనమధ్యమున గీరెనట. తరువాత మీరు ఆమెఒడిలో 
పరుండి యుండగా ఆ పక్షీ మరల మరల ఆమె గుండెలపై పొడిచెనట. ఆమె 
రక్తముచే తడసి మీకు తెలివి వచ్చెనట. సుఖముగ నిద్రించుచున్న మీరు ఇట్లు 
మేల్కొలుపబడి గుండెలపై కాకిచే పొడువబడిన సీతమ్మను చూచి కోపము 
తెచ్చుకొని నిట్టూర్పువిడచి ఇట్లు పలికిరట. నీ వక్షస్థలమున గోళ్ళతో “ఎవ. 
డుగీరినాడు? ఐదుతలలుగల పాముతో ఎవడు ఆటలాడుచున్నాడు? ఇట్లమచు | 
ఇటునటు చూచుచుండ రక్తముతో తడిసిన గోళ్ళతో కాకి మీకు ఎదురుగా 
కన్సడినదట. ఇంద్రుని కుమారుడగు ఆ కాకము దేవకార్యముపై భూమండ ' 
లమున సంచరిచుచున్నది. కాని గమనములో - వాయువుతో సమానమైనది. 
ఆ కాకముపై మీరు కోపముతో కూర్చుండిన ఆసనమునుండి దర్భను తీసి 
(బ్రహ్మాస్రము నభిమంత్రించి ప్రయోగించిరట. ఆ దర్భ కాలాగ్నినలె మండుచు 


పక్షిపైకేగెను. ఆ పక్లిని వెంటాడెను. ఆ కాకము మూడులోకములు తిరిగి 





నుందరకొండ తత్త ఏదీ పీక లై 682 
లలనా కనన 





తండ్రికాని, దేవతలుకాని, బుషులుకొని రక్రించెడివారు లేకపోగా మరల మీ 
యెదుటకే వచ్చి పడెనట. ఎదురుగా నేలపైపడిన కాకిని చంపక కృపతో 
వదలిరట. బాణము వ్యర్థముకాకుండ దాని కుడి కంటిని మాత్రము పొడిచి 
వదలిరట. రామా! అపుడా కాకి మీకు నమస్కరించి మీతండ్రి దశరథునకు 
నమస్కరించి అనుజ్ఞతీ సికొని దేవలోకమున , కేగెనట. 

ఇట్లు నా కొజకు కాకి పై బ్రహ్మాస్త్రముప్రయోగించిన స్వామి రాఘవుడు 
బలము, శీలము కలవొడయ్యు, ఏల రాక్షసులపై అస్త్రమును ప్రయోగించుట 
లేదు? నాగులు కాని గంధర్వులుకాని అసురులు కాని దేవతలు కొని యుద్ద 
ములో రాముని కెదురుగా నిలచుటకు సమర్దులుకారు. పరాక్రమవంతుడగు 
రామునకు నా విషయమున ఆందోళనయే యున్నచో వేగముగా వాడి గల 
బాణములతో రావణుని చంపుగాక! సోదరుని యాజ్ఞను పాటించి లక్ష్మణుడై 
నను ఏల నన్ను రక్షింపరాడు? అగ్ని వాయు దేవులతో సమానమగు తేజస్సుగల 
ఆ రామలక్ష్మణు లిద్దరు ఏల నన్ను పేక్తి ంచిరి? సమర్జులై యుండియు 
వారు నన్ను రక్షింపకుండుటకు నేనే ఏదో కొంచెమో గొప్పదో పాపముచేసి 
యుందును” అని సీతమ్మ. చెప్పికంటనీరు పెట్టి దీనముగ విలపించెను. 


నేను, ఆమెతో “అమ్మా! రాముడు శోకముచే దేనిని అనుభవించు 
టలేదు. నిజము. ఒట్టు. దుఃఖపడుచున్న రాముని చూచి లక్ష్మణుడు 
బాధపడుచుండును. ఎట్లో నేను నిన్ను చూడగలిగితిని. ఈ క్షణమునుండి నీ 
దుఃఖములు అంతమొందినవి. పురుష (శ్రేష్టులగు రామచంద్రులు, ఉత్సాహ 
ముతో నిన్ను చూడవచ్చి లంకను భస్మ ముచేయుదురు. రాముడు యుద్దములో 
బంధువులతో కూడ రావణుని చంపి నిన్ను తమ పట్టణమునకు తీసికొని 
వెళ్ళును. రామునకు నిన్ను తెలుపునది - (ప్రీతిని కలిగించునదియగు ఒక 
గురుతునిమ్ము, అని అడిగితిని. అపుడామె అన్ని దిక్కులకు చూచి తన జడలో 
దాల్చిడి : చూడామణిని కొంగునుండి విప్పి ఇచ్చెను. నేనా దివ్యమగు మణిని 
స్వీకరించి అమ్మకు నమస్కరించి మరల మీవద్దకు వచ్చుటకు సిద్దపడితిని. 

అట్లు సిద్ధపడి పెరుగుచున్న నన్ను చూచి కన్నీటితో దీనమయిన ముఖ 
ముతో అస్పష్టమగు మాటలతో సీతమ్మ ఇట్లు పలికెను. 

“హనుమా! సింహ సదృశులగు ఆ రామలక్ష్మణులను, సుగ్రీవుని, 
మంత్రులను కుశలమడిగితిని అనుము. మహా బాహువగు రాముడు నన్ను 
ఈ దుఃఖ సముద్రమునుండి తరింపచేయునట్లు నీవు ప్రోత్సహించుము. నా 


నుందరకొండ తత్త దీపిక 683 


తీవమగు శోకమును ఈ రాక్షస స్త్రీలు నన్ను బెదరించు బెదరింపులను రాముని 
సమీపమున చెప్పుము. నీ ప్రయాణము సుఖముగ సాగుగాక!' 

రాజోత్తమా! సీతమ్మ విషాదముతో పలికిన మాటలను నేను నీముందు 
నివేదించితిని. సీతమ్మ కుశలముగ నున్నది.” 


68 దునేమో అను తొందరచే మరల మరల ఏమేమో చెప్పినది. 


“హనుమా! రాముడు రావణుని చంపి శీఘముగ నన్ను పొందునట్లు 
రామునితో నా విషయమును బహువిధములుగ చెప్పవలెను. నీకు యుక్తమవి 
తోచినచో ఒక్కరోజు ఇచట రహస్యమయిన స్థలమున ఉండి విశ్రాంతిని తీసి 
కొనుము. రేపు వెళ్ళగలవు. నీవు ఉన్నచో “దురదృష్టవంతురాలనగు నాకు 
శోకము కొద్దిసేపయినను తగ్గును. నీవేగినచో మీరు తిరిగి వచ్చువరకు నా 
ప్రాణములు ఉండునో లేదో! నీవ్న కాన్సింపక పోయినచో దుఃఖ పరంపర మరల 
నన్నావరించి బాధించును. 


ఓ వీర హనుమ! నాకొక్క సందేహము కలుగుచున్నది. మీ వానరు 
)లోకెల్ల నీవు గొప్పవాడవు. నీవు సముద్రమును దాటితివి. కావి, దాటుటకు 
శక్యముగాని సముద్రమును ఆ వానర సైన్యములు కాని రామలక1ణులు 
కొని ఎట్లు దాబదరు? ఈ సముద్రమును దాటుటకు గరుత్మంతుడు, 
వాయుదేవుడు, నీవు మీ ముగ్గురే సమర్థులు కదా! ఇట్లుండగా కార్యమెట్లు 
నెరవేరునని నీవు తలంచుచున్నావు? ఈ కార్యము సాధించుటకు నీ వొక్కడవే 
సమర్జుడవు. నీ బలము కార్యసిద్ధిచే కీర్తి నొందగలదు. సైన్యమంతటితో 
రాముడు వచ్చి రావణుని యుద్ధములో, చంపి నన్ను తన పట్టణమునకు 
తీసికొని వెళ్ళినచో ఆది ఆ రామునకు తగును. ననమునుండి రావణుడు 
మాయచే అపహరించినట్లు రాముడుకూడ చేయుట రామునకు తగదు. సైన్య 
ముతో వచ్చి లంకను చీకాకుపరచి రాముడు నన్ను వెంటబెట్టుకొని వెళ్ళుట 
ఆతనికి తగును. రాముని పరాక్రమమునకు శౌర్యమునకు తగునట్లు నీవు 
ఏర్పాటుచేయుము. 

ఇట్లు సీతమ్మ పలికిన మాటలను విని నేను ఇట్లు బదులు పల్కి 
తిని. వానర సైన్యమునకు అధిపతియగు సుగ్రీవుడు బలవంతుడు. నిన్ను 
రామునితో చేర్చుటకు కృతనిశ్చయుడు.. పరాక్రమ సంపన్నులు, మహాబలులు 
ఆగు వానరులెందరో మా సుగ్రీవుని ఆజ్ఞకు విధేయులై యుందురు. వారికి 





ఇట్లు సీతమ్మ చెప్పి నీయందు (ప్రేమచే నేను బయలుదేరిపో 


నుందరకాండ తత్తదీసిక 684 


Po 





పైకి కాని (క్రిందకుకాని అడ్డముగాకాని వెళ్ళుటకు శక్తికలదు. ఏ పనినై 
నను వారు చేయగలరు. ఇంతకు ముందు అనేక పర్యాయములు వారు 
వాయుమార్గానుసారముగ భూమికి ప్రదక్షిణ మొనర్చినారు. సుగ్రీవునివద్దనున్న 
వానరులు అందరును నాకం కుగొప్పవారు; నాతో సమానులు; కాని నాకంటె 
తక్కువవారు ఒక్కడునులేడు. ఇట్టి పనుల కెపుడును చిన్నవారిని పంపుదురు 
కాని పెద్దవారిని పంపరు. నేనే సముద్రమును దాటినచో వారి విషయము 
ఆలోచింపవలెనా? అమ్మా! శోకింపకుము. నీ దైన్యము తొలగుగాక. వానర 
నాయకులు ఒక్కగంతున లంకకు రాగలరు. ఉదయించిన చంద్రసూర్యుల 
వలె రామలక్ష్మణులిరువురు నా భుజములపై కూర్చుండి నీవద్దకు రాగలరు. 
ధనుర్ధరులగు రామలక్ష్మణులిరువురు లంకాద్వారమున త్వరలో చూడగలవు. 
నఖములు, దంష్ట్రములు, ఆయుధములుగా గల వానర శేష్ణులను త్వరలో చూడ 
గలవు. పర్వతములను మేఘములను పోలిన వానరులు లంక సమీపమందలి 
పర్వత సానువులలో గర్హించుచుండుటను త్వరలో వినగలవు.” 

“నివృత్త వనవానం చ త్వయా న మరిందమమ్‌ 

అభిషిక్త మయోధ్యాయాం జపం (దక్ష ఫస్‌ రాఘవమ్‌ 

తతో మయా వాగ్ధి రదీనబాషణా 

శివాభి రిష్టాభి రభిప్రనాదితా 

జగౌమ శొంతిం మమ మైథిలాత్మ జా 

తవావీ శోకేన తదా౭.భివీడితా,” (సుంద. 68.28, 29) 

“అమ్మా! శత్రువులను జయించి వనవాసమును పూర్తిచేసి రాముడ 
మోధ్యలో నీతో _పట్టాభిషిక్తుడగుటను త్వరలో కాంచగలవు. అని నేను 
మంగళకరములు ఇష్టములునగు నాక్కులతో ధైర్యముగ .మాటాడి ఓదార్చగా 
సీతమ్మ (ప్రసన్నురాలై శాంతిని పొందెను. ఆమె కొజకు నీవు శోకించుచున్నా 
వని మాత్రము శోకించుచున్నది. ఆమె కంతకుమించిన దుఃఖములేదు” అని 
హనుమ రామునితో చెప్పెను. 


నుందరకాండః సమాస్తః = నుందరకాండము నమాస్తము, 


హరిః ఓం తల్‌ నల్‌ 
నరం శ్రీరామచందార్హణమస్తు, 


సుందరకాండ తత్త (దీ పీక 





హనుమ పలికిన మంగళకరములగు 
వాక్కులచే సీతమ్మకు మనునఃప్రపాదము, 
శాంతి లభించినక్లే ఈ కాండను చది 
విన వారికి మనశ్శాంతి హనుమదనుగ 
హము లభించును. త్వరలో అయోధ్యలో 
రామునితో పట్టాభి షేకమునొందెదవని సీత 
మృతో హనుమ చెప్పుటచేతను, సీతమ్మ 
పాతివత్యము ' చేతను రావణుడు చనిపో 
యినాడు. రాముడు రావణుని చంపుటకు 
నిమిత్తమౌత్రుడే అని హనుమ వావరులతో 
' చెప్పుటచేతను రావణవధ అయినట్టు, సీత్ర 
మ్మకు దుఃఖము తొలగి శాంతి లభించినట్టు 
భావించి సుందరకాండ పూర్తికాగానే పట్టాభి 
షీకము కూడ చేయవలెను. అందుచే ఇక 
ముందు పట్టాభిషేకము వివరింపబడును. 


6865 


నుందరకాండ తత్త దీపిక... 686 








శ్రీరామాయ నమః 


శ్రీరామపట్టాభిషేకము 


శ్రీరామచంద్రుడు రావణ వధానంతరము పుష్పక విమానముపై విభీష 
ణునితో, సుగ్రీవాది వానరులతో, వానరపత్నులతో కలిసి భరద్వాజా శ్రమము నకు 
చేరెను. 

అచట వారి ఆతిథ్యమును స్వీకరించి హనుమను నంది గ్రామమున 
నున్న భరతునకు తన రాకను తెలుపుటకై శ్రీరామచంద్రుడు ముందుగ 
పంపెను. 

శ్రీరామునకు భరతునిపై ఎంత (పేమయో గుహునిపై అంత మక్కువ. 


పదునాల్లు. సంవత్సరములు నిండగనే తాను కన్సడకపోయినచో భర 
తుడు ప్రాణత్యాగము చేయునని ముందుగ వార్త నంపుచు గంగాతీరమున 
మార్గమధ్యమున నున్న గుహునకు కూడ తన 'శ్లేమవార్త తెలుపుమనెను. 
గుహుడు “ఆత్మ సమస్సభా” తనకు దీటైన మిత్రుడని హనుమతో చెప్పెను. 


రామునియొక్క సౌశీల్యమును దీనిచే ఎయింగ వచ్చును. శ్రీరాముడు 
సోదరుల యందు అధికమైన (_పేమగలవాడు వారి మనసునకు ఏ మాత్రము 
అనిష్టమైనను తాను సహింపలేడు. 


అందుచే హనుమను భరతుని వద్దకు షంపుచు “హనుమా! భరతుని 
ముఖ వరమును, దృష్టిని, సంభాషణపద్దతిని జాగ్రత్తతో పరికించి చూడుము 
రాజ్యము "ఎంతటి వొని మనసు నైనను ఆకర్షింపవచ్చును. ఒకవేళ భరతుడు 
రాజ్యమునందు కాంక్ష కల్లియున్నట్లు నీకు తోవినచో నీవు వెంటనే వెనుకకు 
రమ్ము. ఆతడే రాజ్యమును పరిపాలించుగాక! మేము నంది గ్రామము వరకు 
రాకమునుసే నీవు మాకు ఎదురు రమ్ము” అని చెప్పి పంపెను. 


రాముని త్యాగము, బొదార్యము లోకాతీతము. 

హనుమ భరతుని దగ్గరకు వెళ్ళి జటిలుడై ఒడలంతయు మలినముపట్టి, 
సోదరుని ఆపదచే కృశించి, ఫల - మూలములనే ఆహారముగ తీసికొనుచు 
తాపసుడై ధర్మచారియ్రై యున్న వానిని చూచి నమస్కరించెను. 

“సీతాసహితుడై రాముడు తిరిగి వచ్చుచున్నాడు. నీవు త్వరలో రాముని - 
కలియగలమవు అని చె పెను. 


భరతుడు, ఆనందపరవశు డై మూర్చనొందిను. 


సుందరకొండ తత్త (దీ పీక 687 


మరల లేచి హనుమ నాలింగనము చేసికొని “స్వామీ! నీవు 'దేవుడవా? 
మనుష్యుడవా? నాయందు దయతో ఇచ్చట కేగుదెంచి ఈ [ప్రియమైన 
వార్తను ఎజీంగించిన నీకు నే నేమేయగలను?” అని (పశం సించెను. 


అప్పుడు హనుమ సీతారామవృత్తాంతము నంతను భరతునకు నివేదిం 





చెను: 

“రేపు పుష్యమీ నక్షత్రమున రాముని నీవు చూడగలవిని హనుమ 
చెప్పెను, 

భరతు డానందముతో శత్రుఘ్నుని ,శ్రీరామగమనమునకు ముందు 
చేయవలసిన సన్నాహముల నన్నింటిని చేయ నియమించెను. 

రామ దర్శనమునకై అందరు సిద్ధమై ఎదురు చూచుచుండిరి. 

తెల్లవారినది. భరతుడు రామాగమనమునక్ర ప్రతిక్షణము ఉత్సుకుడై 
యుండెను. విలంబమును సహింపలేక హనుమతో 

“కచ్చి న్న ఖలు కొవేయీ _నేవ్యతే చలచిత్తతా 

న హీ వళశ్వామి కొకుళ్లుం రామ మార్యం పరంతపమ్‌ 1” 

(యుద్ద. 130-22) , 

“మీ. వానర జాతికి పహజమగు చపల చిత్తముతో పల్కితివా ఏమి? ' 
రాముడింకను రాడేమి? వానరులు కానరారేమి?” ఆని పల్కెను, 

అపుడు హనుమ, “స్వామీ! ఈ చెట్లు పూలతో పండ్లతో నిండియుందు 
టయే మీకు నిదర్శనము. భరద్వాజుని వరముచే వానరుల కొజకు ఈ వృక్షము 


లిట్టు ఫలభరితము లగు చున్నవి. అదిగో! ధ్వని విన్సడుచున్నుది. మా వానర 
సేన గోమతీ నదిని దాటుచున్నది. అదిగో! పరాగవర్షము. అదిగో! స్వామి 


పుష్పకవిమానము. చంద్రునివలె వినులమై దూరమునుండి కన్పట్టుచున్నది. ఆ 
విమానములో సీతారామలక్ష్మణులు, సుగ్రీవ విభీషణులు వేంచే సీయున్నారు. 
చూడుడు.” | వ్‌ 
ఇట్టు హనుమ చెప్పుచుండగనే విమానము దగ్గరగా వచ్చెను. 
ప్రజలందరు రాముని జూచి (స్రీలు, బాలురు; యువకులు, వృద్దులు 
అందరు ఒక్కసారి “రామో౭.యం” రాముడడుగో! అని కేక లిడిరి. 
భరతుడు విమానములోనున్న రామువకు నమస్కరించి యథార్థమగు 
స్యాగతముతో రాముని నమస్కరించెను. 
రాముని యాజ్ఞచే విమానము నేలకు దిగెను. భరతుడు విమానము 


నుందరకాండ తత్త ఏదీ పీక 688 





సెక్సి, రామునివద్దకు చేరి నమస్కరించెను. 

రాముడు భరతుని లేవదీసి తన ఒడిలో కూర్చుండబెట్టుకొని కౌగిలించు 
కొనెను. భరతుడు లక్ష్మణునిచేరి వైదేహికి నమస్కరించి, సుగ్రీవ జాంబవదాదు 
లందరకు ఆలింగనపూర్వకముగ స్వాగతము పల్కెను. శత్రుఘ్నుడు కూడ 
అందరకు నమస్కరించెను. 

అపుడు శ్రీరామచంద్రుడు విమానమునుండి దిగి వచ్చి తన శలికి, 
సుమిత్రకు, కైకేయికి నమస్కరించెను. 

పురజనులందరు-- 

“స్వాగతం తే మహాబాహో కానల్యానందవర్జునా” 

(యుద్ధ. 130-50) 

“రామ! న స్వాగతము పల్కిరి. 

భరతుడు స్వయముగ రాముని పాదుకలను తెచ్చి పాదములకు చేర్చెను. 

శ్రీరామభరతుల సోదర (ప్రేమను చూచి వానరులు, విభీషణుడు మున్న 
గువారందరు కనుల నీరు నింపుకొనిరి. ఆశ్చర్యపడిరి. 

విమానమునుండి అందరు దిగిన తరువాత పుష్పకవిమూనమును కుబే 
రునివద్దకు ఏగవల సీనదిగా ఆజ్ఞాపించెను. 

“పురోహిత న్వాత్మనమన్వ రాఘనో 

బృసౌస్తతే శృ ఇవానురాధివు 

నివీద్వ సొదౌ వృథీగాసనే శుఖే 

నహైవ తేనోపవివేశ రాఘవః” (యుద్ద. జనన 

శ్రీరామచంద్రుడు తమ వంశమునకు తగిన పురో హితుడగు వసిస 


పాదములను పట్టి నమస్కరించి, ఇంద్రుడు బృహస్పతిని చేరినట్లు మం 
సన్నిధిని చేరి వారితోపాటు తానుకూడ వేరొక 'ఆసనముపై కూర్చుండెను. 


సుందరకాండ తత్త ఏదీ పీక 689 


శ్రీరామపట్టాభి షేకసర్గ 





“శిరన్వంజలి మాధాయ కైకే య్యానందవర్తనః 
బభాషే భరతో జే భ్రష్టం రొవముం నత్యపరాక్రమమ” 
(యుద్ధ. 131-1) 

“కైకేయి ఆనందమును వృద్ధిపొందించిన భరతుడు శిరసున రెండు 
చేతులు జోడించి సత్యపరాక్రముడు, అన్నగారునగు రామునితో ఇట్లు పల్కెను. 

ఇచ్చట భరతుని “కైకే య్యానందవర్హనుడు” అనెను. పదునాలుగు 
సంవత్సరము లరణ్యములోనుండి తిరిగి వచ్చి రాముడు రాజగుటయే కైకేయికి 
ఆనందము. 

దేవతాపేరణముచే దేవకార్యమును నిర్వర్తించుటకై ఆమె అట్టు కోరి 
నది గాని భరతుడు రాజగుట ఆమెకు అభిమతము కాదు. భరతుడు రాజు 
కాలేదని ఆమె దిగులుపొందలేదు. రాముడే రాజైనాడ్లని ఆనందించినది- అని 
కైకేయి స్వభావమును ఇచట మనకు వాల్మీకి (పదర్శించెను. 

రాముడు సత్యపరాక్రముడు. సత్యముచేతనే శత్రువులను జయించిన 
వాడు. పరలోకములను తనవశము చేసికొనినవాడు. రాజ్యమును మరల 
పొందినవాడు. 

“పూజితా మామికొ మాతా దత్తం రాజ్య మిదం మమ 

“తద్దదామి వున న్తుభ్యాం యథా .త్తు. మదదా మము” 
(యుద్ద. 131-2) 
భరతుడిట్లు చెప్పుచున్నాడు. . 

“స్వామీ! రామ! మా అమ్మను గౌరవించితివి. ఆమె మాటను పాలించి 
తివి. ఈ రాజ్యమును నా. కొసంగితివి. నీవు నాకెటుల నొపంగితినో అప్లే 
మరల ఈ రాజ్యమును నీకయి ఒపంగుచున్నాను.” 

ఈ శ్లోకము చాల ముఖ్యమైనది. 


sans జృంభణముచే ప వజ్రపు వే చెందిన ఈ + సవాప్తమును తపదిగాను, 


స్వామికే చెందిన పర్వజగత్తుమ, తనను 








నుందరకొంద తత్త్వ్వదీపిక 690 





భరతుడు మన కుపదేశించుచున్నాడు. 

సర్వేశ్వరుడు మన మనుభవించు సర్వపదార్థములను మనవిగా భావించు 
టకు తగినట్లు ఒసంగును. దానిచే మనకు వానియందు మమకార మేర్సడును. 
నేను కాపాడుచున్నాను, నే ననుభవించుచున్నాను- అని అహంకార మేర్పడును. 
విశ్వమంతయు వానిచే -వ్యాపిళపబడినదని ఎజీంగి వానిదిగా సర్వపదార్థము 
లను భావించి వాడే కాపాడువాడు, వాడే అనుభవించువాడు- 'అను బుదితో 
దానిని అనుభవించి చివరకు వానిని వాని కర్పించి, తాను వానికి పరతంత్రుడై 
నిలచుటయే ఆత్మస్వరూపము నెటణీంగినవాడు చేయదగిన పని. 

ఇచ్చట భరతుడు ఆ ధర్మమునే పాలించి రామునకు రాజ్యము నర్సిం 
చుచున్నాడు. 

కదం రౌజ్యుం మమ దత్తం” 

క్యా రాజ్యము నా కొనంగబడనది” 

“తత్‌. పునః తుభ్యం దదామి” 

“దానిని మరల నీకై ఒసంగుచున్నాను” 

అని భరతుడు నివేదించెను. 

ఇందలి రహస్యమును తెలిసికొనవలెను. ఈ నామాజ్యమంతయు భగ 
వానుడు మనకిచ్చనది.. కాని దానిని “మనది” అనుకొందుము. కాని ఆతడట్లు 
ఒసంగలేదు. తన ప్రతినిధిగా పాదుకలనుంచి భరతుని రాజ్యపాలన చేయుమని 
నట్లు వాని యాజ్ఞను పాలించి, వానిదిగానే చూచుచు పాలించి అనుభవించమని 
యొసంగెను. 

దీనిన గుర్తించుటయే జ్ఞానము. ఇంతకాలము అజ్ఞానముచే తనదనుకొ 
నినదానిని వానిదిగా అర్పించుటయే కర్తవ్యము. 

సంస్క ఎతమున చతుర్ధి విభక్తి వేసి “నీకొజకు ఇచ్చుచున్నాను” అనినచో 
తన హక్కును పూర్తిగా వదలి దానిపై వానికి స్వామిత్వమును సంక్రమింపచే 
సినట్టగును, 

అందుకై భరతుడు “తుభ్యం దదామి” అని స్వామిత్వము భగవాను 
నిదే యని అర్పించెను. 

మనకు భగవానుడొసంగునపుడు కేవలము అనుభవమునకే ఒసంగును. 
కాని స్వామిత్య్వముండదు అని సూచించుటకు “మమదత్తం” నాకు ఒసంగ 
బడినది. అని షష్టీవిభక్తిని ప్రయోగించును. _ ఇట్లు మనము _ పాలించుచు 


నుందరకొండ తత్త ఎదీ పిక 





అనుభవించుచు, పదార్థములన్నియు సర్వేశ్వరుడు తాత్కాలికముగ పొలించుచు 
అనుభవించుటకు ఒసరిగినవే కాని వానిపై మనకు స్వామిత్వము లేదని గుర్తిం 
పవలెను. సర్వేశ్వరునిదేస్యామిత్వమని సర్వే వ కర్పించుటయే మానవుడు 
చేయదగినదని భరతుడు తన ఆచరణముచే మన కుపదేశించుచున్నాడు. 

భరతుడింకను ఇటు నివేదించుచున్నాడు. “బలసిన ఒంటరి వృషభము 
మోయదగిన భారమును లేగదూడ ఎట్టు మోయలేదో ఈ రాజ్యమును నేను 
గూడ అట్ల మోయలేను. 

ప్రవాహవేగముచే గండిపడిన ఆనకట్టను కట్టుటకు ఎంతకష్టమో రాజ్య 
ములోని ఛిద్రములను ఆవరించుట అంతకష్టము. | 

హే రామ! గుజ్జపునడకను, రూపములో సామ్యమున్నదని, జాతిచే 
ఒకేజాతికి చెందినదానినని గాడిద నడుచుటకు యత్నించినట్లు హంసనడకలను 
కాకి అనుకరించుటకు యత్నించినట్లు నేనుకూడ రాజపుత్రుడనే యని నీవలె 
- రాజ్యపాలనము చేయుటకు యత్నించుట హాస్యాస్పదమగును. 

అంతేకాదు. రామ! ఇంటి లోపలభాగమున నాటుకొనిన ఒక మొక్క 
బాగుగ పెరిగి, బలమైన మొదలితో కొమ్మలతో విస్తరించి, పూచి, పండ్లు 
పండకుండ ఎండిపోయినచో ఆ యాజమాని ఎంత బాధపడునో ఈనాడు 
నీవు రాజు కాకపోయినచో లోకమంత బాధపడును. 
దశరథ చక్రవర్తి తపఃఫలముగా వతి కుమారుడవై జన్మించి గుణము 

లచే సర్వలోక పూజ్యడవై జ్యేష్టుడవై పట్టాభి షేకార్లత కలిగియుండి పట్టాభిషే 
కమునకు అంతయు సిద్ధము కాగా విఘ్నమై అడవుల శేగిన నీవు ఈనాడు 
రాజువు కాకపోయినచో భోకమంతయు బాధపడును. 

= నీవు' నీ భక్తులను, .భృత్యులను పాలింపుము. 

ఈ జగమంతయు పట్టాభిషిక్తుడైన నిన్ను మధ్యాహ్నమున ప్రకాశం 
చుచున్న తేజస్సుగల సూర్యుని అన్ని వైపులనుండి అందరు చూడగల్లినట్లు 
కాంతురు గాక! రాహు! మంగళనాద్యములత్‌ , త మాపురర్యమలతో, 
మధురములగు గీతములతో నీ వికమేల్కొందువుగాక! 


యావ దావర్తతే చక్రం యావతీ చ వమంధరా 
తానక్త ఫ్ర. మిహ వర్షవ్వ స్యామిత్త మనునర్తయ.,” 
(యుద్ద. 131-11) 


Cr వకఘు. ఎంతకాలము సాగుచుండునో, ఈ భూమి ఎంతకాలము 
నిలచియుండునో అంతకాలము నీవీ పర్వవిశ్వమువకు స్వామివై యుందువుగాక!” 





నుంచరకొండ తత్త (దీ పీక 692 





ఈ శ్లోకము నిత్యము మనము భగవత్సన్నిధిని విన్నవింపదగిన శ్లోకము, 

స్వామి- సర్వేశ్వర్నుడు. వాని సొత్తు - సర్వజగత్తు. దానిని తన సొత్తుగా 
భావించి, తనను స్వతం తుడుగా భావించుట మానవుని అజ్ఞానము. ఈ 
జగము, తాను కూడ సర్వేశ్వరునకే చెందినవారమని ఎపుడు తెలియునో 
అపుడు విన్నవింపవలసిన మాట ఇదియే! 

స్వామీ! కాలచక్ర మున్నంతవరకు, ఆత్మతత్త త్త్వమున్నంతవరకు నీపై 
స్వామివి” అని భరతుడు తన ఆచరణచే లోకమున కంతకు కర్తవ్యము . 
నుపదేశించెను. 

ఇట్లు భరతుడు నివేదింపగనే శ్రీరామచంద్రుడు 'సరే' అని అంగీకరిం 
చేను. శుభమగు ఆసనము పై కూర్చుండెను. 

శత్రుఘ్నుడు, నిపుణులు- సుఖహస్తులు- సుశీఘ్రులు నగు శృశ్రువర్హకు 
లను (మంగళ్ళను) స్వామికి క్షరకర్మ చేయుటకు నియమించెను. 

శ్రీరామచంద్రుడు సోదరుల పైగల (పేమాతిశయముచే వారు స్నానము 
చేయనిదే తాను స్నానముచేయుట = కంగీకరింపలేదు. అందుచే ముందుగ 
భరతునక్తు మంగళస్నానము చేయించిరి. 

తరువాత లక్ష్మణుడు, వానరేంద్రుడగు సుగ్రీవుడు, రాక్ష సేంద్రుడగు 
విభీషణుడు కూడ మంగళస్నానము లొనరించిరి. 

అపుడు శ్రీరాముడు జటలు విప్పించి కొని అభ్యంజనము వ. 
చిత్రములగు మాల్యములను ధరించెను. శరీరమునకు చందనాద్యనులెపనము 
లను. గావించుకొనెను. మంచి విలువగల నస్తములను దాల్చిను. కాంతితో 
ఎెలుగొందుచుండెను.. 

అపుడు యోగ్యమగు పరిజనము రామచంద్ర (పభువునకు అలంకారము 
లను. సమర్సించిరి. 

లక్ష్మ ణునిగూడ అలంకరించిరి. 


దశరథుని భార్యలు ముగ్గురును స్వయముగ సీతమ్మను మనోహరముగ 
అలంకరించిరి. 


కౌసల్య తన కుమారునకు విజయము చేకూర్చిన వొనరుల భార్యలకంద 
రకు సంతోషముతో స్నానములు చేయించి తానే స్వయముగ అలంకరించెను. 


శత్రుఘ్నుడు సారథియగు సుమంధ్రుని సర్వాంగసుందరమగు రథమును 
పూన్చి తెచ్చుటకు ఆజ్ఞాపించెను. సూర్యమండలమును పోలిన (శ్రేష్టమగు 
రథము నొకదానిని సుమంత్రుడు తెచ్చి ఉంచెను. సత్యపరాక్రముడగు రాముడా . 


నుందరకాండ తత్త దీపిక 693 





రథము నధిరో హించెను. 

మహేంద్రసమానులగు స్ముగీవుడు, హనుమంతుడు కూడ స్నాన మాచ 
రించి, దివ్యములగు వస్త్రములను దార్సి కుండలములను దాల్చి బయలుదేరిరి. 

సుగ్రీవుని భార్యలు (శ్రేష్మములగు ఆభరణములను దాల్సి, కుండలములు 
దాల్చి అయోధ్యాపురమును చూడవలెనను వేడుక కలవారై సీతమ్మతో సిద్ధపడిరి. 

అశోకుడు, విజయుడు, సుమంత్రుడు మొదలగు అయోధ్యాపురమునం 
దున్న దశరథమంత్రివర్గ్షమంతయు పురోహితుడగు వసిష్టునితో శ్రీరాముడు 
పట్టణమున కేగుదెంచుచున్న సమయమున రామాభ్యుదయమునకు, నగరాభ్యు 
దయమునకు తగిన విధముగ చేయవలసిన ఏర్పాట్లనాలోచించి న్లిర్ణయించిరి.. 

మహాత్ముడగు రామచంద్రునకు పటాభిషేకమునకు చేయదగిన మంగళ 
సన్నాహమంతయు తాము చేయుడని పుర! హితుడగు వసిష్టునితో మంత్రులు 
నివేదించిరి. 

రాముని దర్శింపవలెనని అందరును పట్టణమునుండి బయల్విడలి నంది 
గ్రామము వైపుబయలుదేరిరి. 

సహస్రాక్సుడగు ఇంద్రుడు (శ్రేష్టములగు అశ్వములను పూనిన రథము 
నధిరోహించినట్లు రాముడు రథము నధిరోహించి అయోధ్యాపురమునకు బయ 
లుదేరెను. . 

భరతుడు పగ్గములను పట్టుక్‌ "నెను. 

శత్రుఘ్నుడు ఛత్రమును దాల్సెను. 

లక్ష్మణుడు చామరమును దాల్చి శ్రీరామునకు వీచుచుండెను. " 

తెలని వాలవ్వజనమును వేరొకదానిని రాక పేం(దుడగు. విభీష 
ణుడు ముందు ప. “సీ పా ను 

ఆకాశమున దేవతలు, మరుత్తులు, బుషులు సంఘములుగా నిలిచి 
మధురముగు ధ్వనితో రామునిస్తోతము చేయుచుండిరి. మహాతేజశ్ళాలియగు 
సుగ్రీవుడు పర్వతమును పోలియున్న శత్రుంజయమను పేరుగల ఏనుగును, 
మనుష్యరూపమునుదాల్చిన వానరులందరు సర్వాభరణభూ షితులై తొమ్మిది వేల 
ఏనుగులను ఆధిరో హించిరి. 

రామచంద్రుడు ఆయోధ్యవైపు సాగుచుండగా శంఖములు, దుందుభులు 
ముందు (మోగుచుండను. 

రథముతో వచ్చుచున్న ఆతిరథుడగు రాముని చూచి ప్రజలందరు రామా 
భ్యుదయకాంక్టులై జయధ్వానమును చేసిరి, 


సుందరకొండ  తత్త్వ్వదీపిక | 694 





రాముడు వారిని పల్కరించుచుండిను. 

ఈవిధముగ వచ్చిన మంత్రులతోను, బ్రాహ్మణులతోను, ప్రజలతోను, 
సోదరులతోను కూడియున్న రామచంద్రుడు నక్షత్రములతో కూడియున్న 
చంద్రునివలె కాంతిచే ప్రకాశించుచుం డను. 


తాళములను స్వస్తికములను, మంగళవాద్యములను '(మోగించుచు 
ముందు కొందరు సాగుచుండిరి. 

అక్షతలు, బంగారము, గోవులు, కన్యలు, (బ్రాహ్మణులు, పిండివంటలను 
పట్టుకొనిన మనుష్యులు రామునకు ముందు సాగుచుండిరి. రాముడు సమీప 
మున నున్నవారితో సుగ్రీవునితో ఏర్పడిన మ్రతీబంధమును, వాయుపుతుడగు 
హనుమ ప్రభావమును, వానరులొనరించిన -ఆద్భుతకృత్యములను, రాక్షసుల 
బలమును, విభీషణునితో కలయికను వివరించుచుండెను. 


అయోధ్యాపురవాసులందరు ఈ వృత్తాంతములను విని ఆశ్చర్యపడు 
చుండిరి. 

కాంతిమంతుడైన రామచంద్రుడు వానరులతో కూడినవాడై సంతోష 
ముతో నిండినజనులతో నిండిన అయోధ్యను ప్రవేశించెను. 

ప్రజలు సంతోషముతో ఇంటింట జెండాల నెత్తిరి. 

రామచంద్రుడు ఇక్షాకువంశపు చక్రవర్తులు నివసించిన తమ తండి 
భవనమునకు ముందుగ చేరెను. 

తండ్రిగారి భవనమున వరం కౌసల్యకు, ' కెకేయికి, సుమిత్రకు నమ 
స్కరించిను. 

అపుడు రామచంద్రుడు ధార్మిక శ్రేషడగు భరతునితో “అశోకవనముతో 
నిండిన నా భవనమును ముక్తా వైడూర్యసంకీర్ణమైయున్న దానిని సుగ్రీవునకు 
విడిదిగా నొసంగు” మని చెసె పెను. 

వెంటనే భరతుడు రాముని యాజ్ఞ ననుసరించి పేట పట్టు 
కొని తీసికొని వెళ్ళి రామభవనమున ప్రచేశపెట్టైను. 

అంతకుముందే శత్రుఘ్నుడు సేవకులను పంపి ఆ భవనమున తైలప్ర 
దీపములను, పర్యంకములను, పాన్సులను ఏర్పరుప జేసెను. 

అపుడు భరతుడు మహాలేజశ్చాలియగు సుగ్రీవునితో “ప్రభో! రాముని 
పట్టాభి షేకమునకు జలములను తెచ్చుటకు దూతలను పంపవల సినదని ప్రార్థిం 
చెను, 


ల 
0 
స్‌ 
4 
0 
bx 
ర 
(౫ 
కూ 
లూ 
be 
UR 
{ 
ళ 
Cn 





అపుడు సుగ్రీవుడు సర్వరత్న విభూషితములగు నాలుగు సువర్థకలశము 
లను తెప్పించి నల్గురు వానరుల కొసంగెను. తెల్లవారు సరికి నాలుగు 
సముద్రములనుండి కలశముల నిండ జలమును తేవలెనని ఆజ్ఞాపించెను. 


జాంబవంతుడు, హనుమంతుడు, వేగదర్శి, బుషభుడు అను నల్తుగు 
రును గరుడునితో సమానమగు వేగము కలవారలై ఆకాశమున కెగిరి, 500 
నదులలోని జలమును కలశములతో తెచ్చిరి. 

సత్త కసంపన్నుడగు సుషేణుడు తూర్పు సముద్రపు జలములతో నిండిన 
సర్వరత్నవిభూ షితమగు కలశమును తెచ్చియుండెను. 

రక్తచందనపు శాఖలతో నిండిన (కప్పబడిన) బంగారు కలశము నిండ 
దక్షిణసము[ద్రజలమును బుషభుడు తెచ్చెను. 

పశ్చిమమున నున్న మహాసము(ద్రమునుండి చల్లని జలమును వాయువి 
[కముడగు గవయుడు రత్నమయమగు కలశముతో తెచ్చెను. 

గరుడానిల విక్రముడగు నలుడు ఉత్తర సముద్రమునుండి జలమును 
తెచ్చెను. 

తరువాత వానర (శ్రేష్టలచే 500 నదుల నుండి, నాలుగు సముద్రముల 
నుండి జలము తీసికొని రాబడివది. కావున పట్టాభిషేకము చేయదగునని 
శత్రుఘ్నుడు మంత్రులతో కలిపి పురోహితుడగు వసిష్యునకు, మిత్రులకును 
నివేదించెను. ' 

“తత న్వు ప్రయతో వుట్లో వననష్టో బెహ్మణ్న వృహా 

రామం రత్తమయే పీలే నహనీతం న్యవేశయత్‌. 

నసీష్టో వామదేవ శ్ర జాబాలి రథ కొళ్ళనః 

కాత్యాయన న్ఫుయజ్ఞ శ గౌతమో విజయ స్తథా. 

అభ్వషించ న్లురవ్వాఘ్రం ప్రవన్హేన నుగంధినా 

నలిలేన నహసాక్షం వనవో వానవం యథా.” 

(యుద్ద. 131-59,60,61) 

తరువాత నియమశీలుడు వృద్దుడు నగు వసిష్టుడు బ్రాహ్మణులతో 

కలసి. సీతమ్మతో గూడ శ్రీరామచంద్రుని రత్నమయ మగు పీఠమున 


నుందరకాండ తత్త (దీ పీక 696 








కూర్చుండబె'ట్లను. 

వసిష్టుడు; వాయుదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయ 
జాడు, గౌతముడు, విజయుడు అను వారెనమండుగురును నరశ్రేష్టుడగు రామ 
చంద్రుని (ప్రసన్నము, పరిమళనంతమునగు జలముతో అష్టవసువులు ఇంద్రుని 
అభి షేకించినట్లు అభిషేకించిరి. 


బుత్విక్కులు, (బాహ్మణులు నగు వారలు ముందుగ అభిషేకము నొన 
ర్గ్సరి. 

తరువాత కన్యలు, మంత్రులు, యోధులు అబిషేకించిరి. తరువాత 
వైగమును అభి షేకించిరి. 


ఆకాశమున నుండి నలుగురు లోకపాలురును, సర్వ దేవతలును, చేవ 
లను, దివ్యులను, సర్వ బొషధి రసములతో అభిెేకించిరి. 

శత్రుఘ్నుడు శ్రీరామచంద్ర ప్రభువునకు శుభమగు తెల్లని ఛత్రమును 
పట్లెను. 


వూ 
వానర రాజగు సుగ్రీవుడు తెల్లని చామరమును బట్టి వీచెను. 


రాక్ష సేంద్రుడగు విభీషణుడు చంద్రునిపోలిన వేరొక తెల్లని చామర 
మును పట్టి వీచెను. 


ఆ సమయమున ఇంద్రుడు నూరుపూసలుగల ప్రకాశించుచున్న బంగారు 
మాల నొకదానిని వాయువుచే రామునకు పంపెను. దేవ గంధర్వులు గాన 
మొనర్చిరి. 'అప్పరోగణములు నృత్యము చేసిరి. 

పట్టాభి షేకమునకు తగినవాడగు రామచంద్రుడడు పట్టాభి షిక్తుడు కాగా 
భూమి సస్యవంతమై యుండెను. వృక్షములు ఫలవంతములాయెను. పుష్ప 
ములు సువాసనలను గుబాళించు చుండెను. పట్టాభిషేక ముహూర్తమున. 
శ్రీరామచంద్రుడు బ్రాహ్మణులకు లక్ష గుజ్జములను, ధేనువులను, గోవులను, 
వృషభములను దానముగ నొసంగెను. ముప్పదికోట్ల. బంగారు నాణెములను 
(బాహ్మణులకు దాన మిచ్చెను. అనేక విధములగు ఆభరణములను, మహార్లము 
లగు వస్త్రములను బ్రాహ్మణుల. కొసం గిను. 

సూర్యకాంతివంటి కాంతిగల మణులు కూర్చిన బంగారుహారమును రామ 
చంద్రుడు స్ముగీవున కొసం గెను. 


వైడూర్యములు,. వజములు, రత్నములు పొదిగిన అంగదములను రెండిం 


నుందరికాండ తత్త (దీ పీక 697 





టీని అంగదున కొసంగెను. 

రాముడు చంద్రకాంతి వంటి ప్రభగల (శేష్టమగు మణులతో గూడిన 
దివ్యమగు ఒక ముత్యాలహారమును సీతమ్మ కొసగెను. 

సీతమ్మ స్వచ్చమగు తెల్లని వస్త్రములను రెండిటిని, శుభములగు ఆభ 
రణములను వాయుపుత్రుడగు హనుమ కొసంగిను. 


అపుడు జనకాత్మజ యగు సీత తన మెడలో నున్న హారమును తీసి 
చేతపట్టుకొని వానరుల నందరను, భర్తను కూడ మరల మరల చూచుచుం 
డెను. న చూపులచే ఆమె మనసులోని భావము నెజీంగిన రామచంద్రుడు 
జనకాత్మజతో ఇట్లనెను. 

షవదే హి నుభొగే హారం యన్న తుష్టాన భామిని, 

పొరుషం నిక్రమో బుద్రిః యన్న న్లేతాని నర్హశః 

దదౌ నా వాయువుతాయ' తం హార మసీతేక్షణా 1” 

(యుద్ద. 131.81-82) 

“ఓ సౌభాగ్యవతి! ఎవని విషయమున నీ మనసు సంతుష్టినొందినదో 
వానికి హారము నొసంగుము. పౌరుషము, పరాక్రమము, బుద్ధి ఎవనియందు 
పరిపూర్ణముగ నున్నవో వానికి హారము Mars మని రోముడు చెప్పిన 
వెంటనే అసితేక్షణ (నల్లని కన్నులు గలది) యగు సీత ఆ హారమును వాయు 
పుతుడగు హనుమ కొసం గెను. 

హనుమ ఆ హారముతో చంద్ర కిరణములు (ప్రసరించుటచే తెల్లనైన 
తెల్లని మబ్బు ఆవరించిన పర్వతమువలె (ప్రకాశించెను. 


ఇచట రాముడు సీతమ్మతో “క పదేహి సుభగే” అమటలో “ఓ సౌభా 
గ్యవతి! నీ 'సౌభాగ్యమునకు కలప వావి కొపంగుమ్లో అని 
ధ్వనించుచున్నది. అట్టివాడు హమమయే కదా! అంతియే గాక పౌరుషము, 
పరాక్రమము, బుద్ధిగలనాడు సీతమ్మకు సంతుష్టిని క్షల్షించినవాడు హనుమ 
తప్ప వేరొకడు శేడని సీతారాముల మాటల చేతను, సీతమ్మ హారమిచ్చుట 
చేతను వెల్లడియగు చున్నది. 

తరువాత. రామచంద్రుడు ద్వివిదమైందులకు నీలునకు కోరదగిన గుణ 
ములుగల ఆభరణ విశేషముల నొసంగెను. మిగిలిన వానర వృద్ధులను 
అందరును వస్తములతోను, భూషణములతోను సత్కరించెను. 


నుందతకాంద తత్త ఎ్రేటీ పీక 698 





రామునిచే యథార్లముగ సత్కరింపబడిన వానరులందరు సంతుష్టమన 
స్కులై రామునివద్ద సెలవు తీసికొని కిష్కింధకు వెడలిరి. సుగ్రీవుడు క కూడ 
రామపట్టాభిషేక దర్శనముచే తృప్తి నొందినవాడై కిష్కింధ కేగెను. 

“లబ్ద్యా కులధనం రొజా లంకొం (పాయా ద్విభీషణః” 

(యుద్ద. 131-89) 

విభీషణుడు రామచంద్రునినుండి కులధనమును పొంది లంకకేగెను. 

ఇచట “కులధన” మను పదము గమనింపదగినది, గృహ, కేత, 
ధనాదులు కులధనము కావు. సెద్దలనుండి వచ్చుచున్న దేవతార్చన సంపు 
టయే కులధవము. ఇక్హాకువంశమున బ్రహ్మగారినుండి లభించిన పూర్వులచే 
ఆరాధింపబడిన దేవతార్చన సంపుటమగు శ్రీరంగవిమానమే శ్రీరామచంద్రుని 
కులధనము. అట్టి కులధనమును విభీషణున కొసంగి, అనునయించి' లంకకు 
పంపెను. ఆ శ్రీరంగవిమానమే కావేరీ మధ్యదేశమున సప్త ప్రాకార మధ్యమున 
నేటికిని దర్శన మొసంగుచున్నది. 

శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడై, శత్రువిజయముచే మహాయశము 
నందినవాడై రాజ్యమునంతను పరమౌదార్యముతో సంతోషముతో శాసించుచుం 
డెను. యౌవరాజ్యపట్టాభిషేకము చేయదలంచి ధర్మజ్ఞుడు, ధర్మవత్సలుడు 
అగు లక్ష్మణునితో శ్రీరామచంద్రుడిట్లనెను, 


“ఆతిష్ట ధర్మజ్ఞ మయా నహేమాం 

గాం పూర్తరాజాధ్యు షీతాం బలేన 

తుల్వం మయా త్యం పీత్తభిః ధ్ధుతాయా 

తాం యౌవరాజో $ ధుర ముద్వహన్వ. 

నర్యాత్మనా పర్యనునీయమానో 

యదా న సౌమిత్రి రువైతి యోగం 

నియుజ్యమానోవీ చ యాౌవరాది భ్‌ 

తతోభ్య షీంచ ద్భరతం మహాత్మా.” (యుద్ద. 131-91 1,92) 


“ధర్మజ్ఞ! పూర్వరాజులగు మన్యాదులచే అధి ష్మింపబడిన ఈ భూమిని 
నాతోపాటు నీవుకూడ పాలింపుము. మన తండ్రులచే పాలింపబడిన ఈ రాజ్య 
మును' పాలించుటలో నాతోపాటు ఎకో భారమును వహించి యువరాజ 


నుందరకొండ తత్త దీ పీక 699 


పదవిని స్వీకరింపుము."” ఇట్లు రామచంద్రుడు సౌమిత్రిని ఎంత బతిమాలినను 
ఆతడు యువరాజుగా నుండుటకు అంగీకరింపలేదు. అపుడు శ్రీరాముడు 
యౌవరాజ్యమున భరతుని పట్లాభిషిక్తుని ఒనర్చెను. 

ఈ క్లోకములు భరత లక్ష్మణుల శీల తారతమ్యమును మనకు స్ఫురిం 
పచేయును. 

లక్ష్మణుడు ప్రతిఫలాపేక్ష లేక సర్వదేశ సర్వకాల సర్వావస్టలయందు 
రామునకే చెందినవాడననియు, తన సర్వవ్యాపారములు వానికొజ కే విని 
యోగపడవలెననియు భావించువాడు. అందుచే దానికి _(ప్రతిబంధకముగా 
యౌవరాజ్యమును కూడ లక్ష్మణుడంగీకరింపడు. శ్రీరాముడు సుకుమారముగ 
స్వరూపశిక్షణ చేయు మహామనీషి, తన వెంట నిష్కారణముగ అనుసరించి 
వచ్చిన లక్ష్మణునకు ఫలాపేక్ష ఏమైన ఉండునేమో యని రాముడు పరీక్షిం 
పజూచెను. కాని లక్ష్మణుడు. ధర్మజ్ఞుడు. అందుచే స్వీకరింపడని రామునికి 
తెలియును. ఆ విషయమును స్పష్టముచేయుటకై యౌవరాజ్యమును స్వీకరిం 
పుమని చెప్పుచు “ధర్మజ్ఞ అని లక్ష్మణుని సంబోధించెను. సామాన్యధర్మము 
నెజీంగినను, విశేషధర్మము నెజింగినను రాజ్యమును స్వీకరింపరాదు. తనకంటె 
పెద్దవాడు భరతుడుండగ తాను, యౌవరాజ్యమును. స్వీకరింపరాదను సామా 
న్యధర్మము నెణీంగిననాడు స్వీకరింపరాదు. తాను విశేషధర్మమగు ఆత్మస్వ 
రూపము నెజీంగిన నాడు కూడ పరమాత్మ కే వినియోగపడదగిన ఆత్మను ఇతర 
ప్రయోజనములకు వినియోగింపకూడదు. అందుచే తాను యౌవరాజ్యమును 
స్వీకరింపకూడదు. లక్ష్మణుడిట్టు ధర్మస్వరూపమును ఇందు విరూపించెను. 

భరతుడు కేవల పరతంతుడు తన ఇష్టానిష్టములతో (ప్రమేయములేదు. 
అచేతనమగు వస్తువువలె చైతన్యము కల్గియుండియు పరమాత్మే సరతం 
(త్రుడై యుండుట ఆత్మప్వరూపమని నిరూపించినవాడు భరతుడు. అందుచే 
శ్రీరామచంద్రుడు భరతుని అనుమతిని పొందకుండగనే భరతునకు యౌవ 
రాజ్య పట్టాభి షేకముచేసెసు. భరతుడు దానికి తలయొగ్గి నిలచెను. ఇట్లు 
భగవత్‌ శేషత్వము ఆత్మప్వరూపమని లక్ష్మణుడు, భగవత్‌ పారతంత్ర్యము 
ఆత్మస్వరూపమని భరతుడును నిరూపించిరి. 

శ్రీరామచంద్రుడు పౌండరీకము, అశ్వమేధము, .వాజ పేయము మున్నగు 
అనేకవిధములగు యజ్ఞములను ఒనర్చి దేవతలకు తృప్తిని కల్లించుచుండెను. 
పదివేల సంవత్సరములు రాజ్యపాలన. మొనర్ఫుచు మంచి గుజ్జములతో, భూరి 


నుందరకొండ తత్త (దీపిక 700 





దక్షిణలతో నూఆశ్వమేధములను శ్రీరాముడొనర్భెను. ఆజానులంబబాహువు, 
మహాస్కంధుడు, ప్రతాపశాలియగు రామచంద్రుడు లక్ష్మణుడు తోడుకాగా 
భూమిని పాలించుచుండేెను. మిత్రులతో, జ్ఞాతులతో, బంధువులతో బహువిధ 
ములగు యజ్ఞముల నాచరించుచు సుఖముగా నుండెను. 

శ్రీరామచంద్రుడు రాజ్యమును పాలించునప్పుడు (స్త్రీలు భర్త ఎ హీనలై 
శోకించుటలేదు. క్రూరజంతువులవలన భయములేదు. వ్యాధులవలన భయము 
లేదు. లోకమున చోరులు లేరు, అనర్థమును పొందినవారు లేరు. బాలురు 
ముందు చనిపోయి పెద్దలు వారికి (పేతకార్యములు చేయుటలేదు. 

“సర్వవిశ్వము సంతుష్టమై యుండెను. సర్వలోకము. ధర్మపరమై 
యుండెను. రామునే సర్వత దర్శించుచు ప్రజలు ఒకరి నొకరు హింసించుకొ 
నుట మాని యుండిరి. 

రామరాజ్యమున వేయేండ్లు రోగరహితులై శోకర హితులై లై పుత్రసప హస్రము 
లతో (ప్రజలు సుఖించుచుండిరి. 

శ్రీరాముడు రాజ్యమేలుచుండ “రాముడు రాముడు రామూడని (ప్రజల 
ప్రసంగములన్నియు రామపరములే అయి యుండెను, 


జగమంతయు రామ మయమై యుండెను. 

వృక్షములు విస్తరించిన స్కంధములుగలవై నిత్యము పుష్పములతో, ఫల 
ములతో శోభిల్లుచుండెను. 

పర్షన్యుడు కాలమున వరించుచుండెను. 

జి యె 

వాయువు సుఖస్పర్శయై వీచుచుండెను. 

బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఒకరి (దవ్యములందు 
"కోరిక లేనివారలై తమకు విహితములైన కర్మలను సంతు స్టిత ఆచరించుచుం 
డెడివారు. 


రామపాలనమున ప్రజలు ధర్మశద్దగలవార లై అనృతమును నెజబుంగక 
జీవించుచుండిరి. 


అందరును లక్షణసంపన్నులును, ధర్మపరాయణులును అయియుండిరి. 


సోదరులతో కూడి (శ్రీమంతుడగు రామచంద్రుడు పదకొండువేల సంవ 
తృరములు రాజ్యమును పాలించెను. 


సుందరకొండ తత్త దీ పీక 701 





ఫలశ్రుతి 

ధన్యము, యశస్యము, ఆయుష్యము, రాజులకు విజయ(పదమునగు ఈ 
. శ్రీరామాయణమను ఆదికావ్యమును వాల్మీకిమహర్షి రచించెను. ఇది ఆర్షము. 
దీనిని వినిన మానవుడు పాపవిముక్తుడగును. 

పుత్రులు కావలెనను కోరికగలవాడు పుత్రులను, ధనము కావలెనని 
కోరినవాడు ధనమును, శ్ర్రీరామపట్టాభిషేకము వినుటచే పొందును. 

రాజులు శత్రువుల నాక్రమించి భూమండలమున విజయము నందుదురు. 

శ్రీరామాయణము వినుటచే కౌసల్య రామునితో, సుమిత్ర లక్ష్మణునితో, 
కైకేయి భరతునితోవలె (స్త్రీలు జీవత్సుత్రక లగుదురు. రామాయణమును 
వినిననారు దీర్దాయుర్దాయము నందుదురు. 

వాల్మీకి రచితమగు, ఆర్షమగు శ్రీరామాయణ కావ్యమును శ్రద్దతో వివి 
నవాడు (క్రోధమును జయించి దుర్గముల నధిగమింపగలడు. 

దూరదేశమున నున్న బంధువులు వేగముగ తిరిగి వచ్చి కలియుదురు. 

శ్రీరామచందద్రునివలన కోరుకొనిన సర్వవరములు లభించును. 

రామాయణమును వినుటచే దేవతలు సంతుష్టులగుదురు. 

ఇండ్లలో నున్న (గ్రహాద్యుషుద్రవములు తొలగును. కార్యవిఘ్నుములు శమిం 
చును. రాజు విజయము నందును. 

దేశాంతరమున నున్నవాడు సుఖముగా మరలివచ్చును. 

రజస్వలలై సంతానయోగ్యతగల (స్త్రీలు శ్రీరామాయణము వినిన యోగ్యు 
లగు కుమారులను బడయుదురు. పురాతనమగు ఈ యితిహాసముమ పూజిం 
చుచు, పఠించుచున్న మానవుడు సర్వపాప ' విముక్తుడై దీర్జాయుర్భాగ్యము 
నందును. 

రాజ్యపరిపాలనాదులయందు వ్యాప్పతులగు క్షత్రియులు బ్రాహ్మణులచే 
చదివించుకొని తలవంచి నమస్కరించి శ్రద్దతో వినవలెను. 

శ్రీరామాయణమును చదివినను, విన్నను ఐశ్వర్యము పుత్రలాభము 
కల్లును. శ్రీరామాయణమును _చదువుటచే రాముడు సంతుష్టుడగును. 

రాముడే సనాతనుడగు విష్ణువు. ఆతడే ఆదిదేవుడగ్గు హరి. ఆతడే 
సర్వజగత్స్రభువగు నారాయణుడు. 


“"సుందింకొండ తత్త (దీపిక 702 








“కుటుంబవుద్దిం ధనధాన్వవుద్ధిం 

(స్రాయళ్ళ ముఖ్యాః నుఖ ముత్తమం చ 

(శుత్వా శుభం కొవ్వు మిదం మహాాం 

(పొప్పోతి నర్యాం భువి చార సీద్దిమ్‌, 

ఆయుష్య మారోగ్యకరం యశన్యం 

సొభాత్సకం బుద్రికరం నుఖం చ 

(శోతవ్వు మేత న్లియమేన నద్దిః 

ఆఖ్యౌన మోజన్కర వృద్దికామైన” (యుద్ద. 131.118,119) 

మహార్హపరిపూర్ణము, శుభమునగు ఈ bese మనో కనును 
వినినవారు కుటుంబవృద్ధిని, ధనవ్వద్దిని, ధాన్యవృద్ధిని, (శ్రేష్టలగు స్త్రీలను, 
ఉత్తమమగు సుఖమును, సర్వార్ధ సిద్ధిని పొందుదురు. 

ఈ శ్రీరామాయణ మనెడి ఆఖ్యానము ఓజస్సును కల్షించునది. ఆయు 
ష్యమును, ఆరోగ్యమును, కీర్తిని, భ్రాతృేమను, బుద్దిని, సుఖమును కల్గించును. 

ఈ (శ్రీరామాయణమును ఐశ్వర్యకాములగువార లందరు నియమముతో 
వినదగును. 

“ఏన మేతత్సురావృత్త మాఖ్యానం భద మస్తు వః 

గ్రవ్యాహరత విన్రబ్దం బలం విష్ణోః ప్రవ్హాతామ. (| 

(యుద్ధ. 131120) 

కత ఈ కథ పూర్వము జరిగినది. మీకు మంగళము అగుగాక! 
విశ్వాసముతో హాయిగ 

“బలం: విష్ణోః (ప్రవ్షుతాం” 

“విష్ణువుయొక్క బలము వది నందునుగాక!” 

అని పలుకుడు. 

రామాయణపారాయణ చేయివారు పారాయణము పూర్తికాగానే ఈ 
శ్లోకమును చదివి తరువాత స్వస్తి చెప్పవలెను. రామాయణము కల్సితకథ 
కాదు. ఇది జరిగినది- అని వాల్మీకిగారు ఇందు చెప్పి అట్లు ఎయింగుటచే 
మనకు మంగళము కలుగునని చెప్పినారు. 


నుంచరకండ తత్త్వ్వదీపీక 703 








ఆ రాముడే విష్ణువు. విష్ణువు సర్వపదార్థములయందు వ్యాపించి 
యుండువాడు. మనకు బలము, అభ్యుదయము కలుగువలెనన్న మనకందరకు 
లోనఉన్న విష్ణుతత్త్వముయొక్క బలము వృద్దిపొందవలెను. అభివృద్ది పొందిన 
నాడు బాహ్యామగు సర్వజగము బలముకలది యుండును. అందుచ మనము 
చేయు ప్రతికర్మయు స్వార్థము కాదు. పరార్థము. ఆ పేరుడే. విష్ణువు. ఆ 
విష్ణువు బలము పెంపొందుటయే దేహబలము, అశబలమ సెంపొందుట అని 
ఎయింగనలెను,. 

శ్రీరామాయణమును పఠించుటయే సర్వజగత్తులకు శ్రే మముకల్లును. 
బలము కల్గును. దీనిని వినుటవలన, ఎజుంగుటవలన దేవతలు సంతుష్టులగు 
దురు. పితృదేవతలు సంతుష్ట్రులగుదురు. వాల్మీకి మహర్షినుండి ఆవిర్భవించిన 
సం హితారూసమగు ఈ శ్రీరామాయణమును ఎవరు భక్తీతో (వాయింతురో 
వారు కూడ పరమపదమున నిత్యవాసము నందుదురు. 


త చ కాశ 
ఇది యుద్ధకాండమున "శ్రీరామపట్టాభి షెకోత్సవము. 


_ఓం తత్తత్‌ 
శ్రీలొనూర్హణమస్తు = శ్రీక్రష్ణార్హణమన్తు 


